తాళ్లపాక పదసాహిత్యం - సంపుటం - 3 


అధ్యాత్మ సంతీర్తనలు 


(తాళ్లపాక అన్నమాచార్య విరచితములు) 


పరిష్కర్త 
కీ, శే గౌరిపెద్ది రామ 


లో 


బ్రశర్మ 





(ప్రచురణ 
తిరుమల తిరుపతి దేవస్తానములు 
1998 


ప్రథవ. ముద్రణ 1986 
ద్వితియ ముద్రణ 1998 


(రి తిరుమల తిరుపతి దేవస్తానములు 
తిరుపతి 


ప్రతులు 2,000 


(ప్రచురణ 

త్రీ MKR వినాయక్‌, IAS 
కార్యనిర్యాహణాథికారి 

తిరుమల తిరుపతి దేవస్తానములు 
తిరుపతి 


ము[ద్రణ 

(త్రివేణి ఆఫ్‌సెట్‌ ప్రింటర్స్‌ 
14/264, -ఈడేపలై 
మచిలీపట్నం - 1 
ఆం(ధ్ర(ప్రదేశ్‌ 


ఐన్నపము 
ఇందరికి అభయంబు లిచ్చు చేయి 
కందువగు యంచిబంగారు చేయి 4 


కలియుగ ప్రత్యక్షదైవమైన శ్రీ వేంకటేశ్వరుని వైభవాన్ని, మాహాత్యాన్ని, 
తత్త్యాన్ని 32,000 అధ్యాత్మ, శృంగార సంకీర్తనలుగా రచించినవాడు తాళ్లపాక 
అన్నమాచార్యులు ఇందులో మనకు సుమారు 13,000 సంకీర్తనలు మాత్రమే 
లభించాయి. వీరి పుత్రుడు తాళ్లపాక పెదతిరుమలాచార్యులు, మనుమడు తాళ్లపాక 
చినతిరుమలాచార్యులు పదకవులె ! తాళ్లపాక కవులు (క14। 15-16 శతాబ్దాలకు 
చెందినవారు వీరి స్వస్టలం ఆంధ్రప్రదేశ్‌లోని కడపజిల్లా రాజంపేట తాలూకా 
తాళ్లపాక[గ్రామం 

(క్రీ॥శ। 15వ శతాబ్దంలో వైష్ణవమత (ప్రచారం కోసం తిరుమలను కేంద్రంగా 
చేసుకొని శ్రీ, వేంకటేశ్వరాంకితంగా వేలకొలది సంకీర్తనలను, ఇతర సాహిత్య ప్రక్రియలను 
రచించేన్‌వారు తాళ్లపాకకవులు శ్రీ వేంకటేశ్చరస్వామివారి సేవలో తరించిన 
ధన్యమూర్తులు 

తాళ్లపాక పదకవిత్రయంగా కీర్తిగడించిన తాళ్లపాక అన్నమాచార్యుల, తాళ్లపాక 
'పెదతిరుమలయ్య, తాళ్లపాక చినతిరుమలయ్యల సంకీర్తనల రాగిరేకులు తిరుమలలో 
శ్రీవారి ఆలయంలో “తాళ్లపాక అరిలో లభించాయి 

తాళ్లపాక కవుల సంకీర్తనల భాండాగారం గూర్చిన మొదటి శాసనం క్రీ॥శ॥ 
1530 సంవత్సరంలో కనిపిస్తుంది తదుపరి (క్రీశ 1545, 1547, 1554, 1558 
సంవత్సరాల నాటి శాసనాల్లోను సంకీర్తనభాండాగారం గూర్చిన (ప్రస్తావన కనిపిస్తుంది 
ఇవి తిరుమల తిరుపతి దేవస్తానాల శాసనాలు 

తిరుమల తిరుపతి దేవస్తానములవారు (క్రీ॥శ॥ 1922 సంవత్సరం నుండి 
తాళ్లపాక కవుల సంకీర్తనల ముద్రణకు పూనుకొన్నారు క్రీ 1922 సంవత్సరం నుండి 
క్రీశ 1992 సంవత్సరం వరకు తాళ్లపాక కవుల సంకీర్తనల సంపుటాల ముద్రణలో 
వివిధ దశలు కనిపిన్తాయి 

1922 సంవత్సరంలో తిరుమల తిరుపతి దేవస్తానాలవారు రాగిరేకుల్లోని 
తాళ్లపాక కవుల సంకీర్తనలను వ్రాతప్రతుల్లో వ్రాయించటానికి పూనుకొన్నారు 

1935-38 సంవత్సరాల్లో తాళ్లపాక లఘుకృతులు, తాళ్లపాక కవుల సంకీర్తనలు 
ఎంఫ,టాజఒుకొన్ని వెలువడ్డాయి 

1917-65 సంవత్సరాల్లో తాళ్లపాక క్కుం అధ్యాత్మ, శృంగార సంకీర్తనలు 

౫ “ంఎుటాలు ము(ద్రించబడ్డాం.. 

1947-1965 సంవత్సరాల మవ్వకాంం౦ల నిరాఘాటంగా కొనసాగిన తాళ్లపాక 

పవంవుల సంకీర్తవల ముద్రణ తరువాత ఒక దకాబ్దంపాటు కొనసాగలేదు 
1975-1986 సంవత్సరాల మధ్యకాలంలో తాళ్లపాక పదకవుల సంకీర్తనలు 

ఎం౮పుటాలు వరకు, మరయు అధ్యాత్మ సంకర్తనలు కొన్ని సంపుటాలు 
4 1 (ద్రైింం బడ్డాయి 


IV 


తదుపరి 1992 సంవత్సరంలో ఒక సంపుటం ముద్రింపబడినది 

ఇంతేకాక తాళ్లపాక we జీవిత చరిత్ర, తాళ్లపాక కవుల ఇతర 
సాహిత్య (ప్రక్రియలను ఈ దశల్గ్‌నే తిరుమల తిరుపతి దేవస్థానం ముద్రించింది 

ఈ వివిధ దశల్లో తాళ్లపాక పదకవుల సంకీర్తనలను రాగిరేకులనుండి 
పరిష్కరించిన మహాపండితులు కీ॥శే॥ సాధు సుబ్రహ్మణ్య శాస్తి పండిత 
విజయరాఘవాచార్య, వేటూరి ప్రభాకరశాస్త్రి రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ, పెటి జగన్నాధరావు, 
గౌరిపెద్ది రామసుబ్బశర్మ, శ్రీయుతులు ఉదయగిరి శ్రీనివాసాచార్యులుగారలు 

తిరుమల తిరుపతి దేవస్థానములు 1978 సంవత్సరంలో అన్నమాచార్య 
ప్రాజెక్ట్‌ స్టాపించినప్పటినుండి తాళ్లపాక అన్నమాచార్య సంకిర్తనలకు దేశవ్యాప్తంగా 
విశేషవ్యాప్తి ఏర్పడింది తాళ్లపాక అన్నమాచార్యుల, ఇతర తాళ్లపాక కవుల సంకర్తనలు 
సాహితీవేత్తలకు, సంగీత విద్వాంసులకు వరకవిత్వ వాణీవీణా నినాదాలైనాయి ఈ 
సంకీర్తనలు భక్తులకు మోక్ష మార్గాన్ని తెలిపే విశిష్టరచనలు పరిశోధకులకు, 
సాహిత్యచరిత్రకారులకు కొంగుబంగారమై విలసిల్చుతున్నాయి తాళ్లపాక కవుల 
సంకీర్తనలకు సంగీత, సాహిత్య, భక్తలోకంలో నేడువున్న ఆదరణ ఎనలేనిది 

ఈ ఆవశ్యకతను గుర్తించి వివిధ దశల్లో పరిష్కరింపబడి, ముద్రించబడిన 
తాళ్లపాకకవుల సంకీర్తనలను ఒక్కసారిగా సమగ్రరీతిలో ముద్రించడానికి తిరుముల 
తిరుపతి దేవస్తానాల యాజమాన్యం సంకల్నించింది 

'ప్రధమత తాళ్లపాక కవుల సంకర్తనలను సమ(గంగా 29 సంపుటాలుగా 
లోకానికి అందిస్తున్నాం 

తాళ్లపాక పదకవుల సంపుటాల పునర్ముద్రణ ప్రణాళిక రూపొందించుటలో 
సహకరించిన శ్రీ ఉదయగిరి శ్రీనివాసాచార్యులుగారికి (తాళ్లపాక వాజ్బ్యయపరిష్కర్తు 
విద్వాన్‌ శ్రీ సింగరాజు సచ్చిదానందం గారికి (విశ్రాంత తెలుగు అధ్యాపకులు, తిరుమల 
తిరుపతి దేవస్తానాలు) ఆచార్య కె సర్యోత్తమరావుగారికి (డీన్‌, హ్యుమానిటీస్‌ & 
ఎక్స్‌టెన్షన్‌ స్టడీస్‌, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి) డా॥ ఆచార్య ఎం 
శ్రీమన్నారాయణమూర్తిగారికి (డైరెక్టర్‌ శ్రీ వేంకటేశ్వర ప్రాచ్య పరిశోధనాసంస్థ, శ్రీ 
వేంకటేశ్వర విశ్చవిద్యాలయం, తిరుపతి) మరియు ఈ సంపుటాల ముద్రణలో 
సాహిత్యపరంగా నిర్మాణాత్మకమైన సూచనలందించిన డా॥ముదివేడు (ప్రభాకరరావు 
MA PhD గారికి, (పరిశోధకులు, శ్రీ వేంకటేశ్వర ప్రాచ్య పరిశోధనాలయం, తిరుపతి) 
హృదయపూర్వక కృతజ్ఞతాంజలులు అర్పిస్తున్నాము 

దీని తర్వాత తాళ్లపాక కవుల లఘుకృతులు, ఇతర కావ్యాలు వెలువరించడానికి 
ప్రణాళిక సిద్దంచేస్తున్నాం 

ప్రస్తుతం వెలువడుచున్న తాళ్లపాక కవుల సంకీర్తనల సంపుటాలు శ్రీ వేంకటేశ్వర 
స్వామివారి కృపా కటాక్షంచే భక్తజనామోదం పొందగలవని విశ్యసిస్తున్నాం 


MKR వినాయక్‌ 
కార్యనిర్భహణాధికారి 
తిరుమల తిరుపతి దేవస్థానములు 


నివేదిక 
'్రీ॥శః। 15వ శతాబ్దంలో భక్తి ప్రపత్తి, దేహాత్మేశ విచారాదులను తెలిపే ఎధ్యాత్మసంక్షీర్తనలు 
జీవాత్మ పరమాత్మల ఐక్యాన్నిచాటే అమలిన దివ్య శృంగార సంకీర్తనలు రచించినవారు తాళ్లపాక 
కవులు సకల దేవతా స్వరూపమైన శ్రీ వేంకటేశ్వరస్వామి తత్త్వాన్ని ఎన్నోవేల సంకీర్తనలద్వారా 
లోకవిదితంచేసి ఆత్మకల్యాణంతోపాటు లోక కల్యాణం సాధించిన వారు తాళ్లపాక అన్నమాచార్యులు, 
వీరి పుత్రుడు తాళ్లపాక పెదతిరుమలాచార్యులు మనుమడు తాళ్లపాక చినతిరుమల చాయలు శ్రీ 
వేంకటేశ్వరుని పరతత్త్యంగా భావించి ఉభయ విభూతినాయకుడైన ఆ స్వామి కర్యూణగుణాలను 
ఎన్నోవేల సంకీర్తనల్లో కీర్తించారు శరణాగతి తత్యాన్ని ప్రబోధించారు 
(క్రీ॥ శ॥ 15వ శతాబ్దంలో శ్రీ వేంకటేశ్వరస్వామివారి నందకాం శ సంభూతుడుగా తాళ్లపాక 
అన్నమాచార్యులు జన్మించాడు తన పదహారవయేట శ్రీ వేంకటేష్టరుని సాక్షాత్కారం పొంది స్వామి 
ఆదేశంతో సంకీర్తనరచనకు శ్రీకారం చుట్టి ఆనాటినుండి జీవితాంతంవరకు దినమునకు ఒక్క 
సంకీర్తనకు తక్కువ కాకుండా సంకీర్తన రచన సాగించాడు పల్లవి చరణాలతో కూడిన సంకీర్తన 
రదనకితడు మార్గదర్శకుడై 'పదకవితాపితామహుడ ని కీర్తి గడించాడు అన్నమయ ఎడా_లో 
సంగీతం సాహిత్యం భగవద్భక్తి త్రివేణీ సంగమంలా మేళవించాయి 
శ్రీ వేంకటేశ్వరుని పరతత్త్య మూర్తిగానే కాకుండా వివిధ ఆగమ సంప్రదాయాల్తి వినుతుడైన 
వైలఎమూర్తిగా కూడా అన్నమయ్య కీర్తించాడు ఆంధధ్రవాగ్గేయకారుల్లో అనేక వైష్ణఎ క్షేత్రాలను 
సందర్శించి ఆయాక్షేత్ర మూర్తులపై వి విధ సంకీర్తనలను రచించిన ఘనత తాళ్లపాక అన్నమాచార్యులదే! 
అన్నమయ్య భగవత్తత్యాన్ని అనేక జానపద గేయరీతుల్లో రచించి సామాన్యులకు అందించే 
ప్రయత్నంచేశాడు అన్నమయ్య గ్రాంధిక శిష్టవ్యావహారిక వ్యావహారిక భాషాశైలులలో సంస్కృతాంధ్ర 
సంకీర్తనల్ని రచించాడు జానపదుల జీవద్భాషను సర్ప్వ్వతం(త్ర స్వతంత్రంగా వాడి సంకీర్తనల 
రచనాశైలిలో తర్వాతి వాగ్గేయకారులకి మార్గదర్శకుడైనాడు 
అన్నమయ్య పదాలు శ్రీ వేంకటేశ్వరము।ద్రాంకితాలు వీరి బాటను అనుసరించిన వారు 
పాక పెదతిరుమలాచార్యులు తాళ్లపాక చినతిరుమలాచార్యులు 
ఇహపర (శ్రేయోదాయకమైన తాళ్లపాక అన్నమాచార్యులు ఇతర తాళ్లపా కకవుల సంకీర్తనలను 
భక్తజనానికి అందించాలని తిరుమల తిరుపతి దేవస్థానములు 1978 సంవత్సరంలో సంకల్పించి 
అన్నమాచార్య ప్రాజెక్ట్‌ స్థాపించింది అప్పటినుండి అన్నమాచార్య ప్రాజెక్ట్‌ కళాకారులచే గానంచేయబడిన 
పాక అన్నమాచార్యుల ఇతర తాళ్లపాక కవుల సంకీర్తనలు ఆంధ్ర ప్రదేశ్‌లోనే కాక ఆం(ద్రేతర 
గా? “కూడా బహుళ ప్రచారం, ప్రాచుర్యం పొందాయి 
ఆన్మమాచార్య ప్రాజెక్ట్‌ తాళ్లపాక అన్నమాచార్య, ఇతర తాళ్లపాక కవుల సంకీర్తనల ప్ర దాం?- 
Foes ~ DA న. సమన్వయంతో వివిధ కార్య(క్రమాలను నిర్వహిస్తున్నది అన్నవం 
ఇ అనక హో లచే వేలకొలదిగా సంగీత సభలు పరిశోధకులచే సాహితీసమావేశాలు నిర్వహిం -౨ 
అడ్‌ = ట్యాపాక కవుల సంకీర్తనలను ఆడియో క్వాసెట్టుగా విడుదలచేసి బహుజనామో 2 
పొందింది 
ఆల తిరుపతి దేవస్తానంచే 1949 సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం అన్నమాచాలః 
వర్దంతి ఉత్సవాలు 1978 సంవత్సరం నుండి అన్నమాచార్య జయంతి ఉత్సవాలు జయ(ప్రదంగా నేటికీ 
నిర్వహింఎ ఒాచున్నవి మరియు అన్నమాచార్య సంకీర్తనోత్సవాలు కుగ్రామ స్థాయినుండి 
మహాగగరా 1". వరకు జరుగుచున్నాయి అన్నమాచార్య ప్రాజెక్ట్‌ వివిధ విశ్వవిద్యాలయాల 


vi 


సమన్వయ?తో ాళ్లపాక కవుల సాహితీ సదస్సులు నిర్వహిస్తున్నది తిరుమల తిరుపతి దేవస్తానం 
1978సం॥ , ఎడ దాళ్టపాక అన్నమాచార్యుల ఇతర తాళ్లపాక కవుల సాహిత్యంపై వివిధ విశ్వవిద్యాలయాల్లో 
పరిశోధన ₹  -౬కి సపకారవేతనం ఇచ్చి ప్రోత్సహిస్తున్నది ఈ (ప్రణాళిక (క్రింద ఇప్పటివరకు దాదాపు 
50 సిద్దాంత = ని లు సమర్చింపబడ్డాయి 

కాళ్లపాక అన్నమాచార్యుల ఇతర తాళ్లపాక కవుల సంకీర్తనలపట్ట నానాటికీ పెరుగుచున్న 
ప్రజాదరణ మరియు 1935వ సంవత్సరం నుండి వివిధ దశల్లో ముద్రింపబడిన తాళ్లపాక అన్నమయ్య, 
తాళ్లపాక పెదతిరుమలయ్య తాళ్లపాక చినతిరుమలయ్య సంక్తీర్తనల ఎంపుటాలు ఏనాడో చెల్లిపోయిన 
కారణంగా నేడు తాళ్లపాక కవుల సంకీర్తనల సంపుటాలు సమగ్రంగా పునరు శ్రదించవలసిన ఆవశ్యకత 
ఏర్పడింది 

పూర్వము([ద్రణ సంపుటాల్లోని పూర్వపరిష్కర్తల పీరికలు యధాతధంగా ముద్రింప 
బడుచున్నాయి పరిష్కర్తచే పీరికలో సూచింపబడిన సంపుటాల సంఖ్యలు పూర్వము[ద్రణకు 
ఎంబంధిం ఏ శ తాళ్లపాక కవుల సంకీర్తనల సంపుటాలు మొదటిసారిగా సమగ్రంగా 
పునర్ముద్రితమ_; ౨ బృందువల్ల ముద్రణ పారకుల సౌకర్యార్దం (క్రమపద్దతిలో వుండాలనే వుద్దేశ్యంతో 
పూర్వము[ద్రణ సంపుటాల సంఖ్యలు మార్చబడినవి సంపుటాల సంఖ్యల మార్పులు ప్రత్యేకంగా 
పట్టికలో చూపఒడింది 

తిరుమల తిరుపతి దేవస్థానానికి రాగిరేకుల్లో లభించిన తాళ్లపాక కవుల సంకీర్తనలు మొత్తం 
నేడు ముద్రించబడుచున్నందువల్ల సమ(గ్రమనే పదం సూచికంగా వాడబడింది 

భక్తిభావ విలసితాలైన తాళ్లపాక కవుల సంకీర్తనల సంపుటాలను సమగ్రంగా ము(ద్రించుటకు 
ఆమోదించిన తిరుమల తిరుపతి దేవస్తానం ధర్మకర్శత్వమండలి అధ్యక్షులు శ్రీకలిదిండి 
రామచంద్రరాజు గారికి మరియు ధర్మకరృత్వమండలి సభ్యులకు మా హార్దిక కృతజ్ఞతాంజలి 

ఈ సంపుటాల ముద్రణకు ఆధికారికమైన ఆమోదాన్ని తెలిపిన తిరుమల తిరుపతి 
దేవస్టానముల కార్యనిర్వహణాధికారి శ్రీ ఎంకె ఆర్‌ వినాయక్‌ | A5 గారికి కృతజ్ఞతాంజలి 

తాళ్లపాక పదకవుల సంపుటాల పునర్ముద్రణ ప్రణాళికరూపొందించుటలో సహకరించిన 

శ్రీ ఉదయగిరి శ్రీనివాసాచార్యులు గారికి (తాళ్లపాక వాజ్మయపరిష్కుర్తు విద్వాన్‌ శ్రీ సింగరాజు 
సచ్చిదానందంగారికి (విశ్రాంత తెలుగు అధ్యాపకులు తిరుమల తిరుపతి దేవస్థానాలు) ఆచార్య కె 
సర్యోత్తమరావుగారికి (డీన్‌ హ్యుమానిటీస్‌ & ఎక్స్‌టెన్షన్‌ స్టడీస్‌ శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, 
తిరుపతి) ఆచార్య ఎం శ్రీమన్నారాయణమూర్తిగారికి (డైరక్టర్‌ శ్రీ వేంకటేశ్వర (ప్రాచ్య పరిశోధనాసంస్ల, 
శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం తిరుపతి) మరియు ఈ సంపుటాల ముద్రణలో సాహిత్యపరంగా 
నిర్మాణాత్మకమైన సూచనలందించిన డా॥ముదివేడు ప్రభాకరరావు M A ౧౧ గారికి (పరిశోధకులు 
శ్రీ వేంకటేశ్వర (ప్రాచ్య పరిశోధనాలయం, తిరుపతి) మా హార్దిక కృతజ్ఞతాంజలులు 

ఈ సంపుటాల ముద్రణలో సాంకేతికపరమైన సహకారాన్ని అందించిన తిరుమల తిరుపతి 
దేవస్థానముల ము(ద్రణాధికారి శ్రీ ఎం లక్ష్మణరావుగారికి, వారి సిబ్బందికి తితిదే పౌరసంఎంధ 
శాఖాధికారి శ్రీ పి సుభాషప్‌గొడ్‌ గారికి కృతాజ్ఞతాంజలులు 

డా॥ మేడసాని మోహన్‌ MA ౧౧౦ 
డైరక్టర్‌ 
తెది 10-2-98 అన్నమాచార్య ప్రాజెక్ట్‌ 
తిరుమల తిరుపతి దేవస్థానములు 
తిరుపతి 


తాళ్లపాక పదకవుల సంకీర్తనల సంపుటాలు 
సంఖ్యా వివరణ పట్టిక - 1998 

ఇప్పటి |  సంకిర్తనాచార్యుని 
సరు 














సంఖ్య 






అధ్యాత్మ సంకీర్తనలు 
అధ్యాత్మ సంకీర్తనలు 
అధ్యాత్మ సంకీర్తనలు 
అధ్యాత్మ సంకీర్తనలు 
శృంగార సంకీర్తనలు 
శృంగార సంకీర్తనలు 
శృంగార సంకీర్తనలు 
శృంగార సంకీర్తనలు 
శృంగార సంకీర్తనలు 
అధ్యాత్మ, శృంగార సంకీర్తనలు 
శృంగార సంకీర్తనలు 
శృంగార సంకీర్తనలు 
శృంగార సంకీర్తనలు 
శృంగార సంకీర్తనలు 
అధ్యాత్మ సంకీర్తనలు 
శృంగార సంకీర్తనలు 
శృంగార సంకీర్తనలు 
శృంగార సంకీర్తనలు 
శృంగార సంకీర్తనలు 
శృంగార సంకీర్తనలు 
శృంగార సంకీర్తనలు 
శృంగార సంకీర్తనలు 
శృంగార సంకీర్తనలు 





మునుపటి 
సంఖ్య 


10+11(1,2భాగాలు) 
12 
4 
13 
14 
15 
16 
17 
18 
19 
20 
21 
22 
23 
24 
25 
26 
27 
28 
29 










































































































Oo 9౦౦ + 6, ౮ tle అ MN ra 


తాళ్లపాక పెదతిరుమలాచార్యు! 


తాళ్లపాక పెదతిరుమలాచార్యుః 























































తొళ్లపాక అన్నమాచార్యులు 

తాళపాక అన్నమాచార్యులు 
౧ 

తాభిపొక అన్నమాచార్యులు 
(aes | 







తాళ్లపాక అన్నమాచార్యులు 

తాళ్లపాక చినతిరుమలాచార్యుః 

తొళపక అన్నమాచార్యులు 
టా 

తాళపొక అన్నమాచార్యులు 
౧ 

తాళపాక అన్నమాచార్యులు 
య 

తాళపాక అన్నమాచార్యులు 
౧ 


తాళ్లపొక అన్నమాచార్యులు 


తాళ్లపాక అన్నమాచార్యులు 

తాళపాక అన్నమాచార్యులు 
౧ 

తాళపాక అన్నమాచార్యులు 
ఛా 

తొళసాక అన్నమాచార్యుః 
రా 

తాళపొక అన్నమాచార్యులు 
న, 

తాళపాక అన్నమాచార్యులు 
౧ 


శృంగార సంకీర్తనలు 








శృంగార సంకీర్తనలు 
శృంగార సంకీర్తనలు 
శృంగార సంకీర్తనలు 
శృంగార సంకీర్తనలు 
శృంగార సంకీర్తనలు 






తాళ్లపాక అన్నమాచార్యులు 

తాళపాక అన్నమాచార్యులు 
సా! 

తాళ్లపాక అన్నమాచార్యులు 

తాళపాక అన్నమాచార్యులు 
న్న! 

తాళ్లపాక అన్నమాచార్యులు 

తాళపాక అన్నమాచార్యులు 
౧ 




















* 


తాళ్లపాక పదసాహిత్యం మొదటిసారిగా సమగ్రంగా పునర్ముద్రణచేయ 
బడుచున్నది ఈ సందర్భంగా సంకీర్తనల సంపుటాల సంఖ్యలు (క్రమపద్దతిలో 
ఉండాలనే వుద్దేశ్యంతో మార్పులు చేయబడి పై పట్టికలో చూపబడినవి పై పట్టికలోని 
మునుపటి సంఖ్య వరుసలో సూచింపబడిన 33 34, 35 సంపుటాలు ఇంతవరకు 
ముద్రింపబడలేదు ఇప్పుడు ప్రధమంగా ప్రచురింపబడుతున్నాయి అయినప్పటికి 
ప్రస్తుతం 1998 సం॥లో (క్రొత్తగా 1వ సంపుటం నుండి ఇవ్వబడిన (క్రమ సంఖ్యలు ఈ 
ప్రధమ ముద్రణ సంపుటాలకు చేర్చబడినవి వివిధ దశలలో 5 6 7,8, 9 సంపుటాలు 
ప్రస్తుతం 1, 2, 3 సంపుటాలుగా గ్రహింప వినతి వివరములకు ఆయా సంపుటాల 
పీరికలు చదువగలరు ఈ మార్పును సహృదయ పారకులు గమనించగలరు 


పీఠిక 
శో వేంక కేశాత్మనా౬౬. తానం సర్వం లోకంచ భావయన్‌ | 
బహిరంతస్స్యుర్మదూప మన్న మార్యం నమామ్యవామ్‌ ॥ 


పూజ్య పాదులు కీజ 34 రాళ్లపల్లి అనంతకృష్ణ ళర్శుగారు £01 వ 
శేకునుండ £50 వ సంఖ్య రేకువరకుగల పాటలను 8వ నంపుట 
ముగా 15.4__1952 న (ప్రకటించి, 2X51 వరేకునుండి 800 వ 
రెకువరకుగల 50 రేకులను 9వ సంపుటముగా 168.6. 52న 
(వపకటించిరి 


8 వ సంపుటమునందలి రేకులలో 216వ కేకు, 9వ నంపు 
టమునందలి రేకులలో 800 వరేకు వారికి దొరకనట్లు, 9 వ సంపుటము 
నందు పీరికలో చెప్పినారు 

శాని 800 వరేకుమ్మాతము మాకు లభించినది. ఈ శేకు 
ఆ మధ్య ఎట్లు అంతర్ధాన మయియుండినదో తెలియదు పాత 
8, 9 నంవుటముల సమస్టిరూప మె ఇది 2X01 నుండి ౪00 వరకు 
గల రేకులకు సంబంధించినది ఈ సంపుటము, 


మునుపటిఅ ధ్యాక్ళకీ రనలసంపుటము లవ లెనే [పాచీనులు 
(వకటించీన వానికి, మా పరిశోధనలో దొరికిన, ఊహించిన భావము. 
లను, అక్కడక్కడ కరిం పదములకు అర్థములను ౧,౨,౩ ఇత్యాది 
తెలుగు సంఖ్యలలో గురించి _పకటించినాము 1 నుండి 4 వ ఫారము 
వరకు పొరపాటుతో 1, బి, లి, ఇత్యాది సంఖ్యలతో గు _ర్థింపబడినవి, 
సవ్భాదయులు మన్నించి చదువుకొనగలరు పాత పరిష్ట_ రలు బాల 
స్థలములందు మూలపారముదగ్గర | పళ్న చివ్నా ములతో తమసందేవా 
ములను వెలిబుచ్చినారు అట్ట స్థలములందు ౧ ౨ 9 మొదలుగా 
గల తెలుగు అం కెలతో గుర్తించి సాధ్యమైనన్ని స్థలములలో నాకు 


2 


తోచినఅర్థమును సూచించియున్నాను చాని బాగోగులకూ 
నవా దయహృదయ మె (వమాణము. 
ల 


అన్నమయ్య తాను రామానుజమతన్థుడనని బావోటముగ చెప్పు 
కొన్నాడు. తదితరమతములను ఘాటుగా దూషించినాడుకూడ + 
అందులో [పధానముగ దూషణ పాత మైనది అదైషుతమే. శైవుల 
కైనను వె ప్పవుల్నకె నను ఉమ్మడి శతువు అద్వెతి యేక'చా. 


అన్నమయ్య తనఅధ్యాళ్ళకి రనలలో అక్కడక్కడ (వ 
మతమునుగూడ ఖండించినాడు, అన్నమాచార్యులు ఖండం చిన -_- 
అ'దై వ్రతమునకు, శె వమునకు సంబంధించి మచ్చుకు కొన్ని పాటలా 
సంఖ్యలను ఉదాహంంచుచున్నాను చూడవచ్చు. అదె ఏత ఖండ 
నము ఈనంవుటముళో ర్‌, తికి, 40, 52, 58, 65, 74 సంఖ్యలుగల 
పాటలలో గుర్తింపవచ్చును అక్ష శైవమత దూపషణము లి61, 864 
నంఖ్యగలపాఓ లలో గు_ర్తింపవచ్చు, 


గాఢముగా ఒక మతమును విశ్వసించినవారు మరియొక. 
మతమును దూషించుట ఆ నాళ్లలో పరివాటి. అనలు సోమన, వండి 
తారాధ్యుడు మొదలై నవారలవీరశై వమునకు ఎదురొడ్డి ఫలి చిన. 
ఏర వైష్ణ్టవవాజ్బ్బయ మిది. దీనిలో ఈపాటిఖండన ముండుట తప్పు 
కాదనియే భావింపవచ్చు. (కుతి న్శ్భతి పురాణములయందు కూడా 
ఒక చోట విష్ణువు మంయొకచోట శివుడు, ఇంకొక చోట (బ్రహ్మ 
సర్వో %షహులుగ కీ_రింపవబడుట మన మెరిగినదే, 


హౌ వమునకో, వై వ్షవమునకో చెందినవ్యక్తులు ఆ మూూ ర్రిని 
నర్వోక్కృష్టముగ సాధింపనినాడు ఆమతమే కుప్పకూలిపోవలసి - 
వచ్చును అందువలన రామానుజమఆస్థుడగు అన్నమాచార్యులు 
రమవిమ్ణుభక్తుడు పరమ వైవ్నవుడుకూడ ఆ మతమునకు సాణా 


గా విరుద్దమయిన శ వమునుగాని శివకేశవు౭ను నమానభ కితో 


ర 


[టో 


3 


నేవించుఅ దె ఇతమునుగాని ఆయన ఖండించుటయు న్యాయ్య ౮. 
ఇంకొక్క-వి శేషము. ఈయనవరకు ఈత వంశములోని వారందరూ? 
అదై షతసం[ పదాయమున శే చెందినవారు. ఈతనినుండి ఈ వంళము 
రామానుజమతవంశముగా సిద్ధమైనది. ఈతవిలోకూడ జన్నసిద్ద... 
మెనఅ దై ప్రతవానన పూర్తిగా నశించ లేదని, అక్కడక్కడ మినుకు 
మినుకుమని గోచర మగుచున్న దని, 185, 296, 842, 440 మొడ 
లగు వాటలలో తెలియుచున్నది 


ఆన్నమయ్యలో ఆవెళించినవై ప్తవము ఈ |క్రిందిపొటలలో 
శంకరాభరణం 


అచ్చుత మిమ్ముందలంచేయంతవని వలెనా 
యిచ్చల మీవారఠే మాకు నిహవరా లియ్య గ ౪ పల్లవి ॥ 


మిమ్ము నెజిం/గ౧ినయట్టిమీ దానుల నెణి గే. 

సమ్మతివిజ్హాన మే చాలదొ నాకు 

వుమ్మడి మీసేవ సేనుకుండేటివై కవుల 

సమ్ముఖాన చివించుళకు చాలదా నాకు ॥ అచ్చు ॥ 
నిరతి నీకుమొ క్కే.నీడింగరీ లకు 

సరవితో మొక్కుచు చాలదా నాకు 

పరగ నిన్ను 6 బూజించే (పవన్ను ల బూజించే __. 

సర లేని భాగ్య ము వాలదా నాకు ॥ అచ్చు tt 


అంది నీకు భ కుల నయలమవహేోనుభావుల 
చందపువారిఐ భక్తి చాలదా నాకు 
కందువ (శ్రీ, వేంక కేశ కడునీబంటుబంటుకు 


నందడబంట నవుపే చాలదానాకు క అచ్చు ॥ 
(ఈసంప్పటము.పాట 23) 


ముఖారి 
సుఅభపుమార్గములు చుట్లిరానే వురిడంగాను 
బలు[పయాసపుకర్మబద్దులై ర జీవులు ॥ పల్లవి ॥ 


(శ్రీపతిభ కియనేటిచింళతామణి వుండ(గాను 
యేపున మోనపొ య్యేరు యేలో జీవులు 
చేవట్టి నామాంకితిపు సిద్దరసము గలిగి 
కోప పుల నుడిగి వనిగోన శేలో జీవులు 1నుల ॥ 


అక్కడనే శరణాగత నేవోడ వుండంగాను 
యెక్కి. భవచార్చి చాట శలో జీవులు 
తక్ళత 'దాన్యమ నేటిధనము దమకుండ(6గ౫ా 
లెక్కించి కూడ"పెట్టుళో లేరు యేలో జీవులు ॥ సుల ॥ 


అము pe కుకు డంత రాతె నై వుండంగాను 
పజ కౌ౭ంవ "రేతో cI) జీవులు 
ల మలా 
వట్టపుహెరిచానులు [వత్యత్యమై వుండంగాను 
యిక వారిక్ళప చేరుబన్న (డో యో జీవులు [నుల ॥ 


(ఈనంపుటము_పాట 279) 


వె వ్లవమునందును త్యళాపి శరణాగతియందును కలనులభ _ 
మెనగొప్పఫలము ఈ [కిందివాటలో గు_ర్రింపవచ్చు 
సొాళ 6లగనాట 


సను మరక చేమంతి నీకకుణ యుత క్ష పలప్య 


5 


నక లకొర్భముచేత సాధ్యముగానినీవు 
వొక ఇంచుకంతభ క్తి కొగి లోనై తి 
[పక టించి బహువేదపరనః జిక్కనినీవు 
మొకరివై తిరుమం|తమునకు జిక్కి.థివి 2 ఈ మా 


కోటిదానములచేత కోరి లోనుగానినీవు 
పాటించి శరణంటేనే పట్టి లోనై తి 
మటివుుగతపమ.ల మెచ్చి ౩ కొననినీవు 
గాటపుచాసులై తేనే ౩3 కొని మన్నించితివి ॥ ఈమా ॥ 


"క్కుతీర్ధములాడిన భేదించ రానినీవు 
చెక్కి. నీమ్ముద్రవారికి సులభుఃడవు 
గక్కన దేవతలకు గానరానినీవు మాకు 
నిక్కు_డ శ్రివెంకటాది నిరవె తివి ॥ ఈమా 4 


(ఊఈనంప్పటము.పొట bt} 


భగవంతుణడుూ, సర్వవ్యాపి, పరిమువారుణికుటూ. అగు @) 
మహావిష్ణువు యొక్క దయాళుతఇమును అన్నమయ్య ఎంత చక్కగా 
గుర్తించెనో ఈ [కిందిపాటలొ తెలిసికొనవచ్చు. 


(శ్రీరాగం 
మలి యేపురుమోర్థము మావంక లేదు మీకు 
అయివడము మాకంత అత్తువో స్‌ు ts వల్లని [1 


హారి నీవు నాకు నంత ర్యామివై నఫలము 
తిరిగినందె మూవెంట. దిరిగెదవు 
ఇరవుగ నీవు మాకు నేలికవై నఫలము 
గరమె మావావమెల్లం గటుకొంటిపి త webu 


6 


భువిలోన నీవు నన్ను బుటించినఫలము 
ఇవల భజిఆచేతొడు సిదొకటాయ 
తివిరి నన్ను నీకుతు( చెచ్చిడుకొన్న ఫలము 
జవళి నా 'నేరములు చళ్క_బెట బడెను ॥ మల ॥ 


గారవాన నన్ను వెనక వేసుకొన్న ఫలము 
చేరి నన్ను బుణ్యుని(గా( 'జేయవలనె 
ఆరసీ నాకు€ |బత్వతమెనఫలమున నన్ను 
యీరీతి (శ్రీ వేంక టేళ ఇముడుకోంబజెను ॥ మట్‌ ॥ 


(ఈ సంపుటము-పాట 0%) 


క్రీ వై ప్తవమునందు వారికంటి వారిభక్తు లధికులు భక్తుడు 
గొవృయా* భగవంతుడు గొవ్నయా? అన్న |పశ్న మునకు, భారత 
భాగవత రామాయణామలయందు భకుడే గొవ అని నిరూవపి_చు. 
నంశములు కోకొల్లలు గలవు మచ్చుకు భారతకథ భాగవతమున, 
భీప్యార్డునయుద్దమునందు క్చోమ్తుడు, అర్హునునితో నిన్ను చంపింతునని 

లు ణి e/a జ 
భీష్మునితో పలికెను. భీముడు నిచే చక్రము వట్టింతునని కృష్ణునితో 
ననెను* ఎనిమిదవనాటియుద్దమునకాబోలు భీష్ముని ధాటికి 
అర్జున య్య కొయ్య జార గా, (శీకృన్లుండు మవోనంరంభముతో 
చక్రము చేబట్లి రథమువైనుండి దుమిక భీమ్మునివై పు పరుగిత్తెను 
ఆ సందర్భమున, 


న్స కుప్పించి 'యెగసినకు ండలంబుల కాంతి 


గగన ఛాగం బెల్ల గమ్మికొనలగ 
నుణికిన నోర్యక యయదరంబులోనున్న 
జగమ.ల| వేంగున జగతి గదలC 
జ[కంబు. చేపట్టి చనుదెంచుర యమున 
దై నన్న పచ్చనిపటము బాకి 
నమ్మితి నాలావు నగుబాటు సేయకు 
మన్ని ంపునుని (కీడ మిఠిలదిగువ 


7 


శః గరికి లంఘీంచుసీింవాొంబుకరణి మెజని, 
నే(డు భీష్ముని. జంపుదు నిన్ను (౯ గాతు 
శ్‌ తి, 

విడవు మర్జున యనుచు మద్విశిఖవృష్టి 6 
చెరలి చనుచెంచుదేవుండు దెక శా నాకు 


అనుపద్యముతో [పా_ఫ్రకాముడు,  పరమభాగవతుడునగు 
భీష్ముడు (శ్రీకృష్ణుని స్తుతించెను 
(ఆం|ధమహాభాగవతము [పఠథమస్కంధము వద్యం..222) 


(శీ, మచ్భాగవతమున నృసింవావతార కథయే ఇందుకు 
ఈఊార్కాణము లోకులందరి దృష్టిలో (వపహ్తాదుడు వరమబాలఖాగ _ 
వతుడుగ, హిరణ్యకశిపుడు మిక్కిలి క్రూరుడుగ కనవడుట సవాజము. 
కానీ ఇందు పిచారంచినచే హిరణ్యకశిపుడు ఆంతరంగికముగ 
ఎంతగా  సాత్సికభక్తుడో, అంతగా బయటికి వరమరాతుసుడు, 
(పపంచములో ఎక్కడ వకండిగాని ఏకొడుకునుగాని ఇంత హింసల 
పాలుచేనిన వాడు కానరాడు. ఈ ఘట్లములో పోతన నడిపించినకథ 
చాలవాదయంగమము* హిరణ్యక శిపుడు (పప్లోదుని బాధించిన 
పద్దతి _. 


స॥  ఒకమాటు దిక్కు_ంభియూథంబు( చెప్పించి 
శరలి దడింభకుని. (దొక్కింవ6 బంపు = 
నొకమాటు విష ఖీకరోరగ | శేణుల 
గడువడి నర్భకు( గఆఅవంబంపు= 
నొకమాటు హేతినంభో(గానలములోన 
విసరి కుమారుని (వేయ.(బంపు -- 
నొక మాటు కూలంక షోల్లోలజల ధిలో 
'మొత్తించి శాబకు ముంవంబంపు 


న్‌ 


ఆః విషము! బెట్ట? జంపు, ఏవిదళింపంగా€ బంపు, 
దొడ్డకొండచలలు ల [దోయం బంపు€, 
బట్టి కొట్టం బంపు, జాధింపంగాంబంపు 
బాలు గినీసి దనుజపాలు6 డధిప. 


ఫీ; ఒకవేళ నధిచారహోమంబు సేయించు... 

నొక వేళ నెండల నుండ6(బంచు.... 

నొక వేళ వానల నుపహాతి నొందించు ._ 
నొకవేళ రంథధ్రంబు లుక్క(బట్లు - 

నొకఠ'వేళ0 దనమాయ నొదవించి బెగడించు -- 
నొకవేళ మంచున నొంటి నిలుపు -_- 

నొక వేళంబెనుగాలి కున్న్సుఖు6 గావించు _ 
నొకవేళ( జాళతించు నుర్వియందు 


తీ॥ నీరు నన్నంబు నిడనీక న్మిగహించు. 
గళల నడిపించు అువ్వించు గండశిలల 
గదల (వేయించు నేయించు ఘనళరముల. 
గొడుకు నొక వేళ నమరారి కోధియగుచు. 


(ఆం|ధమహాభాగవతము a స వ్రమస్మంధం, 198 199, వద్య) 


ఇంత చాధించినను చావని కొడుకునుగని *పకాంతంబున దురంత 
చింతా వరిశాంతుండయి రాశసేందుండు తన మనంబున, 


ఉ॥ ముంచితి వార్డులన్‌, గదల మొ తికి, ౫ లతటుబులందు |దొ-- 
బ్బించితి, (శ(న్ర్ర రాజం బొడిపించితి, మీ నిభేదవం క్రి లొ. 
ప్పించితి, ధిక్కరించితి, శపించితి, ఘోరదవాగ్ను అందు [(దో-- 
యించితి(, బెక్కు పాట్ట నలయించితి జావం డిదేమిచిత మో! 


9 


చ॥ ఎజు6గండు జీవనొపధము, లెవ్వరు భర్తలులేరు, జాధలం 
దరల(డు; నై జతేజమున6 దథ్వము జాడ్యములేదు, మిక్కిలిన్‌ 
మెరయుచునున్న వా డొకని మేషము దైన్యము నొంద., డింక నే 
తెటి'గున( [ద్రుంతు వేసరితి, దివ్యము వీని (పఖావ మెట్టిదో?” 


(ఆం|ధ భాగ స ప్రమస్కంధం ౬ 201, 202, పద్యం 


అని తానే చింతించి తుదకు పిసిగి వేసారి వీని అంతు కనుగొని 
'యెదనని నీ విష్ణుణణెందుగలడని ధిక్కరించి అడిగిన, 


కః ఇందుంగల6 డందు లేడని 
సందేవాము వలదు, చ[కి సర్వోపగతు౦,- 
'డెందెందు వెదకి చూచిన _._ 
నందందే కలడు దానవా[గణి వింళు 
(ఆంధ భాగ స్క! పద్యం... 275) 
ఆనీ (పవోదుడు భాహీంప 
కః _న్రంభమున6 జూవవేనిం 
గుంభిని నీశిరను6 [దుంచి కూల్చంగ రూ ... 
రంభమున వచ్చి వారి వి. 
(సంభంబున నడ్డపడంగ శకుండగునే 
(ఆంధ. భాగ స్క 7 వే 280) 
అని గద్దించి పలుక (వవహోదు(డు, 
శా! అంభోజూనను. డాదిగాగ( దృణపర్యంతంబు విశ్వాత్శు డె. 
సం భావంబుస నుండుపోడ విపుల సంభంబునం దుండ౯కే! 
_న్తంభాంతర్షతుండయ్యు నుండుటకు నేనందేవామున్‌ లేదు ని... 
ర్షంభత్సంబున నేడు గానంబడు6 (,బక్యత న్వరూవంబునన్‌ 
(ఎద్మం 282) 


అని సమాధానింప, 


10 


శా వినరా డింభక! మూఢచి త్త గరిమన్‌ విష్ణుండు విశ్వాశ్శకుం 
డని భాషించెద, వె న నిందుంగలంజే యంచున్‌ మదో దేఃయొ 
దను జేందుం డరశేత |వేసెన, మహోదగ [పభాళుంభమున్‌ 
జనద్భగ్భిషణదంభమన్‌ వారిజనున్ఫంరంభమున్‌ స్తంభమున్‌ 


(ఆంధ, భా స్మ 12 పద్యం 284) 


అని _న్తంభమును అరచేత (గుద్దెను. అప్పుడు స్వామి నరసింవా -- 
న్వరూపముతో | బహ్మూదిపిపీలి కావరరంతము నిండియుండ.టచే, 
చెబ్బ వడీన _స్రంభమునుండి ఫళ ఫెళార్భటులతో భ యంక రాట్ట 
పహోసనంబుతో ఆవిర్భవించినం, గనుంగొని హీర ణ్యక శిపుడు, 


క॥ నరమూంర్తి గాదు కేవల = 
వారిమూ _ర్రియు( గాదు మాన వా కారము గే- 
సరియాకారము నున్నది 
వారిమాయారచితముగు యధార్జము నూడన్‌ 


ఉ॥ తెంపున జాలు.€ డాడినము, దీరత సర్వగతతగంముం [బతి 
పింప దలంచి, యిందు నరసింవాళరీరము. చొల్చి చ।|కి బల్లి 
తింపంగ వచ్చినాడు, వారిచే మృతియంచు. దలంతు నై ననా 


నొంపును జింపు నందును జూడ జరింతు వాదింతు శ|తువున్‌ 


పలి కను. 
(అం[ధ, భా, స్మ. వద్యం = 286 287) 


ఈ 287వ పరు హిరణ్యా కశళిపు) జ్ఞూనిశ్వము వ్య కృమగు 
చున్నది "వారిచే మృతి యంచు దలంతునుి అన్న వాకరములో 
వాడు పూర్వము ఘోరతపముచేసి (బహ్మనుండి కోరినవరములను 


శా॥ గాలిం గుంభిని నగ్ని నంబువుల నాకాళస్థలిన్‌ దిక్కులన్‌ 
రేలన్‌ ఘృసమ.లం దమః |పభల భూరిగావారమోమృగ.__ 

వ్యాళాదిత్యన రాదిజంతుకలవా వ్యా ప్తి కస్‌. సమస్తా శుశా 

సా9*న్‌ మృత్యువు ల. జీవనము లోశాధీళ ! యిప్నింపచే 
(పద్యం $80) 


క. 


నిరూపించు పద్యమును ఒక్కసారి మననము చేయుదుమేని 
పంచభూతములు, తదిికారములు, కాలము, దిక్కులు, వెలువల, 
లోపల, పగలు, ర్మాతి, కైన, (క్రింద కాని (పదేశమునందును, | వాణము 
ముకలిగి నవి, [పాణములే నివి కాని వస్తువులతో మరణమును కోరు. 
కొన్నాడు ఇన్నింటికి అతిక్ష మైనఉ త్తమవస్తువు (శ్రీమన్నా రా. 
యణమూ ర్రి కాక వేరొటుండునె? కావుననె, నర్వమూ (శ్రీమన్నా ౮. 
యణ అవరావతారవుగు నృసింహుని చేత, స్వ్యామిజఒడిలో నే, ఏ 
ఆయుధములు లేక స్వామి గోళ చేతనే తనచావును కోరుకొన్నాడు 
భక్తుడు. భక్తుడు కోరుకొన్న కోంకను, వాలి తపక్సుకు సంతుష్షు 
డైన పరమేశ్వరుడు కాదనక, 


“వ॥ ఇట్లు కేవలపురుష రూపంబును, మృగరూపంబునుం 
గాని నరసింవారూవంబున, రేంయునుం బవలునుంగాని సంధ్యానమ_ 
యంబున, నంతరంగంబును బహిరంగంబుపుంగాని నభాచ్వారంబున, 
గగనంబును భూమియునుంగాని యూరుమధ్యంబున€, [కాణనహి 
తంబులును | జఖాణరహితంబులునుంగాని నఖంబులం, దై )లోక్య జర. 
వాదయ భల్లుండయిన బై త్యమల్లుని వధి మించి, మహోాదవానకీలా 
ఖీ లదర్శనుండును; గరాళవదనుండును, లేలివో భీషణ జిహ్వూండును, 
శోణిత పంళాంకీ త కేసరుండును బె: [| వేవులు కంరమాలికలుగ 
ధరించి, కుంభికుంభవిదళనంబు సేసి చనుబెంచువంచాననంబునుం 
బోలె దనుజ కుంజర వాదయక మళ పిదళనంబు నేసి, తదీయర క్ష 
సిక్తంబులై ననఖంబులు సంధ్యారాగర_క్త చం(గ రెఖల చెలువు 
వహింవ నహాంపక లేచి, తనక శ్రైదుర నాయుధంబు లెత్తుకొని తత్త 
అంబున రణంబునకు నరవణించురక్క_సులం బెక్కునవహా(((ంబుల( 
జ(కాదికనిర్వ,కసాధనంబుల నొక్కని6€ జీక్కకుండం జక్కడిచి” 


దీనివలననే హిరణ్యకశిపుడు పరోకుభక్తుడు (పవోదుడు 
(పత్యతభ కుడు (వవ్లోదునితబ్లి కయాధు పరమవతివతయని 
తేలినది, 


12 


గశ్రీమ చా మాయణమున రావణునీకథ నుపసిద్ధమే వాడు 
పతి[వతలను, యజ్ఞ ములను, సాధువులను ఎందరినో భంగవరిచెను. 
వాడు చేయనిపాపమంటూ లేదు 


ఇంకొకవై పు చూచినచో, వాడు గొప్పశా(న్రు వేదిత, మహో. 
మాహేళశ్వర భక్తుడు ఆజ్ఞ చేసి బేవేరదునికూడ తనయొద్దకు 
రప్పించుకొనగలఅధి కారము గలవాడు పామమయ మైన దివ్య-- 
పత్తనము లంక వానీ నివాసము, పుట్టినది (బాహ్మణవంశము 
ఇన్ని టికీ వించెడుపాలలో ఒక ఉప్పుగల్లన్నట్టు, వాడు లోకములను 
వేధించిన కారణముగ దశముఖుడు రావణానురుడై నాడు. 


పీివికి కూడ (శ్రీమవోవిన్లువునందు ఆదతరంగికముగ అపార 


మైన భర్త కాని బయటికి తనరావణత్వము మూ[తము విడువడు 
తుదకు రామూవతారముననున్న స్వామి భార్యనే అవవారించుకొని 


పోయినాడు. ఇంతకంళు వేరొక పావము వానీవిషయమున చెప్ప 
వలసినదే లేదు 


భార్యను పోగొట్టుకొన్న రాముడు, కన్నీరు మున్నీరుగా ఏడ్చి 
లక్మణ సహితుడై, సుగ్రీవునితో స్నేవాము చేనుకొని, వానరులచే 
సీతను వెదకించి, లంకయందున్నట్లు తెలిసికొని, వారధిగట్టి దతిణ 
సము[దము దదీణతీరమునకు చేరెను, ఇంతలో సాఖూత్తు రావణుని... 
తమ్ముడు పరమభాగవతుడు మవోనత్త్పనంవన్నుడు అయిన విఖీష 
ణుడు సీతను రాముని కప్పగించుట మేలని అన్నకు బుద్ది చెప్పి 
వానిచే శాడితుడై రాముని శరణు చొచ్చెను వెంటనే రాముడు 


విఫీషణునకు ౭౦కారాజ్య వట్లాభి వే కము ళీయిుంచెను రావణునితో 
యు వం జరిగను రాతసులందరు వరునగ మడిసిరి 


త 


ద్వి శరం నాభినంధ త్తే 
ద్విః స్థావయతి నా శిళాన్‌ 
ద్విర్షదాతి న చార్జిభ్యః 
రామా ద్విర్నా భిభాషచే ॥ 


అని కీర్తి గడించిన (శ్రీరాముడు రావణుని చంపుటకు మనసురాక, 
వానిని సంస్కరించి దొడ్డరాజుగా చేయవలెనను అభిపాయముతో, 
వానిని నాలుగుసార్లు (గుక్క(తిషృకొననట్లు చేసి, యుద్ధభూమి 
నుండి లంకకు (తిప్పి పంపెను కాని రావణుడు పట్టువిడువక ఐదవ 
సారి యుద్ధమునశే వచ్చెను, అప్పుడు రాముడు ఇంక వీనిని సంస్క 
రించుట పీలుగాని వనీ అని దొడ్డగా విజృంభించి * అరావణ మరా 
వుంచవా జగద్దఎక్యుథ పానరఠాః *" అని పలికి రావణునివె యుద్ధము 
నకు తలపజెను రావణుడు కూడ పట్టువిడువక యుద్ధమున కే 
ఉప్మకమించెను, అప్పుడు పీ రిరువురిమనన్ఫులలోని భావములను 
సరిగా తూచి పనిక ట్లిన వాల్మీకి, 


జేశవ్యమితి కాకుత్స్చః 
మర్త వ్యమితి రావణః ” 


అని వారిరువురు ఆంతగంగిక అభి షాయములు వెలువరించినాడుం 
తుదకు తన కోరిక (ప్రకారము అంతర్భాగవతుడగురావణిడు 
చచ్చిన కాని, రాముని కోరిక (పకారము  నంన్క_రింపబడ లేదు. 
కావున కు, చూపిన భారత భాగవత వామాయణములకు సంబంధించిన 
గాథలపళారము థభగవంతునికం ళు భక్తుడే గప్ప, 


ఈ నిర్ణయిఎమె. పిశిష్రైాద్వెత నిధాంతామునందు. [౭ అముగ 
కానవచ్చును. దినిని గురుతించేటటు :.న్నముయ్య చూపిన ఈ నం-- 
పుటములోని ఈకింది 23, 48, &50 పాటలు ఉదాహరణముగ తీసి 
కొనవచ్చు 


14 


శంక రా భరణం 


అచ్చుక మిమ్ముు౯దల౯ చే యంతపని వలెనా 
యిచ్చల మీ వా రే మాకు నీవాపరా లి య్య6గా ॥ పల్పవి | 


మిమ్ము నెజి(గినయట్లిమీచానుల నెణి గే... 
నమ్మ తివిజ్ఞాన మే చాలఛా నాకు 
వుమ్మడి మీ సేవసేనుకుంజేటి వె వ్లనుల 
నమ్ముఖాన సేవించు పే చాలదా నాకు ॥ అచ్చు ॥ 


నిరతి నీకు మొక్కేసీడింగరీలకు 
సరవితో మొక్కు జే చాలదా నాకు 
పరగ నిన్ను? బూజించే (పవన్ను లంబూజించే__ 
సరిలెని భాగ్యము చాలదా నాకు ॥ఇఅచ్చు॥ 


అంది నీకు భ క్తులె న యలమపహోను భావుల __ 
చందపు వారి పై భక్తీ ఇాాంబదొా నాకు 
కందువ (శ్రీ) వేంక మేక కడునిబంటుబంటుకు 
సందడి బంట నవుళు చాలచా నాకు ॥ అచ్చు ॥ 


(ఈ సంపుటము_పాటఃకి) 


దేసాత్లి 


సీవే నేరవుగాని నిన్ను బండించేము నేము 
చె వమా వీ కంచు నీచానులే నేర్పరులు ] పల్లవి [| 


వట్టిభక్తి నీమీ(ద వళుకువేసి నిన్ను, 
బట్ల తెచ్చి మతిలోనం బెట్టుకొంటిని 


ప క్రైండుదులసి నీ వాదముల "వె మెం బెట్లి 
జట్టిగొనిర మోచము జారాలు నిదా" HDB 


15 


సీవు నిర్శించిన వే సిక సమర్శణ సేసి 
సోవల నీ కృప యెల్లం జూరగొంటిమి 
భా వించొక మొక్కు. మొక్కి. భారము నీవై వేసిరి 
పావనపునీదాను లే పంతప్పచతురులు ॥ నీవే॥ 
చెరువులనీ జ్ల దెచ్చి చేరం(3/4)డు నీ-పె (జల్లి 
వరము వడసితిమి వలసినట్లు 


యిరవై (శ్రీ, వేంక కేళ యిటువంటివిద్యలనే 
దరిచేరి మించిరి వీచానులేపో ఘనులు 1నీచే ॥ 


(ఈ సంపుటముఎపొట...44) 


శంద్ద వసంతం 
ఎందు వెదక నేల యే (వయాసాలునేల 
యిండే వున్నది [బదు కిహపరములకు & వల్లవి॥ 


ముకో్కోటితీర్ధములు ముకుందుదానుల = 
వొక్కపాదాంగుటమున నొలికీనిజె 
మిక్కిలిజపతవాలు మీంచిన్నపవన్ను ల-- 
చిక్క-నికృపాకటాతసీమ నున్నదిదివో ॥ ఎందు ॥ 
చే నేటిపుణ్యఫలాలు (శ్సీవెవ్వవులచేత 
రాసులై యిరుదెనల రాలీనిచె 
అసల విజ్ఞూ నార్థ మదివో (పపన్ను ల. 
ఛాసురపుంబెదవుల( వాంతి సెనై నున్నది ॥ ఎందు 0 


నకలచేవతలచే సాధించేవరములు 
మొకరి తదియ్యులమూ6క నీదివో 
వెకలి , శీ, వేంకటా, దింభునిమహామలెలా 
(CU) ' గా 
(పక తం చి పీంనల్లాపాన నున్న దిదివో 8 ఎందు ॥1 


(ఈ సంపుటము=పాట 450) 


16 


ఇంతమ్మాాత మేకాక తాళ్ళపాకకవులవాజ్బయ మందంతటా 
“*దాసాను చదానుడను” ఇత్యాది (పయో గములుకూడ ఈ ఖావమున'కే 
సూచకములు. 


పాచీనుడు ఆళ్వారులలో నొకడునగు కుల శేఖరాళ్యార్‌ 
రచించిన ముకుందమాలలోనీ 


త్వద్భృత్యభృత్య పరిచారక భృ శత్యభృత్య | 
భృత్యన్య భృత్య ఇతి మాం స్మర లోక నాథ 
అను పద్యమూ. 
'దాసానుదానచ రమావధిదానచాసాః ౪ 


ఇత్యాదులుకూడో ఈ సీధాంతమునకు పర్హమోచదాహారణములు 
కాగలవు. 


ఈ సంపుటము నందు కొన్ని పదములు వ్యావవోరిక దృష్టితో 
(వయోగింపబడి కొంత వివరణ మేషించు చున్నట్టున్నవి, వానిలో 
మచ్చుకు కొన్ని 


క చెల్లపిళ్లలు, పాట రీ4 1వ చరణం -2వ పాదం 
ఇల్వప్పి ౪ = ముదువిడ అని తమిళము అదియు చెల 
మ్‌ “క GB ౧ 
పిళలుగా వ్యావవోరిక రూపము రించి వుండవచ్చు. 


బి దూప పాట 198. ౨వ చరణం - 1వ పాదం 


తొడికి మింటి తాపలు తుంచి దూ ప() చాంకినమ్ము 

ఈ సంపుటము అచ్చు వేయునందర్భ మున ఈ పదమునకు 
పదో ఒకటి అప్పటికి తోచినఅర్థము ఇచ్చినాను తరువాత 
యోచింపగా ఈ క్లింది అర్థము గోచరించుచున్న ది 


17 


సీళా రామకల్యాణానంతరము దశరథుడు వశిష్తాదులతో 
కలిసి అయోధ్యకు బయలు చేరగా, మార్గమధ్యమున భార్గవ రాముడు 
ఎదురుపడ తాడు అప్పుడు అతడు (క్రీరామునిగూర్భి “నీ పరా(క్ర 
మము విన్నాను ఈ ధనుస్సును ఎక్కు పెట్టుము బాణము సంధిం 
పుము, చూతము నీ బలము” అని అడుగగా అతడట్టు చేంయును 
అప్పుడు రాముడు, 

(బావ్యాణో౭_౭ సీతి పూజ్యో ను 

విశ్వామితకృళేన చ 

తస్మాచ్చకో న తే రామ 

మోక్తుం [పాణవారం శరమ్‌ ॥ 


ఇమాం పాదగతిం రామ 
తపోబలసమార్షి తాం 

లోకా నపతిమాన్వా తే 
వానిమ్యామి యది చ్చసి ॥ 


సవ్యాయం వైప్పవోదిచ్యః 
శర పరప్పురంజయ;। 
"మోఘః పతతి వి రణ 
పరదర్శవినాశనః క 
(ఢ్రీమదామాయణ యి _ బాలకాండ = 16 సర్గ క్లో 0, 7,3) 
గరా 


అంటాడు పరళు రామునితో. చఊచా.కి బదులుగా పరశురాముడు, 


న చేయం బుమ కాక త్త 
వీడా భవితు మర్హతి 

త్వయా కైంలోక్యనాభేన 
యదవాం విమ_ఖీ్భతః 1 
iu 


18 


శర మ్మపతిమం రామ 

మోక్తు మర్హసి స్మువక 

శర మోజే. గమిష్యామి 

మహేాందం పర్వతో త్రమమ్‌ & 

స వాతాన్‌ దృశ్య రామేణ 

స్వాన్‌ లోశాన్‌ తపసా౭౭ర్టితాన్‌ 

జామదగ్నో్యో జగామాళు 

మహేందం వర్వతో_తమమ్‌ క్ష 

గశ్రీమదామాయణము ఒ బాలకాండ = 76 సర్గ అ శోకం = 19, 20, 22. 

ఈ పె వాక్యములు చెప్పి వాడు. 


ఇందు అఖివ్యకమైన ఈగాథయే ఈపాదనమునందు 
నూచిత మైనదని నాయభి|పాయము 


మింటి కాపల.= ఊర్ధ్వ్రలోకపు మెట్లు, పరశురాముడు దీర్చ = 
కాల తపస్సుతో ఊర్థ్వలోక ములకు నడచిపోవుళ క్రి కిని పతం. సే 
కొనియుండినాడు. ఆ ఊర రలోకొగతిని రామజాణము హారించినది. 
బాణము వ్యర్థము కాకూడదు కచా. అందువలననే నేటీకిని పరశు 
రాముడు చిరంజీవులలో ఒకడుగా ఇహలోక వాసిగా కీ ర్తింపబడు - 
చున్నాడు, 


అక్వళ్ళామా బలి ర్వ్యాసః వానూమాన్మ్చ విఖీషణః ! 
కృాపః సరళురామళ్చ్ళ నచితే సిరజీవినః ॥ 
52 థఖ 


అనీ, 


దూప = దప్పి, శమ కావచ్చు. ఈ రెండర్భ ములు శర, లో 
నూ, నిలో ఇవ్వబడిన 


దూపళా౭కిన _ డప్పగొన్న, (శమగొన్న = కావచ్చు, 


19 
లి. తిరుపళచ్చి - పాట 296 __ వల్లవి-1వ పాదం. 


ఇది “తిరు వళ ఎళుచ్చి” అను ఆరవపదమునకు సంగవా 
రూప మైన వ్యావహారిక పదము కావచ్చు. 


తిరుపళ్ళిఎకుచ్చి= (శ్రీ శయ్యోళ్రాపనము = మంగళకర 
'మైన పడకనుండ మేలుకొలుపు కావచ్చు. 


ఈ సంపుటమునకు ఇంతమాతము పీశిక తయారు చేసి, 
ఈ వాజ్మ యమున ఏయే "పెద్దలు ఎంతెంత వరకు పనిచేసి ఎంతెంత 
కార్యము నాధించి నార నువిషయమును వ సంపుటమున నైన ఇయ్య . 
వలెనను ఆశ ఒకటి వుండినది, చానిని దీనికి అనుబంధముగా “తాళ్ల. 
వాకక వులవాజ్మయము-పరిష్కుర్హలు*” అను శీర్షి కతో ఇచ్చు 
చున్నాను. 


తాళపాకకవులవాజ్య రంవంం = పరిష్ట ర్రలం 


అన్నమాచార్య పా జెక్టు। కింద పరిష్కరణ శాఖ ఒకటి, 
[పచారశాఖ శెండుగా పనిచేయుచున్నవి. అందులో పరిష్కరణ 
శాఖకు సంబంధించిన విషయములను ఇందు తెలుపుచున్నాను. 


1974 నుండి (శ్రీ గారిపెద్ది రాముసుబ్బశర్మ, (శ్రీ వేంక కేళ్వర = 
(పాచ్వక ళా శాల ఆం(ధా శా ఖాధ్యతపదవినుండి వాతికముగాను, 
1976 జూలై నుండి పూర్తిగ అన్న మాచార్య వాజ్మయపరిష్మ్క_రణ 
చేయుటకు బదిలీ చేయబడిరి తదుపరి 1979 జనవరినుండి ఈ 
అన్నమాచార్య వాజ్మయ పరివ్యు రణ శాఖకు “స్పెషలాఫీసరు” 
హోచాతో (శ్రీ గౌరిపెద్దిరా మసుబ్బళర్మ, ” జబాలనుబహ్మణ్యముM గ 
అను సవోయకునితో కఠిన పనిచేయుచున్నారు, 


20 
దిని సంగ్రహవూర్య చరిత 
ఈ ఆజొగ్ల గాక కివుల వాజ్బయము 1922-28 [వాంకమునుండి = 
జా పశుపు pa జీ, జ ae baal 
అప్పటి దెవనై నిపుటుద్యోగియి గ్గు 7a నాధుసుబవ్మాణ్య ళా (స్త్ర) 
గారి నూని, రాగి దెకులను _ శి వరిచ్కురణ [పకటన కార్యముల 
(పారంభను లెని వారు ఈ 1 "గి లెకులలోని వాజ్మయమునం ఆౌ 
అప్పటి పెంఎం౮ల్‌ తెల గువంటితులు కీ, శే, కలబరగి వేంకబరమయల౯ 
LS 
శాస్త) = 6” రోత వాయిరిచినాంనీ, వారు ఉద్యోగనియ రయతణ--- 
ముల ' చెరొక చోటికి బదిఖీ కాగా, అప్ప టిచెక్క_ వె శైలనిండోొా 
ర. త్రి 
Pr: గ ఇ టీ a ఇష 
నింపిన 3౫ జ్బయవమంతా నష్ట మెపోయినదని [శి సాధు సుబహణ్య 
శాస్త్రిగా రె న్వమయముగా నాతో చెన్సరి, వాతశేష మైన ఆ బాజ్బంా 
మును చవ ౮ాజ్య శి, రూానుఎహదూ వ్‌ ఇమ ఆడి, 
య. న ౮ిజ్మ క్కి రావుఎవాద్దూరు శ్రKEnతాః మ ₹డ్డి 
BAL: (బిసబగు తి తి pg గారి అధి కారము[కింద, కీ* శే 
వందిత ఆం మబాదార్యులు (ఎపిిగఫిన్లు, తి తి ద్ర వారిపరి --- 
తే చు 
స్స ాంలట త, “6 ౯౮ వి*ళదోపుల లభయకృృతులు. (The Minorworks 
of Ulluset లంట ౨ నేగుతో మొదటి సంపుటము (౪౦1 1 ను 
1లతది లో 1“ ౭ంచరి తరి వాత. ' ధ్యా కృవంకి ర్తనలు” గణ 
రండని 13 1 (01 10 ను 1936 లేను, “ కృంగార ౦కి ర్రశలు”” 
గర ప తటుము[(౧1పేీస్‌ ళు 1987 లోను (శ్రీమాన్‌ 


Fie bere ఛా ఘు వాచార్యు లుగా ౫ వరిమ్మరించి (దక టించిరి. 
న 
క్‌, ఎ తిను బప తాములందు ఎక్కడను. రెకులకుఖ్సగా ప, సటి 
3 నొ 
ఇ వమాడ నగ, అచ్చు గ" 70 , టి.-ఎజడ శ్రమ చె రెండవ, 
క. “అలఎములలో్‌ ౨ “నగ్గాయు -ర.వా౫ శరుచాతి వుగా 
+ : అచ శోయినవి కాఎట ఇంక ఆ నింపుటవముటు 


మ నవలనవనిలేదుం 


దా వూంరివు “=. ఆళ పాక నంకము్కు 
జ 


Zl 


వ తం కీ ఫే రాన వష 4 చ ph దు 
ద్యి దళావ్యములు 1 అష్టమపిాఎ. కల్యాణము (19 1). గ») ఉపొ 
కల్యాణము (1988), (11) వతరమయోగి విలాపకు. (పి పకట 
తములైనవి 

1040.19041 విద్యానంవత్సరమునందు తి తి దేవస్థానము 
వారిచే “ శీ) వేంక ేళ్వర సంస్కృతి పొరళొల” Ny వేంకట శర 
(పాచ్వకళాశాలొగా రూపొందింపబడి, దానికో తెలుగు, సొందీ, 
అరవము మొదలైన విచ్వాన్‌ పట్టగులు పారంభింపబడినవి అట్లనే 
1989వ సంవత్సగములోనే * శీ, వేంక కేశ్వర్యపా చగ్గ పరిళోధ నంన్లో 
కూడ |పారంభింపబడినది ఆ పరిశోధ నాలయవు కో పలుసుడు ఉద్దండ 
పండితులు పంళోధనలు సాగించివారు నారిలో డీ» మూన చల్లి 
'రామక్ససన్ణకవిగారు, కీ శే, వేటూర్యవ భాకరళా స్త్రి ఇరు తెంంగుంకు 
సంబంధించిన (ప్రముఖులు కీ 1 *ఈ। వేటూరి |మభాక్రణగ గా (సాగారు 
తొలుత [పాచ్యరక భాశ్తా లో ఆం[ధ శొణాు అభ్య తము లంత గారములు 
బోధింయమదుండిరి తరువాక కొంత =*లమునకు వాగు ఎ్‌ళోధన 
కంకిత మెర. అప్పుడు వారు. ఇ"*టదాక వవుల - ౪% యమమును 

చలా cn fa 


పరిశోధించి [పకటింపబూశిరి 


(శ్రీ శాస్త్రిగారు వరికోధనశు దిగిన వె టనే తాళ్ల పాభళ "పెదం 
తిరుమలా'చార్నుుల వె శాగ్యవశనగీ . ములను 'దేకులలైో నున్న ఆ 
వాటితోపాటు తంజూవూరమళో *ఖించిం వానివషకూడ చేర్చి, 1945 
నంవతృగముగ “వె రాగ్యవచన హూలికలు”. అను చేరు ళో వెల. 
యించిరి తరువాత కీర్తనల భండా కుకు వరుణ [పం టించిటకు, 
కీ ర్రనల "రేకలను ౩” ఇవి ఫలాన ఫలానా వారిపీ అల వింగ.ం 
డించ 1947లో, & శ! పండిం విజయ రాఘ వాచాకుగలు [పక్ష 
కించన లఘు కృతుల, కీ ర్రనల 76వుట వుల సంఖ్య రశగుబలనిం చి 
17 వ నంపుటముగ అన్న. ౮౨౦ ఖం? -రకీ రన" తొలిన ది గకుల 
లోని 81వ రేపలోని ఏవ నాఎ నీ ౪0వ కెక్షునర గలి 


22 


పూ_ర్రివాటలను (వకటించిరి. తక్కినవి 11 సంపుటమున ముదిత 
ములు గనేభావించి వదలివేసిరి. తరువాత 1950వ సంవత్సరమున 
అన్న మా చార్యుల అభ్యాాత్మకీ ర్హనల తొభివంద కెకులలోని 54 రేకుల 
లోని 881 పాటలను ౪ నంపుటముగ (ప్రకటించిరి ఈ మధ్యలో 
1949 వ సంవత్సరమున (శ్రీ శాస్త్రిగారు, చిన్నన్నరచించిన అన్నమా 
చార్య చరిత్ర (ద్విపద)47 Zశీలతో ముగియగా, చానిక 188 
"పేజీల విపులపిరికను సంశరంచి, ఆ చరి తకు సాత్యములిచ్చు కీర్తన-- 
లను జోడించి, చై చర్మితతో కలిపి |పకటించినారు. ఈ సందులో 
“8 వెంక పేశరలఘుక్ళతులు * అనుపేరుతో నానాకవులు నానా 
విధవృ త్రములతో రచించినగంధము నొకచానిని (వకటించిరి. 


ఈ రీ |గంథముల (వకటనతరు వాత కాలపురుషుడు కామా 
గారిని మనకు దూరము చేసి రాడు (శ్రీశ గారు ఈ సంపుటము. 
అను ముద్రించి |వకటించడముతోపాటు, దేవస్థానము వారి సాహాయ్య.- 
ముతో అన్నమాచార్యుల వర్దంతి నొకదానిని నాగించుచువచ్చిరి 
అందు పండిత్మపముఖులచే 3 తాళ్ల పాక వాబ్మయములోని సాహాక్య- 
మును విమర్శింప జేయుచు, విజయ వాడ ఆలిండియా శెడియా వారి = 
సహాయముతో ఈాళ్ల పాక వారి నంకీర్తనగానసుధను నలుమూలల 
వ్యాపింప జేయుచు వచ్చిరి, ఈ సాంప్రదాయ మీ నాటికీని సాగు 
చున్నది వారసేవ ఈ వాబ్బయమునకు ల్‌ నంవత్సరములే ఐనను 
మరపురాని మహొవధిగా పనిచేసినది 


23 


ఈ శాఖలో ఎన్ని గంధములు ఎప్పుడెప్పుడు ఎవదెవదివేత పరిష్కరింవబడి 
[పకటింపబడినవో, వానిని వివరముగా తెలుపగలపట్టిక. 


సంవుటము 


1 సంపుటము 
11 సంపుటము 
11. సంపుటము 
(1) ద్విపద 


(11) ద్విపద 
(11) ద్విపద 


వైరాగ్యవచన 
మాలికలు 
1 సంపుటము 


V సంపుటము 
VI సంస్తటము 


సంకలనము 


VII సంపుటము 


౪111 సంపుటము 
[సంపుటము 


| సంవత్సరము] వివరములు _ [పరిష్కర్త 
1085 కాళ తాక రనుటంభం కృతులు పండిత వి.విజయ 
(రేకులసంఖ్యలేద్సు రాఘవాచార్య 
1988 అధ్యాత్సస ౦కీర నలు | 
i కీంఫ్యీలేదో 
1887 శృంగార సంకీర్తనలు స 
(రేకులసంఖ్య లేదు 
198317 అష్టమహాషీకల్యా ణము క్‌ 
(చిన్నన్న) 
1988 ఉషాకల్యాణము (చిన్నన్న | . 
1938 పరమయోగి విలానము ars 
(చిన్నన్న) 
1946 పెదతిరమలయ్య వేటూరి (ప్రభాకర 
వచనములు కార్తీ 
1947 అన్నమాచార్యుల శృంగార 
క్రీర్తనలు (80 రేకులు) స 
1947 చిన్నన్నద్వి వద -1- పీరిక స 
1950 అన్నమయ్య అధ్యాత్మ క్రీర్త 
నలు (50 రేకులు) si 
1001 అన్నమయ్య అధ్యాత్మ కీర్త ఏ.వి. [శీనివాసా 
నలు (60 రేకులు) చార్యులు 
100 ఉత్సవగాయకోప 1 
యోగార్భముద్ధ ఫ్రతములు 
1951 పాటలు అన్నమయ్య అధ్యాత్మ రా, అ, కృష్ణశర్మ 
క్రీ ర్థనలు ఏవి _నివాసా 
(50 రేకులు (చార్యులు 
1952 3 (50 రేకులు) 4 


1952 అన్నమయ్య అధ్యాత్య్మకీర్త గాళ్ళ పల్ని అనంత 


నలు (50 రేకులు) కృష్ణశర్మ 





24 


ఈ శాఖలో ఎన్ని గంధనులు ఎప్పుడెప్పుడు ఎవరెవరిచేత పరిష్కరింపబడి 
[పకటింపబడినవో, వానిని వినంముగా తెలుపగలవట్టిక 


సంపుటము 


(1) సంపుటము 
(113) సంటము 
౫1[స౦ంపుటము 


౫11 సంపుటము 
౫!Vసనంసప్పటము 


స సంపుటము 


V[ సంపుటము 


| సంవత్సరము, 


os 
| 1955 


1955 
1956 
1956 


1980 
1961 


£961 


0 


౫౪1] సంపుటము 1088 


417111 సంపుటము 


శం సంపుటము 


Xx సంవటదుం 


Xx] సంర ఎ 


1964 





వివరములు పరిష్క రృ 
1,3 (6) రేకులు) రాళ్ల సల్లి 


కన్‌ (70 రేకులు - కొన్ని 
నిడురేకుల్లోని క్రీ రనలు) క 
54 పాటలు స్వర ఎరచినవి 


+5 rh) 9 


అన్నమయ్య ళ్ళ ంగాొర 


సంక్షీ ర్లగ్లు (64 రేకులు 
ఖం (100 రేకులు 53 
3 (60 లెకుల (రాళ్ల పల్లి అనంత 
అ-_శృంగారసంకీ ర్త రసలు కృష్ణశర్మ 
ఏ వి (శ్రీఎవాసొ 
| చార్యులు 
, (50 రేకలు) We శ్రీనివాసా 
చార్యులు 





చి తిరువులయ్య అధ్యాత్మ 
-( శృంగార కీర్తనలు 33 
(80 రేకులు 
అస్న మయ్య శృంగార 
కీర్తనలు (100 రేకులు) 
అన్నమయ్య ర టే జగన్నాథ 
నలు (100 రేకులు)! రావు 
ప శృరగార కీ ర్త రాళ్ళ పల్మి అనంత 





నలు (100 రేకులు) "కృష్ణశర్మ 
'గొరిపెది రామ 
© 
| సుబ్బశర్మ 
( (100 రేకులు) ఫ్‌ 
పెట తిరునులయ్య అధ్యాత్మ ఈ టె గ సన్న 
క్రీ ర్రనలు (00 రేకులు) చా 


} 


25 


ఈ శాఖలో ఎన్ని గ్రంథములు ఎప్పుడెప్పుడు ఎవరెవరిచేత పరిష్కరింపబడి 
ప్రకటింపబడినవో, వానిని వివరముగా తెలుపగలపట్టిక 








22 (1౮11) | 1976 అన్నమయ్యశ్ళంగార కీర్తి | రాళ్ళ పల్లి అనంత 
| నలు (100 న "కృష్ణశర్మ 
గరి పెద్ది రామ 
| సుబ్బశర్మ 

1జీ (x1) 1976 అన్న-శృం-యానివర్సిటి 
నారికై విపులమైనపీరికళో | గౌంరా శర్మ 

28 (Hx) సం A పెదశిరుమలయ్యశ్ళంగార పి టి, జగన్నాథ 

కీర నలు (100 రేకులు) రావు 

24 (xxv) సం 11977 అన్నమయ్య శృంగార కీర్త | గౌరిపెద్ది రామ 
నలు (100 రేకులు) సుబ్బశర్మ 

26 (xx) సం 197 i (100 రేకులు) 

అన్నమాచార్య చరిత 1978 మూడవ ము;దణ 

క్‌థిక | | 

48 (xxvi) సo | 1870 (100 రెకులు) :, 

27 (xxv) సం | 1979 13 (100 రెకులు) 3 

28 (xxvin) సo | 1080 | 1 (100 రేకులు! | 

29 (ux) సం 18080 , (100 రేకులు) 

80 (xx) సం 11988 13 (100 రేకులు) | 

$[ (xxx) సo 1084 97 (100 రేకులు) 99 

1వ సంపుటము 1080 ద్వితీ యము| దణ Sy 


అన్నమయ్య అధ్యాత్మకీర్త| 
19 (10U రేకులు) ద్వితీయ 0% 
ము దణ 


ఓ సంపుటము 1081 





26 


ఈ శాఖలో ఎన్ని _గంథములు ఎప్పుడెప్పుడు ఎవరెవరిబేత పరిష్కరింప 
బడి _పకటింపబడినవో, వానిని వివరముగా తెలుపగలపట్టిక. 


సంపుటము | వివరములు | పరిష్కర్త 





3వ సంపుటము | అన్నమయ్య అధ్యాత్మ కీర్తనలు (100 | గౌరిపెద్ది రామ 
రేకులు) ఈ సంపుథమే సుబ్బశర్మ 

85 ౩ అన్నమయ్య శృంగారి సంకీర్తనలు 100 
రేకులు సు[దణమునకు సిద్దము చేయబడి అ 
నది 

లీలీ ౩ , (100 రేకులు) ల 

తీకీ స, ,, (100 రేకులు) . 

శ అన్నమయ్యఅధ్యాత్మకీ ర్తసలుద్వితీయ | 


(100 దేకులుము[దణకు 


తర్‌ ,, ౩9 (100 రేకులు) 
| 

| 

సిద్దము చేయబడినది. 

| 


(శ్రీమాన్‌ ప "జ (శ్రీని వాసా చార్యులు తి తి. దేవస్థా న_ 
వేంక కేశ్వర(పాచ్యపరిశోధ నాలయములో నుండియే V1 వ సంపు 
టమును సుతం తముగను, VII, VI నంపుటములను కీ! శీ॥ పూజ్యులు 
రాళ్ల పల్లి అనంతకృ్ళస్థళ ర్భణగారతో కలిసియు వెలువరించిరి. 


19566 తలో వేంక చేశ్వర ప్రాచ్య వరిళోధనాలయము, అందున్న 
పండితులు, నిబ్బందితోపాటు (శ్రీ వెంక కేళ్వర విళ్వవిద్యాలయము -- 
నకు దేవస్థానము వారిచే చానము చేయబడిన తరువాత, విశ్వవి ద్యా- 
లయమువారి అనుమతితో ౫౨”, XVI, XVII సంపుటములను (శ్రీమాన్‌ 
(క్రీనివాసాచార్యులుగారు స్వతం్యతముగ వెలువరించిరి 


వేటూరి [వభాకరశా(స్త్రిగారి చేతనే “నంగీత సాహిత్యప్పష్టీ 
గలవా" రని వీరోనబడిన పూజ్యులు (కీ రాళ్ల పల్లి అనంతకృృవ్ల ళగ్య 


ల్‌ రో 


గారు మైసూరు [వభు తంక ఇాశొలనుండీ వి శాంత్సిగె కొన్న తరువాత, 
ఈ దెవస్థానములో దఫాలు వారీగా కొన్ని సార్లు పని చేసిరి, 1962లో 
శ్రీమాన్‌ రాళ్ళ వల్లి అనంతికృష్ణళర్భుగారు ఫారము నుండి 
వి|శాంతిగ కొనగా, "ఈ వాజ్మయ మంతయు కీ శ,పి టి జగన్నాథ 
రావు గాంకి అప్పగింపబడి, వారు VII! సంపుటమును (వక టిం చరి 

2౨౮౯. XX సంపుటములను పూజ్యులు కీ॥ శే, రాళ్లపల్లి అనంతకృ్ళన్ల 
శర్భగారు, గం పెద్ది రామసుబ్బళగ్భ కలిసి పరిష్కూగము[ దణములు 
సాగిలచీనారు కీ.శ, పి టే జగనాధరావుగారు "“వెదతిరుమలాొ 
చార్యుల శృంగార, అధ్యాత్మనం ర్తనలుగల ఎ! XxX నంపుట 
ములను కూడ వెలువరించిది, 


24 (XXIV) సంసుటమునుండి ఇఖృప్పటివరకు జరిగిన జరుగు 
చున్న సంపుటముల పరిష్క్హర ణమంతయిు శ్రీ గరి వెద్దెారామనుబ్బ 
శరై చేతిమీదుగ నే సాగినది, సాగుచున్న ది. 


ఇది కాక ఎన్న డో ఆ_చ్చె చెల్లిపోయిన చిన్నన్న ద్విపద కావ్య 
ములు కూడ (వస్తుతం (శ్రీ గరి పెద్ది రామనుబ్బళర్మ పరిమ్మరించు 
చున్నారు అవి త్వరలో ము[దణభా గ్య్గమునందగలవు. 


శన శ గాం పెడ్డి-ామనుబ్వ్యశర్మ ఉదేశము (ప్రకారము అన్నమా 
చార్య అభ్యాత్మకీ ర్త రవల. సంపుటములు-కీ, అన్న మాచార్య శృంగార 
క్రీ రనల సంపుటములు_£01" జైదతిరుములా 'చార్వుల అధ్యాత్మకీ_ర్త రనల 
సంవుటము=]19 మ లళా తలా టి రనల నంపుటము1: 
చినతిరుమలా చార్యుల ళృంగారాభఛ్యాత్మకీ ర్తనల సంపుటము = | 
(అన్నీకలిస 80 శకులు కాబట్టి కాగా, తాళ్లపాక కవుల లఘు 
కృతుల సంపుటము! , చిన్నన్న రచించిన ద్విపద కావ్యములు 8, అన్న 
మాచార్య చరితతోకూడ =4, వెరసి 82 సంపుటములు-అగును, నార 
సింవామంత్ర సంఖ్యతో * తాళ్లపాకకవుల వాజ్మయనారసింవాము * 

పేరుతో ఈ (గంధనుండలిని అంతా |పకటింపవచ్చును. 


28 


పరమ శాగవతులు, మనవేంక శుళ్యరసామికే_ మీదుగట్టి 
భ కిగలవారు అగు ఈ తాళ్ల పాకకవుం వాజ్బయమును లోకన 
నందంతటా [(వకాళింప జేయుటకు రాగి రేకులతో నన్న దాని 
పున్తకరూవముగా |వచురించుటకు ఎంత ఖర్చెనను వెనుకాడ 
తి తి దేఎస్థానముల కమిటీ చెర్మన్‌, శాసంనభ్యులువగు (శ్రీ వి 
డి వి సత్యనారాయణరాజుగారకి, వారి ఆ దేశమును  ఇబ్బ 
ముబ్బడిగా పండింపగల తి, తి దేవస్థానముల కార్యనిగ్వవాగాధి కా 
(శ్రీ యస్‌, లట్బీ నారాయణ ఐ ప యస్‌ గారికిని నా ధన్వ వా 
ములు తమది వె అజమాషీయే అయినా సొంతమగుక్రద్దతో ఈ 
పనికి తోడ్పుడుచున్న లి, తిం దేవస్థానముల పారసంబంధ శాఖాధి కొ 
డా! రావుల సూర్యనా ఐ*యయణమూ ర్రిగారిక్కి మాపనియందు నిత 
సంబంధము గలిగి మాకడుగడుగున తోడ్చడుచున్న “న ప్పగిరి 
సంపాదకులు (కీ కాట్రపాటి నుజ్బారావు MA, గారక్కీ అచ్చుపనిలొ 
ననికి మందుస్థానమిచ్చి గడిపించుచున్న తి, తి, బే (వెస్‌ మేనేజం 
(శ్ర యం విజయకుమార రెడ్డిగారకిని నాకృ వజ్ఞ్హతలుం 


ఈ పరిమ్కృ్మగణ గార్టములందు నాకు సర్వవిధముల చేదోడ 
వాదోడుగా వనిచేయుచున్న చి॥ "జె బాలసుబవ్మారారంం యం వ 
కు నామంగళా శాసనములు 

అచ్యువవిలో కడుజూగరూక లై మాకు తోడ్పడుచున్న - 
దేవస్థానము అచ్చుకూగ్చరులకు నా మంగళాశాసనములు. మాకన 
గప్పి దౌంలివ తప్పులను సవరించి మూ కను విపృగలసవాదయులక 
మాఅభినందనములు 

తో! రంగనాథక వేః సతాం న హేతుం రమోన్యరూపయత్‌ 
కటమంచిమతి[కమ్య రాళ వలి గురుం నువే 
గ! మ 2 ana ద 
తిరుపడి, ఇటు 
2285 బుధవి దేయుడు 
గౌరి పెద్ది రామసుబ్బశర్మ, 


తాళ పార వాజ్స్బయ వామ్ము లే 
గా Ye 


కేద్రిక్ర 


అన్న మాచార్యులఅ ధ్యాత్మకీర్తనలలో ౨౦౧.వ టేకు 
మొదలు _౨౫౦-వ ేకు వజకును గల ౨౮౫౯ నంకీ ర్రనలు ఈ యెని 
మిదవ నంపుటముగా (పకటింపంబడినవి. ఇంక మూ(డుసనంపుట -- 
ములలో ఆయనగారి అ ధ్యాత్మకీ ర్హనలన్ని యు ముగిసి ము]దణ __ 
"శెక్ళాంగలవు, వాని సంళోధనకార్యము త్వరగా సాంగుచున్నది. 
అంద్వువె వారిశృంగారనంకీ ర్తన లఅనము[ద్రమునీ(దు[పప్రయత్నము 
చేయవ౭ సియున్న ది ఈ(దించువాళడు (శీ వేంక కేళ్ళరు(డు. ఈదు 
కోరిక: మాత మే మాది 


ఇందలి సంకీర్తనలలో ' అజిమ.౭8( జూడ(బో జే అను ౧౨౬వ 
దియు, “ఈత౯డే ముక్తిదోవ*ి అను ౧౮౩౭౩వదియు అన్నమా 
చార్వ్యునివి కావనట స్పష్టము. కుమారుండు “పెదతిరుమలయ్య - 
గారీదో మనుమలదో కాంగలదు చెప్పినవారిదో చెక్కిననారిదో 
అసడ్డచేత అన్న మాచార్యసంకీ_ర్రనములలో€ గలిసినవి, ేకులలోని 
[కమమును మార్చు స్వాతంత్ర్యము వహింపలేదు గనుక ఉన్నరీతినే 
(వకటించుట యొనది. 


కి ర్రనలకన్నిటికిం గాకున్నను కొన్నిటికై నను లఘుటీక' 
[వాసి వకటించుట మేలని కొందలు మిత్రులు సూచించిరి. కాని 
“ దీన్నిగడిచి దీర్భాయుమ్మంతుడై తేగదా చెన్న దాటి "పెరుమాళ్ళ- 
సేవ చేసేది” అను సామెత పదే పదే జ్ఞప్తికి వచ్చి నన్ను భయపెట్లు 
చున్నది ప్రకృత మీయుండుపరస్సవా[సకృతులను  _ [పకటింప 
గన్గితిమేని అదే వదివేలు. అందుమీంద అన్నమాచార్యుల భావ, 
కవిత, మతము మొదలగు విషయములచర్చ "యెంతో చేయవలసి 
యున్నది. అది నాచేశనే చేయించునో నాకంెు సమర్ధతరుల -కా- 
శై_౦కర్యమునిచ్చునో ఆ (శ్రీనివాసుల కే యెలుక! 


a0 


యథా పూర్ణముగా (పాచ్వపరిశోధనాలయ మందలి [గంథం 
ఛాండాగార పండితులగు (శ్రీ) అర్భకం ఉదయగిరి (శ్రీని వాసా. 
చార్యులు ఈ సంకీర్తనల సంళోధన క.౧కర్వ్యమందు చూపుచున్న 
అసాధారణ [ళద్దాభ కులు అభినందనీయములు. వారికి నాయనంత- 
మంగళాశాననములు 


శ్రీ వేంకటేశ్వర! పాచ్య విద్యా 
పరిశోధనాలయము. | 
తపప రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ + 
15.852. 


పీఠిక 

ఈ తొమ్మిదవ సంపుటమున ౨౫౧=వ 'జేకు మొదలు ౨౯౯ వ 
'జేకు వటకునుగల ౨రారా అన్న మాచార్యుల అభఛ్యాాత్మసంకీ ర్తనలుం 
(ప్రకటింప(బడినవి. ఒక్కొక్కనంపుటమందు ౫౦ 'జేకులసంకీ రన = 
ములను [కమముగా (ప్రచురించుట యవల 'మేమవలంబించిన పద్దతి, 
800=ఎ=వ జేకు నూకు లఅలఖింవమిచే ౪౯ జేకుల సొరస్వతము 
మాత్రమే ఇందు చేర్ప్చంబడినది. లా-వ నంపుటమున(గూడ ౨౧౬-వ 
చేకు లభింపమిచే ఇక్రే ౪౯ ేకులకే సంపుటము ముగింపంబడినది. 
ఈ నంపుటమున _౨౯౬=ఎవ జేకును పేర్కొనక పోపుట పొర: బాటుం 


౨౬౫వ సంకీర్తనము మొదలు ఆలు పదములు ఆ నంఖ్యగల చేకు.= 
లోనివి. 


౧౮౪=ఎవ సంకీర్తనము ' ఆరీతిం తాళ్ళపాక అన్నమయ్య 
ఘనుండాయం--వారివారమై నేము వహికి నెక్కి.తిమి” అని ముగి 
యుటచే, రవ సంపుటమందలి ౧.౨౬ ౧౮౩, సంఖ్యలసంకీ ర్తన= 
ములవలె, ఇదియు అన్న మాచార్యుల రచన కాదనియు, పుత్ర 
పౌ(తులలో ఎవరో గచించినదనియు, సంకలనముచేసినవారి పొర 
చాటున ఇందు చేరినదనియు ఊహిొంపవలసియున్న ది* 


యశథాపూర్వముగా (శ్రి, వేంక శుశ్యర (ప్రాచ్యపరి ళోధ నా. 
లయమందలి (గంథభాండాగారపండితులు (శ్రీ అర్బకం ఉదయగిరి 
(శ్రీనివాసాచార్యులు ఈ సంపుటమును సిద్ధ్దవణుచుటయందు నాకు 
చేసిన తోడ్చాటు (శ్రీ (శ్రీనివాసుని పర మానుగవహామునకు( బాత 


3జీ 


మైనది, తప్పొప్పులపట్టక యావళ్యకత లేకుండవలెనను సంకల్ప 
ముతో చిత్తులు దిద్దుట జరిగినది. ఐనను అందందు కొన్ని చిలు 
తప్పులు కన్నుపీ.ఆి నిలిచినప. నవ్ఫాదయులు వానిని నులభముగా 


నవరించుకొెందుూరు. 


రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ, 


శ్రీ వేంకకేశ్వర |ప్రాచ్యవిద్యా ౫ 
సంగితవాజ్మయ పరిశోధకుడు. 


పరిశోధనాలయము. తిరుపతి. 
18.6. 1952 


శుభమసు 
వక 


శ్రతాళ్తపాక 


అన్నమాణారర్యల అధ్యాత్మ సంకీరనలం 


క హా 


స్వస్తిశ్రీ జయాభ్యుదయ శాలివాహనశకవరుషంబులు ౧౩౪౬ 
అగునేంటి కోధిసంవత్సరమందు తాళ్ల పాక అన్నమాచార్యులు అవతరిం 
చినపదారుయేండ్ల కు తిరు వేంగళనాధుండు (ప్రత్యక్ష మైతేను అది మొదలు. 
గాను శాలివాహన శకవరుషంబులు ౧౪౨౪ అగునేంటిదుందుఖి 
సంవత్సరఫా లుణబ ౧౨౪నిరుధానకు (నిరోధానకు? తిరోధానాసకు) తిదు- 
వేంగళనాధునిమీందను అంకితముగాను తాళ్లపాక అన్న మూచార్యులు 
విన్నపముచేసిన అధ్యాత్మ సంకీర్తనలు 


కేకు 2౨01 మాళవి 
ఇట్లి|ప తావముగలయీతని చా ఘల నెల్ల 
రలు ౧౧ 
కట్టునా కర్మములల్ల గాలి. బోవుంగాక ॥పల్లవి ॥ 


యెలమి6 జకొయుధున ఇదురా చానవులు 
తొలగ ఇఆందుచొచ్చినం దుండించు6గాక 
ఇల గరుడధ్వజు వె నెక్కు_నా విషములు 
కలగి సీం పారి గాలి. బోవుంగాక ॥ ఇట్లి ॥ 


* ఈ శబ్దమ్ము ' నిరోధ ' ' నిరుద్ధ శద్దిములకు వాగవహారిక రూఎముగా గానవచ్చుం 
చున్నది అడ్డగింపు, అవధి అని యర్థము ఆనాడు కడవటిదినమని తాత్సర్యము 
*| శే (వథాకరశళా స్రగారూహించిన * సరియగు " అనునర్థ ఎఎ తాత్సర్యార్థము గావచ్చును 

అవధి ' అను నర మరో “ఈ నిరుద్ధమునకు( 'సశలంబు మాకు” అను తరిగొండ వెంగ. 
డూందిగారిగ్రియోగము దినికి సహాయపయ చున్నది ' సాహిత్య అకాడమీవారి * విఖ్గుపారి 
జాతము” కక పుట నేనీబయోగ మివ్వగా శ్రీమాన్‌ రాళ్లేఎల్లి అనంత కృష్ణళర్మగారు 
“నిలు శృం” అనునరవఎదంఎగూడ ' నిలుపు అను సర్ధముతో దీనికి ఎహాయపడుననిరి 


Vol 3 F1 


శ్రీ తాళ్ళ పాక్ర అన్నమాచార్యుల 


గోవర్టనధరుని_వై కొలువునా మాయలు 
వే వేల.దునుక లై విరుగుంగాక 
కేవలు(డచ్యుతునొద్ద( గీడు చూపంగలవా 
కావరమైె తాం చానె గాలి( బోవు(గాకం ॥ ఇట్టి 


పీరనారసింవునకు వెరపులు గలవా 
చూ రాన గగ్గులకాడై తొల(గుంగాక 
రోం యీ శ్రీ) వేంక "పేకు. గొలిచితి మిదివో 


కారుకొన్నపగ లెల్ల గాలి బోవుంగాక. il ఇట్టి ॥ 
బె? 
ఎది గిజుబని యటువల నమ్ముదు 
పోదితోడ నకు బోధింపవే ॥ పలవి 


నత్తు నన త్తని సర్వము వీవని 
చిత్తగించి శుతి చెప్పెడిని 
వుత్తమమధ్యమ మొగి. గలదని మరి 
యిత్తల శ్యాన్ర్రము లేర్చర చీని, ॥ ఏది, 


నానారూపులు నరవారి నీవని 
పూనినవిధు భిటు పొగడెకిని 
మానక హేయము మరి వుపాథే(దేశ్రయము 
కానవచ్చి యిల గలిగియున్నవి, ॥ ఏది ॥ 


భావా ఖావము నరమము నీవని 
దైవజ్ఞులు నిను6 దల౭ంచెదరు 
(శ్రీ వేంకటగిరి. “జెలంగిననీవే 
ఆతావుగ మదిలో. దగిలితివి ॥వది॥ 2 


cr 


అధ్యాత్మసంకీ రసలు 


సాళంగనాట 


గెలిచితి భవములు గెలిచితి లోకము 
ఊలమి నీచానుల కెదు రింక నేది. ॥ పల్లవి ॥ 


జయ జయ నరసింవో జయ పుండరీ కాత 
జయ జయ మురవార జయ ముకుంద 
భయవారణము మాకు ఖాపనాశనము 
'కియతోడి నీనంకీ ర్హన గలిగె | గలి! 


నమో నమో దేవ నమో నాగవర్యంక 
నమో వేదమూ* ర్తి నారాయణా 
తిమిరి మమ్ము? గావంగ దిక్కయి మాకు నిలువ 
జమళి భుజముల "శంకు(జ కములు గలిగె. n DD 


రత రత పరమాత్మ రత (శ్రీ, వంక టపతి 
రణ రత కమలారమణ పతి 
అతయనుఖ మియ్యంగల న(వ%టు దాపుదండగా 


పతీ వావాను(డ నీభ క్రి మాకు గలిగా u RDn 8 
దేసాళం 
ఎక్కడ చూచిన వీరే యింటింటిముంగిటను 
క్కు చేంతలు “శే శేరు పిలువ లే బాలుల. ॥ పల్ల వి ॥ 


పిన్న వాడు కృష్ణుడు పెద్దవాడు రాముడు 
వన్నె నిద్ద రమడలవలి నున్నారు 
వెన్నలు దొంగిలుదురు వీండు వాండు నొక్కు 
వన్నుగడై వచ్చినారు పట్ట రే యీ ఖూలుల, ॥ ఎక్కు॥ 


1 శంఖచ[కములు' పూ ము పా 


శ్రీకాళ్లపాక అన్నమాచార్యుల 


నలిని వాడు కృష్ణుడు తెలని వాడు రాముడు 
౧ a య 

అలదివో జోడకోడెలె వున్నారు 

వెల. రై తిరళేరు వేకు లే ౧ద్దంకిని 


లుగ యళోవవదం. బట రె లయూబాలుల 
లా ళ్‌ ౬ 


రో ఉక్కె నొకండు రోకలి వను నొకండు 
పోలిక న బేనకి. బొంచి వున్నారు 
మలము (శ్రీ వే -టోద్‌ మించిరి తానే తానై 
రించి నె యె? )వ్యర నెమి ననకురే జూలుల 


నాలు 
చాసోవా మనుబుద్సిం దల, చరు చానవులు 
మూనుల కే వపనంగేరు యిప్పుడూ గెందరు 


హరిచ(క్రముదూపించే యట్టి వారే యనురలు 
అరయ చామేదై వమన్న వారు ననురలే 
ధర నర కానురుండు తానె దైవమని చెడె 
యిరవై యిది మానరు యివ్వుడూ. గొందరు, 


పురు షో త్తమునిపూజపొంత౬ బోరు అసురలు 
సరవి విమ్ణుని జపించనివారు ననురలే 
హిరణ్యక శిపు(డంను యీతని నొల్ల క చెడ 
ఇరవై. యీతని నల్ల రిపుడూC గొందరు 


నురలును మునులును శుకాదియోగులును 
పరమము (శ్రీ వేంకటపతి యనుచు 
శరగాని [బది కేరు నరి నేడు వై వ్షవులు 
యెరపరి కాన బొ య్యే ఇప్పుడూ గొందరు. 


il ఎక్క! 


॥ ఎక్కా ॥ 4 


॥ దొాసో ॥ 


i చాసో Il 


14 దాసో॥ 5 


అధ్యాత్మసంకీర్తనలు 


బాభి 
వెట్టి “గ వెట్టి వాడ వినీియు: గడియు'ం మర 
వెళ్లి దెలిసి రోకలి వేం చుమే గాక, 


పుట్టించినవాండఎట వూ౭చి నన్ను( జెంచలేవా 
కేజ్రీ (గడ నమ్మని నాకడ మేకా: 
౬ ళా 
వొటి నాళో నుందువట వొగం బావము వకేవ 
గట్టిగా. బుణ్యము వేరే కటుకొ నేంగాక 
రై ౬ 


యేడనై నా సీవేయట యెదుట ను-డంగలేవా 
'వేడ(డ?) వెట్టి యేడనై నా వెద శే(గాక 
ఆడినచెలా నీవట అందులో. గప్పు,, నృ వా 
య 
పీడుపడ్డతల(పుతో వెరచేయాక 


భావించితే మెత్తువట పరము నీవియ్య లే వా 
2 ఏ వాండనననినానేర మే చాక 
శీ) వేంకలుళుండ నేను చేరి నికు శకరణంటి 
దేవుండ వై కావలాా-వే_దిద్లు ఎవొ నేంగాక. 


రేకు-202 ఆహిర 
పూచినయీదేవాము పువ్వుగాని పిదెగాని 
చేచేత నెన్విరికిం జెప్పనోప( ,బి నము. 


పుట్రించినదై వము పూరి మేపునా మమ్ము = 
బట్టనపూర్చ్పక ర్భము పాసిపొయ్యో'నా 
మెట్టిననంసార ము మెదగినపా పే చాలు 
తోట్రి కన్న వారినెల్ల దూ”నోవ మిందుకు 


1 ఆంబుష్నువిచార్యయి 2 సివా6డను 4- అనని 


Cet 


$పలపవి॥ 
లె. 


॥ మెలి ॥ 
(అ) 


1 వెలి ॥ 
9] 


(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


నొనల6 _వాసిన వాలు నుసిగితే మానీనా 
కొసరి జగము నాకి కొ త్తలయ్యీ నా 
వుసురుతోడినుఖము వుండినపా కు చాలు 
కొనరి జన్మము లింకా! గోఠరవోవ. కేన 


యిలిన వాండు (శ్రీవారి యేమిసేననా మేళ 
వెళతో నాతంజే (శ వేంక కేశళు(డు 
వాలించె నాతడు మమ్ము సదివేలులాగులను 
యీోలాగులనే నుఖిఇంచేము నేము 


ధనాని 
వుట్టిన కై వున్న వాడ పో లేదు రాలేదు 


sD 
ఇట నీదానుడ నె తి యంగిలెల + బాసి 
ణ్‌ ర ag) 


వెలినున్న జగ మెల్ల విష్ణుండ సీమహి మే 
అలరి నాలోన నీవే అంత రాత్మవు 
తెలిసి నేనున్న చోటే దివ్య వై కుంరము 
వెలలేనినరకముల వెర చెల్ల దీశె 


తనువుతోనుంజేది నీతల(చినతల(పేనా 
మనుపుసంసారము నీమాయశేతి దే 
వనులనా కర్మము నీపంచినట్టిపను పే 
మనసులోవలియనుమాన మెల్ల బానసె. 


తెరమరుగుది నాలు దెవు(డ నీకల్పీతమే 
సొరిది యీసుర లెల్ల చుట్టాలే నాకు 
నిరతి (శ్రీవేంక చేశ నీమరంగు చొచ్చి నేండు 
గురునియానతిచేతం గొంకులెల్లా జానే 


అధ్యాత్యసంకిర్తనలు 


వరాళి 


ఐనదయ్యీి6 గానిడెల్లా నటు గాకుండితే మానీ 
మానుపరా దివి వొరదమూయా నుహిాిములు 


పునేటి వెన్ని లేవు పోయేటి వెన్ని లేవు 
వెట్టి దెవోలు మో చిన వెడ జీవులు 
గట్టగా దెలునుకొంచటే కలలోనివంటి దింేతే 
పట్టి ఇందుకు6గా నేల బడ లే మో నేము 


కడచిన వన్ని లేవు కాచుకున్న వెన్ని లేవు 
సుడిగొన్నతనలోనినుఖదు ౩ఖాబు 


యెడపుల నివి కెండు యొండసీడవంటి వింతే 


కడనుండి నే మలకరలగే మో **ము 


కోరినవి యెన్ని లేవు కోరంగల వెన్ని లేవు 
తీరనినంవదలతో తెందేపలు 


ధారుణి (శ్రీ) వేంక కుకు దాసుల మె యిన్ని యును 


చేరి ౩ కొంటిమి యేమి నేనేమో నేము 


సాళంగం 


భ కనులభుండును పరతం[తు (డు వారి 
యు క్తిసాధ్య మజ యొకరకీం గాడు, 


నినువగులోకముల నిండినవిస్తుండు 
మనుజుండ నాలో మనికియ యొ 
మునుకొని వేదముల ముడగినమం[తము 
కొననాలికలలో. గుదుర నిలిచె 

స్ట ఇనజిత్రాకకాక గావ 


అనాను 


[| వల్ల పి it 


"బన॥ 


గర! 


1అన॥ 9 


శ్రీ తాళ్ల పాక అన్నమాచార్యుల 


యు౭మి చేవతలనేలినదేవు(డు 
నలుగడ నధముని నను నేల 
బలువగు లటక్మ్మీవతి యగు. శ్రీవార 
యిల మా ముంటను యిదవో నిలిచె ॥భక్త 


పొడవుకు. బొడవగుపురుపో త్రము డిటె 
బుడిబుడి మూచేతం. బూజ గొనె 
తునుక దిదో (శ్రీ వేంక కుశ రుడు 
బడి వాయ(డు మాపాలిట నిలిచి, nభక్ర॥n 1 


లభిత 


జానినైనా నకుల భో దజ్జా”నె నా నీకు. బోదు 
శేను చేసిననేరమి నీకే నెలవయ్యా 


గరిమ మాపుటుగు సీగర్భ వా+ములోనే 
అరయ మామోశకము నీయ శచేశిది 
వరవు లెచుకో(తోతే వేరే మాకు గతి లేదు 


నిరతి మాబదుకులు నీకే 'సెలవయ్యా, Ii జాని 


 ంఉనమాకోరికలు నీపెరరెయులే 
వుండ జోటు నీకు నావుల్లములో నే 
చండి పెట్టి మాకెశే స్వతింత మించుకా లేదు 


నిండినమాచే(తలలా నీకే సెల వయ్యా ॥ జాని 
య (= 


యిడె మానంసారములు యి నీకల్పితములు 
తుద మొదలును నీవే తోడునీడవు 


యదుట శ్రీ వేంక కళ యులినవాండవు నీవే 


నిదురమాదినములు సీకే నెలవయ్యా ఇజ్జాని॥ 1 


అధ్యాత్మసంకీర్తనలు 


నాళంగనాొలటు 
ఎక్కడి నరకములు యెొక్కడి మృతువు మాకు 
దక్కి సీదవ్య నామామృతము చూరగొంటిమి 


తమితో శీ వతి నీదానుల( "జేరనప్పుజే 
యమకింకరభయము లణంగిపోయ 
జమళ నీయాయుధలాంఛనము మోచినప్పుడే 
అమర( గాలదండము లవయల్ల + బ్‌ొలిసె 


మును నీనగరితోవ మొగ మైనయప్పుజే 
ఘనయామ్యమౌార్షము గట్టువడియ 
వొనర నీతిరుపతి నొకరాతి వున్న పుడే 
కనలు కాలసూ (తాదిఘాత లెల్లం బూడె 


యెడర్ర సీమంత జప మెంచుకొన్నయపుజే 
కడు6 జి[తగు పునిలెక్కలు గడచె 
వడిగా (శ్రీ వేంక పేశ్వర మీశరణనంగా 
అడరి వె కుంరము మాయరశేత నిలిచె 


చికు... 208 సామంతం 
పురుషుల నీగతి బోధించి బోధించి 
నురశనమాధియందు౯ జొక్కించే రదివో 


కొంకక నతులనేటిగురువు అందరికి 
కంకిగా మర్మాలు సవో౭క యగ వార్షించి 
లంకెలను బంచాంగుళ వా _స్తమ_స్తకమున 
వుంకువ( దమయంగము వుపదేశించేరు 


1 * శ్రీవతిదాసులం* పూ, ము పా 


॥పలఫి?। 


i బక... i 


[1 ఎక్క గ 


॥ ఎక్కు ॥॥ 12 


॥ పురు ॥ 


తాళ్ళపాక జి చూచారు 


శ 


10 « 
మదనవ.౦ తము లెల్ల మరి చెవిభోన( "జెప్పి 
మొదల నఖాంకురవుముదయు వెట్ట 
మది చూాదడులు (6 దమ్ముల పసాదములు "వేటి 
డి 
వుదుట నంనారఒపహ్మ మువదెళించేరు ॥ పురు 
బడ లించి అవంగవరవస్తువును జూప 
కడవట విర క్రిం గడు బోధించి 
తడవి శ) చేంక అేళుదాకుల? దప్పించి 
[వురు।॥ 1 


వుడీవోనిజీవులకు నువటేశించేకు 
గుజం 
పె 
ఇం తెపో వారివారిహీ వాధికము లెల్ల 
పంశాన ఆ మేవాటిభాగ్గుము నాపాళే ॥ పల్లవి 
అందరిభో చేవుండుండు అందధికులు గొందరు 


కొందరు హీనుల కుందుచు రించే 
చెంది వీచేగాలొక పే చేనివంటా శతొకకు 
॥ ఇంతే 


పొంది గట్టికొలుచుండి శ్ర పొల్లు కడంబడును 


పుట్టుగందరి కాొకశు భూమిలో యేలికలును 


వెట్లిబంట్లు( గొందశైె వీ(గుదు రింతే 
చుట్టి వరిగురుముతో జొన్న గింజ నరిదూం:గు 
గ ఇంతే 


ఆకుల మెలొకటికి తీలొకటికాయ 
కోరి శ్రీ వేంకటవతికు&లో నే లోకములు 
ఆరయం ? గిందెడు మీ౭దడె వున్న వింతే 
యీరీతి నితనిదాను లెక్కిరి పొడవులకు 
॥ఇంతేః 1: 


శారి కిందికి దిగిరి చానవులై కొందరు 


2 “గిందేడు మీందేడ్లై * ము పా కిందెడు= 


1 “పొల్లుగడ(' రేకు పూ 
కిందికి దిగినవి -ఎందెడుజపె కెక్కి వి 
మావా 


అన్నిటా నాపాలిటికి వారి యాత(జే కలడు 
యెన్ని కగాః MINS మెక్కితిమి మేలు [వల వి॥ 
రాం 


కొందరు జీవులు నన్ను. గోవగించినా మేలు 
చెంది కొందగ టై నంతసించినా మేలు 
నిందించి కొందరు నన్ను నేండే రోసినా మేలు 
పొందుగ కొందరు నన్ను జొగడినా మేలు ॥ అన్ని ॥ 


కోరి నన్ను( బెద్దసెసి కొందరు మొక్కినా మేలు 
వశే హీనుడని భావించినా మేలు 
కూరిమి. గొందరు నన్ను గూడుకుండినా మేలు 
మేరతో విడిచి నన్ను మెచ్చకున్నా మేలు ॥ అన్ని ॥ 


యిప్పటికింగలపాటి ఇయయంతపేదయినా మేలు 
వుప్ప తిల్లునంపద నాకుండినా మేలు 
యెప్పుడు (శ్ర వెంక కుళు "శ్ర నిచ్చినజన్మ మిది 


తప్పు లే చాళనితోడితగులమే మేలు, ॥ అన్ని ॥ 15 
ధన్నాస 
ఊర "కీ నిశరణని వుండుకు నావనిగాక 
యీరితి నావుపాయము లేడ కెక్కీనయ్యా ॥ పల్లవి ॥ 


ముంచే అంతర్యామి వై ముగి నాలో నుండ6గాను 
చెంది నిన్ను లేని వానింజేనుక నామనసులో 
గొంది నీయాళారముగా కొంత నే భావించుకొంటా 


ఇందు గల్పిత ధ్యానము లెట్టు చేసేనయ్యా ఊర ॥ 


12 


(శ్రీ తాళ్ల పాకి అన్నమాచార్యుల 


కన్నుల( జూచినందెల్ల కమ్ము నీవై యుండంగాను 
అన్నిటా? (బ్రత్వతమందు అభావన చేసుకొని 
విన్ననై తెలియలేక వేశే యెందొ వెదకుచు 
పన్ని నప్రయాసాల బడ నేంటికయ్యా ॥ ఊద 


(శ్రి "వంక టాాదిమీ6ద (శ్రీపతివై. కొలువుండి 
ఆవటించి తలపులో నచ్చ త్తి నట్టుండ (గాను 
'చేవు( 'జెట్టివాండంటా తెగనిచదువులందు 


సోవలుగా నింక నేమి సోదించేనయ్యాా ఖై: 1 ఊర H 


౮ మ్మకియ 
భూమిలోనం గొ తలాయ౬ బుతోత్సవ మిదివో 
నేమపు కృష్ణ జయంతి నేడే యమ్మా 


గగ 


(శ్వ 


కావిరి [బవ్మోండము కడుపులోనున్న వాని 
దేవకి గర్భమున నద్దిర మోచెను 
దేవత లెల్ల వెదకి తెలిసి కాననివాని 
యీవల వనుచేవుండు యెట్టు గ నెనమ్మా. ॥భూకము 


పొడవుకు. బొడవైన పురుపో త్రము(డు నేడు 
అడరి త" క్రులబాలుండాయ నమ్మ 
వుడుగక యజ్ఞ భాగ మొగి నారగించే వాండు 
కొడుకై తల్లిచన్ను గుడిచీనమ్మా గ భూమిః; 


పాలజలధియల్లుండె(డై ?) పాయకుంజేయీశనికి 
పాలవుట్లపండుగ “బాంలే(తాయనకేే 
ఆలరి (శ్రి వేంకట్నాది *నాటలాడనే మరిగి 
జ్‌ 
పేలరిమై కడు చెచ్చువెరిగీనమ్మా 1; భూమి ॥ 


వనన పలా. వాత. టయ య 
1, “1కివ్ష' రేకు £ ' బాంతేయ ' రేకు బాంతి._ ఆయజబాలతేయ ఇట్టె వ్యావపశి 


సంధు లీవాజ్ఞుయమున కొల్లలు, 8 నాటలాడ నేమరిగిి పూ ము_ప్నా 


అధ్యాత్మసంకీ ర్లనలు 1లీ 


లధిత 


అందా కా నమ్మ లేక అనుమానవడు దెహొ 
అంది నీనొమ్ముగనక అదియు దీధుతువు 


1 పలపి॥ 
య 


నీదానుండన నేటి నిజబుద్ది గలిగితే 
ఆఅదెస నప్పుడే పుూఖ్య డాయ నతడు 
ఓవేవ(దుఇ)తో నాకొక్క. వేళ వెలుతులు గలిగితే 


నిదయ వెట్టి వెనక నీచే తీరుతువు ॥ అంచా ॥ 


తొలుత నీశరణము దొరకుటొకళశుకాని 
వెలంగ్‌ యాజీవునికి6 సేటు లేదు 
కలంగి నఢడుమం (తాన గ తిదహ్పనడ చిన 


నెలకొని వంకలొ త్త నీప నేరుతువు, ॥ అందా ॥ 


నివల్ల( గొరత లేదు నీపేరు నొడగితే 
(శీ వేంక కేుళ యిళ్షై చేరి కాతువు 
భావించ లేకుండఃగాను భారము నీదంటపే€ జాలు 
నీవారి రక్షించ నీవె దికౌ,_దువు 1; అందా॥ 18 


“రేకు 204 లధిత 


కడునజ్ఞానపుకరవు కాల మిదె 


వెడలదొబ్బి మావెరపు దీర్చవే. ॥ పల్లవి ॥ 


పాపపువపనురము బంజెలు మేయంగ 
పోపులపుణ్యము పొలివోయ 
(శ్రీపతి నీక చేయి చా6ంచెదము 


యేపున మమ్మి(క నీజేర్చవే 
1 * వేధ "కు * వేద' అని ఈవాజ్బయమున వలుతావుల గలదు 


కడు ॥ 


14 


(శ్రీకాళ్ల పాక అన్నమాచార్యుల 


యిల6 గరియుగమనుయండలు గాయ6గ 
చెలగి ధర్మమకుచెరు వింకే 
పొలసి మీకృపాంబుధి చేరితి మిదె 
తెలిసి నాదావాము తీరృవే 


వడిగొని మననిజవాయువు వినర (6గ 
పొడవగు నెబుకలు పృుటమగ పె 
బడి (శ్రీ వేంకటపతి సీళరణము 
విడువక చొచిికి వెం గావ(గదే 


గుజ్జర 
భావించి నేరనై_ 8 పశుబుద్ది సై తిని 


యావల చనాయపసచబార మిది గావవయ్యా 


వారి నీవు (పొంచమందు( బుట్రంచితి మమ్ము 
పరము నే సాధించేది బలుదోవా మవుంగాదో 
సిరులనే లేటి వాండు చెప్పినట్టు సేయక 
విరసాలు బంట్లకు వరే సేయ౧దగునా 


పంచేంద్రియములు నావి బంపువెట్లితవి నీవు 
యెంచి వాని నే దండించే డిడి నేకమౌంగాదో 
"పెంచేటితల్లిదరడులు (పీయమై వడ్డించ6గాను 
కంచము కాల(దన్న సంగతియా బిడ్డలకు 


మిక్కిలినంసారము మెడంగట్టతివి నాకు 
అక్కర చే వేసాలేది అపరాధ మవుఃగాదో 
దిక్కుల (శీ) వేంకటా ది దేవుడ నీవియ్య6గాను 
యక్క-_డో జీవుండ నేను యొదురాడందగునా 


॥ కడు 


1కడు![! 1 


శవలపి 
ag 


॥భాఐం 


1 భావిం 


1 ఖావిం॥ 2 


అధ్యాత్మసంకీ ర్హనలు 


రామకియ 
గరుడధ్వజం బక్కా కమలాతుపెండికి 
వ్‌ 

పరువ లదివో వచ్చె జై వె సేవించను 


పాడిరి సోచాన నదే భారతియు గిరిజయు 
ఆడిరీ రంభాదులె నఅచ్చర లెల్ల 
కూడిరి దేవత లెల్ల గుంపులై శ్రీవేంకటా।ది 
వేడుకలు మీర6గ (శ్రీవిభుని -పెండ్రికిని 


కురి న6 బువ్వులవాన కుప్పల యెందు చూచిన 
"ముర జేవదుందుభి మోత లెల్లను 
"బరు సంపద లెల్ల మబంటలై (శ్రీ వేంకటాద్రి 
తిరమైమించిన చదేవదేవునిపె ండ్రికిని 


వేసిరి కానుక లెల్ల వేవేలు కొప్పెరల 
పోసి రదే తలంబాలు పుణ్యసతులు 
ఆవల (శ్రీ) వేంక శుళు. డల మేలుమంగ౯ చాను 
"సీసలు వెట్టినయట్లిసింగారపు పెండ్రికి. 


గుం[డ్ర[క్రియ 
ఇతరచింత లిక 'నేమిటికి 
అతంజే గలియె అరనేటివాండు. 


కర్మమూలమే కాయము నిజ. 
ధర్మమూలమే తనయోాత్శ 
అర్మిలి రెంటికి వాంయెొకంజే 
మర్శ ఏీతంజచే మనిపేటివా€డు 


15 


1 గరం 1 


[గరు ॥ 


nగరు॥ త! 


॥ పలపి ॥ 
ఇత, 


॥ ఇత ॥ 


16 


(శ్రీ తాళ్ల పాశ అన్నదూడార్యుల 


బవాంభో గమయము [పవంవము 

- నిహితజ్ఞానము నిజము క్రి 
ఇవాపరములకుకు యీళ్యరు (డే 
“వాజపు(గరై జర పుటి వాండు 


అతిదుఃఖక రము లాసలు 
నతతనుఖకరము నవమవి రి 
2 ఎంగ కీ వేంకట = 
గతి యల మెల్మం తో (శివం 
వతి యొక. ఉన్ని టు చాలించు వాడు 


శంకరాభ-ణం 


అచ్చు, క మిమ్ము'దలంచెయంతవని వచనా 


| ఇత | 


ign 2 


యుచల మీవారే మాకు నివాపరా లియ్య గా ॥వల్లమి 1 


మిమ్ము నెణి (గినయటిమీ చానుల నెటి గ _ 
కా బాలచా నాకు 
వుమ్మడి సేనుకుండేటిచె వైన్టవుల ._ 
ie ప. బూలచా నాకు 


నిరతి సీకు మొ క్కేనీడింగరీ లకు 
నరవితో మొక్కు కే ఇబాలదా నాకు 
పరగ నిన్ను. బూజించే వపన్ను ల బూజించే _ 
సరి లేనిభాగ్యము చాలదా నాకు 


అంది నీకు భక్తులె నయలమవోను భావుల._ 
చందపువారి'పై భక్తి చాలదా నాకు 
కందువ (శ్రీవేంక కుళ కడు నీబంటుబంటుకు 
నందడిబంట నవుపే చాలచా నాకు. 


it అచ్చు 1] 


॥ అచ్చు క్ష 


జక అచ్చు॥ ౨8 


అధ్యాత్మసంకి_ర్హనలు rt 


నవనీశచోర నమో నమో 
నవమహిమార్షవ నమా నమో 11 పల్లవి 


వారి నారాయణ సే 
రాయురా శవా చ్యుత శ్రీకృష్ణ 
నరసింవా వామన నమూ నమో 
మురవార పద్భ నాభ ముకుంద గోవింద 
నరనారాయణరూఎ నమో నమో, కనవ॥ 


నిగమగోచర విష్ణు నీరజాక వాను దేవ 
నగధర నందగోవ నమో నమో 
(తిగుణాతీత దేవ (త్రివిక్రమ ద్యారక _ 
నగరాధినాయక నమో నమో, జనవ॥ 


వె కుంర రుక్కిణీవల్ల భ చ[కధర 
నాకేశవందిశ నమో నమో 
(శ్రీకరగుణనిధి (శ్రీ వేంక కేళ్వర 


నాక జనననుత నమో నమూ, ॥నవ॥ 24 
కేకు 205 శంక రాభరణర 
ఆతడే సకలము అని భావింపుచు 
సీతితో నడవక నీలుకడ యేది (పల్లవి ॥ 


"'యెందును6 జూచిన యీళ్య్ణరుం డుండంగ 
విందుల మననుకు వెలితేది 
సందడించేవార6 చైతన్య మిదివో 
కందువలి(క వెదక6(6గ నేది 1 ఆత6 1 


Vol 3 Fa 


18 


(శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


ఆంత రాత్ము(డ్రై వాడి పొడదచదూవ6గ 
వంత పుకర్శవుభ య న 
నంతత మాత. డే న్పృశంతు. డిదివో 
కొంత గొంత మరి కోరెడి దద, 


(శ్ర. వే కటవతి జీవు౧ నేల గ 
యీవల నంబేవా మ్‌ంక నేద 
భావం బీత6డు (ప్రపంచ పీ త(డు 
చేవేలుగ మరి వెదకెడి దేవ 


నవాూళభంగనాట 


అద్ది రా వోయయ్య నే నంతవా.ండనా। వొక. 
కొద్ది సిదానుల సేవ కోంంగల6గాక 


వారి సీమాయలకు నే నడ్డము చెప్పేవా(డనా 
అరిదై న దదియు రాచాజ్ఞ గనక 
పరవ వదాన కానవడట యు (దోవాము 
సొరిది నీభండా3ము సొమ్ముగనక 

పంచేందియముల నేం బా“6దోలేవాండనా 
ముంచి నీవు వెట్టినట్టికు(చ కర్తలు 
అంచల నావిజ్ఞూన మది ద*(చవచ్చునా 
నించి నీవు పా(శినట్లిని ధాన మది 


వొట్టి సనంసారపు మోపు వోవననేవాండనా 
వెట్టి మమ్ము. “వేయించేటి వేడుక నీది 
గటిగా (శ్రీ వెంక మేళ 15 డిసి నీశరణంటి 
వ్‌, 
అటుగ నె6 జెప్పేశా కుం గ నీరవాన్యము 
1 కదిి.రేకు 


“ఉత! 


॥1అఆత€॥|॥ 25 


పల పి! 
Sf) 


॥ అదె ॥ 
యు 


॥ అది! 
Can 


॥ అడది ॥ £6 
ల్‌ మో 


రామ,కియ 
ఇచ్చలోో( గో లేవల్లా ఇచ్చేధనము 
అచ్చుతనామ మెపో అధికపుధనము, 


నారదాదులువొగ డే నాలుకవయిధనము 
నారపువేదములలో చాకుభనము 
కూరిమిమునులు డా౭ంచుకొన్న ట్లిధనము 
నారాయణనామ మిదే నమ్మినట్టిధనము 


పరమపదవికి సంబళ్ల మెనధనము 
యిరవై ఖక్రుల కెల్లా నింటిధ నము 
పరగ నంతరంగాన వాంతినట్టిననము 
వారినామ మివదయపో అరచేతిథనము, 


పొంచి శివుడు కాళిలో బోధించేధనము 
ముంచిన ఆచార్యు లమూలధనము 
పంచి (శ్రి వేంకటపతి పాలించేధనము 
నించి విష్ణునామ మచే నిత్య మెనధనము 


(శ్రీరాగం 


ఇతనికంశు ఘను లింక లేరు 
యితర బేవతలయిందరిలోన 


భూపతి యీత6జె పొదిగి కొలువరో 
(శ్రీపతి యీతండే చేకొనరో 
యేపున బలువుండు నీత(జే చేరరో 
వె వేంకటపతి యె రాడు 


H పల్ల ఖే 


1 ఇచ ॥ 


(ద “i 


॥ ఇచ్చ 27 


20 డ్రి తాళ్ల పాక అన్నమాచార్యుల 


మరుగురు. డితంజే మతి నమ్మ(గదరో 
పర మాత్ము( డికండె భావించరో 
కరివరదు' డిత6డె గతి యని శలంచరో 
వరగ (శ్రీ వెంకటపతి యొ రాయడు, 


తల్లి యు నితంజే తండ్రియు నితండజే 
వెల్సపి23 యి(క విడుఎకురో 
చల్లగా నితని శకరణని (బతుకరొ 
అల్లి (శ్రీ వెంకటవారి యయమినా (డు, 


అథత్ర 


చూడ పేడుకలు సొరిది నీమాయలు 
తోడస వారి వారి దొరసీ నిదివో, 


పుళ్లేటిజీవులు పొద లేటికీవులు 
జట్టిగొని రిడ యే జగ మెల్లా 
కట్టిడక ర్మము కాయజుమగ్శము 
నెట్ల.కొన్న దిదె నిఖలం బెల్లా 


ములిగేటివఐనములు మో చేటిధనములు 
కలిమి మరస లోకం బెల్లా 
పొలసి వేగుటలు పొద్దు గుంకుటలు 
కలిగిన విదివో కాలం బెల్లా 


తగి లేటివురుషులు తమకవుకాంతలు 
బగి వాయని దీబదుకెలా 
అగవడి (శ్రీ "వేంకటాధిప సీకృపం 
దెగనిజీవనము దినదిన మె ల్లా 


ఇతే 1! 


gn ఈద్‌ 


జ చూడ ॥| 


॥ చూడ ॥ 


జచూడ:ః 29 


అధ్యాత్మ సంకీర్తనలు ల 


దచేవగాంఛారి 
ఎన్న (డొకో "సం చెలిసి 'యెొక్కు.డయి (బది కేది 


పన్నిననాగుణ మెల్లా (థమత వాలాయ || పల్లవి | 


ధనమద మిదె నన్ను దైవము నెజ గనీదు 
తనుమద మెంతయిన తనము.6 జేయనసికు 
ఘవనసంసారవముదము కలుషము' జాయనీదు 
మ చవెడినామను వెల్ల మదము ౫” లాయ జ ఎన్న ॥ 


పొంచి కామాంధ కారము పుణ్యము గాన(టగ నీదు 
కంచపుజన్నపు చిక్కు. గతి చయూపమ 
"పెంచి యజ్ఞానత ముము పెద్దఐ చెరయనీదు 
చించరానినాబుద్ది చ(కటిపాలాయ, *ఎన్న ॥ 


(శ్రీ వేంక శేశ్వరుమాయ చిత్తము. బేకనిదు 
యేవంకా నీతంజే గతి యిన్నిటా మాకు 
యేవుపాయమును లేక యీశనిమణ(గు చొచ్చి 
"జేవు€ డంత రామి యని తేజము బొందతిమి 1 ఎన్న ౫ 80 


సజు 206 సాళంగ నాటు 


అని రావణుతల లర్హ్రీల( భొందించి 
ఇచనకి భూతములు చెప్పు బుద్ది ॥ వల్లిక 


కట్టిరి జలనిధి కపిసేన లవిగో 
చుటు లంక కంచుల విడిసె 
కాట్టిం దానవకోట్లతల లదే 
కట్టిడిరా వణ గతియో నీకు ॥ అని 1 


22 


శ్రీ) తాళ్ల పాక అన్నమాచార్యుల 


యెక్కిరి కోటలు యిందరు నొక పరి 
చిక్కిరి కలిగినచెరయెల్ల 
వక్కన సీతకు. బరిణామ మాయ 
'నిక్కి(క్క_గ)ము రావణ నీకో (బదుకు. 


పరగ విభీవణుం బట్టము గశెను 
తొరలి లంకకును తొల. (దొలుతే 
గరిమెల (శ్రి జేంక టగిరి రాము(డు 


మెరెసిను రావణ మేలాయం. బనులు, 


'చేవగాంభారి 
డైవమ నీవే యి(క దరి చేరుతువుగాక 
జీవులవనము గాదు చిక్కిరి లోలోననే 


పుటుట సవాజ మిది పొదలేజీవుల కెల్ల 
గట్టిగా జగమునందు కలకాలము 
నశుటివరదవలె నానాటినీమాయ 
కొట్టుక పార(గ(జోొచ్చె కూడినవిజ్ఞానము 


పావమే నవాజము బద్ధసంసారుల కెల్ల 
'కా(పురవువిధులలో కలశాలము 
తేవలేనిసముదము తెర (గున కర్మ మెల్లా 
మాపు రేపు ముంచంజొచ్చి నగుతిలోని థై ర్యము, 


లంవట మే సవాజము ౭లి దేవాధారుకు 
గంవమోపు "కోరికెలకల-కాలము 
రింపుల శ్రీవేంక మేళ ఇదె నీదానులని 
పంపు నేసి [బదికించె (పపన్న నుగతి 


॥ అని ॥ 


॥అనీ॥ 81 


॥/ వలవి ॥ 
౧౧ 


॥దెవ॥ 


॥ దెవ॥ 82 


4 'నిక్కెము*' వంటి[వ మోగములు ఈ వాజ్యుయమున దండిగ గలవు 


2, “కోరికలు కలకాలము ” కావచ్చు. 


అధ్యాత్మ ఎంకిర్తనలు 


గుండ కియ 
ఇట్టి న*_స్తికులమాట యేమని నమ్మెడి దింక 
పట్టి సనములమంటా నే భక్తుల దూషింతురు. 


పదములు చద వుతా పఏిళ్వ మెలా: గలనేరు 
ఆదెన తాము పుట్లుండి అదియును మాయనేరు 
వొాాదగుపిమ్లుండుండంగ బయలు “త్వమ నేరు 
లేదు జీవత్యమంటా లీమల6౬ బొందుదురు 


తిరృమై తమణఇండ్ల దేవపూజలు సేసేరు 
ధగలోన తము దామే దై వమనేరు 
ఆరయ; గర్భమె ([బవ్మామా యాచరించేకు 
సరి నదే కాదని నన్యసించేముః 


అందుక పురుషనూ కృమర్ధ ము: జప్పుదురు 
కందువ నప్పటి నిరాకారమందురు 
యిందులో (శ్రీ చేంక కేళ యిటు నీదానులుగాక 
ముందపురా శనులా డేమతము నడతురు 


వనంత వరాళి 


ఇవాము6 బరము౦ జీక్కె కితనివంక 
అహిళశయనునిదా సులంత వారు వేరి 


పిరిశలిగినవారు ఛింతలిన్నిటను. బాసి 
వ (గల క నిక్కేరటా 
సిరికి మగ6ండయిన (శ్రీవతి యేల్‌ మం 
మరయు చును.త్నాా+డు మూాంయుంతి 


ఓ 


ఇపల వి 
య 


ఇ ఇతో 7 
(A 


॥1చఇటి |; 
చి 


n ఇట్టి ॥ 88 


ఇపల వి॥ 
(on) 


24 


శీ తాళ్ల పాక అన్నమాచార్యుల 


బలవంతుడై న వాండు భయముఠిన్నిట€ల బాసి 
గెలిచి వేరువాడుచుం గెంలీనటా 
బల దెవుండైన(శ్రీవతి మ యింటిలోన 
అలరివున్నా డు మాయంతవారు వేరి 


భూములేలేటివాఃడు భోగములతోం. దలిసి 
కామించి యానందమున6 గార౭గినటాూ 
చేమముతో భూవ-తె న్న శ్రీవేంక కేకుండు మూకు 
ఆముకొవివుండంగా మాయంత వారు వేరీ 


మాళవిగెళ 
అన్నియు నితనిమూల మాతే మాతాం జిక్కె 
కన్నుల మావేడుకకు కడయేది యింకను 


కామధేనువు "గలి(గిఫ)తే గర్వించు నొక్కారుండు 
భూమి యేలితే నొకడు పొదలుచుండు 
కామించి నిధి గంళు కళలమించు నొకడు 
శ్రీమంతుడగువారి చిక్కె_ మాకు నిదివో 


పరుసవేది గలి(గిఫ్సి కే పంతములాడు నొకడు 
ధరం జింతామణాబ్బి కే దాటు నొకడు 
నురలోక మవ్చితేను చొక్కుచునుండు నొకడు 
వరమాత్ము (జే మాపాల. జిక్కెనిదివో, 


అమృతపానము నేసి యానందించు నొకడు 
(భ్రమను బేవాసిద్ది. బరగొకండు 
తమి (శ, వేంక కళుడే చాంచినధనమై మాకు 
అమరి నామతి. జిక్కె నడ్డములే దిదివో. 


నడ క న కన త్‌ క ఈ rae ee 
1 * కలిగికే” అనుటకు 'కలికే ' ఈ వాజ్బయమున కోకొల్ల లుగ 


కలవు 


అధ్యాత్మ సంకీర్తనలు వర్‌ 


'దేవగాంఛారి 
పట్టరో ఫీదుల( బరువులు వెట్టి 
పుట్టుగులతో వారి ఫొలసీ వీళడే క పల్డవి ॥ 


'వేవేలు నేరాలు వదకేటిదేవుండు 
ఆవుల గాచీ నలవాంజే 
పోవుగ (తావ్మాల( బుట్లిం చు దేవుండు 
సోవల యళోదనుతు(డట వీండే ॥ పట్టు ॥ 


ఘనయజ్ఞ ములకు. గ_ర్రగు దేవుండు 
కినిసి వెన్న దొంగిలె వీ(జే 
మునులచి త్రములమూ లపు దేవుండు 
యెనసీ గొల్రెతలయింటింట వీంే ॥ పట్ట ॥ 


నుడిగి నారదు6డు నుతించుదేవుండు 
బడిరోల(గట్లువడె వీడే 
వుడివోనివరము లొనరగాడుదేవుండు 
కడంగిన శ్రి వేంకటగిరి వీంజే ॥ వట్ల ॥ 88 


రేకు 207 భైరవి 
వెలి వారి డెలుపుట వేవేలు సుకృతము 
ముఅజు(బాలనుంకే కానీ ముందు గాన డె వమా 1 పలవి ౪ 
6 టం య 


ఇంతకతొలి టిజన మెటువంటిదో యర 
పొంతనే ఇటమీందటిపుట్టు "వరం(ంగ 
అంతరాన.6 జెరిగేకాయమే నాకు సుఖమై 
సంతసాన మురిసేను నసంసారమందును | వెల్త్‌ ॥ 


(3) తాళ్ల పాక అన్నమాచార్యుల 


వాడలి ళోవలికేయ మొకజఇంతా€౬ దలంచను 
బడి నెడిటిదేవోలబచ్చి దలంచ 
నుడిసి వెవచారాళలే చూచి నుగతనుభాన 
వడ౦6తు66 బొంది పొంది వరిణామించేను 


పాపమూఅమున వచ్చేబల.నరకము లెంచ 
'యేపున.( బుణ్యపుబుద్ధి ఇంచుకా నెంచ 
దీవనవుజంతుమను( దెచ్చి పావనము చేసితి 
చేపట్టి నన్ను రజించు (శ్రీ వేం కేకుండా 


నామంతిం 
ఎందరితోం బెనంగేను యొక్కడ పొర లేను 
కందర్పజనక నీవే గతిగాక మాకు 


నిక్కి నాబలవంతాన నేనే 7లిచేనం చే... 
నొక్క వంచేం్యఎయముల కోవంగలనా 
తక్కిననంసార వార్ల దాంటంగలనో మరి 
దిక్కుల కర్శబంధము తెంచివే.6ంగలనో. 


పన్ను కొన్న పాయమున వగము సాధించేనంశే 
యెన్న నీమాయ కుత్తర మీయ్యంగలనా 
వన్నెలనామనసే వంచుకోయగలనో మరి 
కన్నట్టి యా(ప్రపంచ మే కడవంగంగలనో 


వుల్లములో నిన్ను ధ్యాన మొగి నేం జేసేనంశు 
తొల్లి టియజ్ఞానము తోయంగంనా 
ఇల్లి దే (శ్రీవేంక పేళ యెదుటనే నీక మొక్కి 
బల్లి దుండ నౌదుంగాక పంద నేం గాంగలనా, 


1 వెటీ 
యో 


1 వెలటీ ॥ 8 
ళ్‌ 


॥ ఎంద ౪ 


1! ఎంద్‌ | 


॥ ఎంద ॥ 88 


అధ్యాత్మ సంకీ ర్హనలు 27 


ఆ హూాది 
అయ్యా నానేరమిశే అశు యేవములి వగతు 
ముయరంచుచంచలా శ మసమూరబభోతింగాక ॥ వలవి॥ 


కాననా నావంటి బూరే కారా యూజంతువులు 
నానా యోోానులC( బుట్టి నడచే బారు 
మానక నాగగ్వమున మదాంధము్‌ ముందు 
గానక భయవడినకర్కె నింతే కాక అయ్యా ॥ 


చదువనా నే. దొల్లి జన్మజ వ్యాంతరముల 
ఇది వుణం మిది వావ మింతంతని 
వదలక చాభోగచాంఛలే పెంచి పెంచి 
తుద కెక్కు_ వెదకనిదుమ(డ నేను ॥ అయ్యో ॥ 


వనవా నేం బుగాళకాల వెనకటి వారీ నెల్ల 
మనెడి ఖోగ వతులవముహిమ లెలా 
యెనయుచు (శ్రీవేంక కేళుకృపచేత నేడు 
ఘనుడ నయితి(గక కష్టులడ(గానా ॥ అయో | 89 


నాళంగ నాట 
ఆ ము న్వతంతుల. గారు “దాసోవాము' నన లేరు 
పామకపుదేహులకు పట్టరాదు గర్వము ॥ పల్లవి ॥ 


పరగు[(బహా్మైదులు ట్రవ్మామే శా మనలేరు 
వారికే మొరవెనశ్లేరు ఆపదైై లేను 
ధరలో మనుజులింతే తామే దయివవ. నేకు 
పొరిం దాము చచ్చిపుళు పొథ్రైరంగరు 1 అాము. ॥ 


28 


శ్రి లాళ్ళ పాక అన్నమాచార్యుల 


పండిన వ్యా సాదులు |వవపంచము కల్షనరు 
కొండలుగా 6 బు ణాలం గొసయా జేరు 
ఖండ నే తిరిాపెములై అందం నడిగి ఆతా -- 
మ లడుండి లేదనుక్‌ నే రొఒబ్పపన్నా మానరు ॥ తాము ॥ 


సననళాది యోగులు శారిజ క్తి సేసేరు దు- 
రులు భక్తి వొల్లరు జ్ఞానులమంటా 
నినుపయి (శ్రీ వేంక శుక నిను. జేరి మొక్కుతానె 
అనిళము నిర౭కారమసేరు యో(దోవులు  ॥ తాము॥ 40 


శంక రభరకణం 
ఎట్టు మోనపోతి వేను యిఎయెబ్బ నిజమని 
నటన వారినే నమ్ము నెర శయితియణా ॥పలవి ॥ 
6 (ag) 


చేవామిది నాదని తెలిసి నమ్మివుండిశే 
ఆవో నసేనొల్లనన్నా నళే ముదిసె 
వూవాల భోగ మెల్లా వొళ్ల బశునంటా నుంళే 
చావాముం'డ నికుముదాగి౫ నీ రాయ (౮ ॥ ఎట్టు ॥ 


మనను నాదని నమ్ము తుది ముది చే బుంచితి= 
నను(గు (ఒంచేం|[ దియములందు( గూడెనా(ను?) 
'యెనసి [పాణ నాయువు లిపి సొమ్మని నమ్మితి 
మెంనసి లోను వెలినె ముక్కువాత నున్నవి ౪ ఎట్టు ॥ 


ఇందుకొరశ నేను ఇన్నాళ్లు పాటువడితి 
ముందు నెనశెంచక నే మూఢథు(డ నెతి 
అంది (శ్రీ వే-కపేశ్వరు. డంశటా నుండి నా... 
చండేము చూచి కావంణగ జగమే యీజేం. ॥ఎటు॥ 41 
తి 


అధ్యాత్మ సంకీర్తనలు 


'సోట 
ఎందరె న గలరు నీ కిందచర్మిచాదిసురలు 
అందులో చే నెవ్వండ సీ వాదరించే దెట్లో 


వెక్కు[బవ్మోండములు నీపేినురోమకూవముల( 
గిక్కిరికుర్ను వందొకకీటమ నేను 
చక్క_(గా జీవరానులనందడి( బడున్న వాండ 
ఇక్కువ నన్ను€ దలంచి యెట్లు మన్నించేవో 


కోటులె నవేదములు 'కొనాడీ *నిన్నందులో నా = 
నోటివిన్నపము లొక నువ్వుగింజం లే 
మాటలు నేరక కొజనూలి వాకిట నుండ 
బాటగా నీదయ నాపై! బారు శుట్టో 


అచ్చపునీచానులు అనంతము వారలకు 
రిచ్చల నే నొకపాద రేణున నింతే 
ఇచ్చగించి (శ, వేంక మేళ నిన్ను దలంచుక 
మచ్చిక(6 గాచితి నన్ను మటవనిదెట్లో 


కేకు 206 ముఖారి 


పుట్టించే వాండవు నీవే పోరులు 'వెళువు సీ 
యెట్టు 'నేరుచుకొంటి విది నీవినోదమూ 


కొందరు చేవతలును కొందరు రాక్షనులును 
ఇందరి కంత ర్యామీ వెప్పుడు నీవు 
అంది కోవ మొకరి పె అకు వసాద మొకరి -- 
కిందులో నే పపాత మిది సీకే తగును 


1. 'కోనాడీి' పూ ము,+పా కొని అడి=కొనాడి 
2 ' నిన్నందులోన ' పూ. ము పా 


నట్లే 


కవఠఅవి। 
య 


1 ఎంద ॥ 


t ఎంద ॥ 


9ద॥ 42 


॥ వలని ॥ 
ap) 


॥ వుట్టిం ॥ 





30 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


నరకమనుచు( గొంత నగి స్వర్గమని కొంత 
నిరతి గురిసేడేవు నీకుతులోనే 
ధర జీక టెకవంక తగ వన్నె లొెకవంక 
ర పేవు నీమాయ నీ కే ఇలునును 


దొ శవరిపాలనము తగు దువ్షశిక్షణము 
వాసి. గై కొంటివి నీకు వళమె రెండు 
దోనము నీవల్ల లేదు తొలుతె (శీ) వేంక శేళ 
సెసినశు రిపుణ్య మే చితారం బెట్టితివి 


దేవగాంధారి 


ఇతర దేవతల కిది గల'దాొ 
(వతి వేర నీపభావమునకు 


రతిరాజజనక రవిచం[దనయన 
అతిశయ. శ్మీవ జ్భాంకుండవు 
పత గేం్యదగమన పచ్మాసతీవతి 
మతి నిను దలచిన మనోవారము, 


ఘనకిరిటధర ళన కాంబర పా... 
వన శీ రాంబుధి వానుండవు 
వనజచకధర వనుధావల్ల భ 
నిను. బేరుకొనిన నిర్మలము 


'దేవవితామవా (తివికమ వారి 
జీ వాంత రాత్మక చిన్మయు (ణా 
శ్రీ వేంక శుళ్వర (శ్రీకర గుణనిధి 
నీవార మనుకే నిజసుఖము 


|| పుటం i 


il పుట్టిం i 48 


॥వల్లని il 


4 ఈత ॥ 


1 ఇత | 


“డత॥ 44 


అధ్యాత్మ సంకీర్తనలు గ్రే 


మాళవి గాళ 
ఎట్టు వలసినా6 జేయు మేటి విన్నపము లిక 
కటుకో పుణ్యమైనాం గాక మళశేమెనాను ॥ వలవి ॥ 
న! రానాను లా ౧ 


నన్ను నెంచి కాచెనంకునా యవగుణి నేను 
నిన్ను నెంచి కాచేనంకు నీవు లత్మీపతివి 
యిన్నిటా నాకంటే హీను డిక మరశెవ్వ(డూ లేండు 
వున్నతి నీకంశు ఘను లొకరూ లేరు ॥ ఎట్టు 4 


నిలువెల్లా నెంచుకొంు నివ్వరిముల్లంత లేను 
అలువుండ సీవై తే (బ్రహ్మాండము 
'ఇయెలమి నే నువకార మెవ్వరికి. జేయలేను 
మెల(గి నీవే తృణము మేరువు సెయుదువు ॥ ఎట్టు ॥ 


భావించ నీ వేలికవు బంటుమాత మింశతే నేను 
నివు సర్వాంత రాత్మవు నే నొకండను 
సావధఛానమున నేను సర్వభతకుండ నింతే 
(శీ) చేంక చేశ నీవు జీవరతకు(డవు. ॥ ఎట్టు॥ కీర్‌ 


శంక రాభరణం 


చేవేలు బంధములు విడువ ముడువంబ్హై 
దై వమా నిన్నెట్టు తగిలేమయ్యాా, ॥ పలవి ॥ 


పారీ ముందటిభవపాశములు 
తీరి దొల్లి టితి త్రిలో పుణ్యము 
వూరి. గోరిక లొకటొక కు 
ఇయేరీతి సుజ్ఞాన మెరింగేనయ్యాం. ౪ బేపేః 


లేడ 


(శ్రీ తాళ్ళ పాక అన్నమాచార్యుల 


పట్టి నాకొంగు పంచేందియములు 
తొట్టి. బాపము తోడుతనే 
పెట్టీ (భమల: చెరిగి నీమాయలు 
అౌక్టే మోతు మన్న. డందేమయ్యా 


విండై యివాము వెనకకు. దీసీ 
అందీ వైరాగ్య మరచేతికి 
కందువ (శ్రీ) వేంకటపతి యీ రెండు 
బొందించితి వేది భోగింతునయ్యా 


కన్నడ గెాళ 


ఎట్టు గెలుతు( బంచేం! దియముల స 
బట్ట రానిఘనబల వంతములు 


కడునిసుమంతలు కన్ను లచూపులు 
ముడు6(6గక మిన్నులు ము ్రెడిని 
విడువక నూడ్ముపువీనులు యివిగో 
బడిబడి నాదబహ్ముము మోచె 


అదె తిలపుమ్పంబంత నాసికము 
కదిసి గాలి ముడెగ జైడని 
పొదిగి నల్లెంజే పొంచుక నాలికె 
మెదలుచు సర్వము మింగెడిని 


బచ్చెనదేవాపు.వపెపొర సుఖమే 
యిచ్చ [బపంచం బీనెడిని 
చెచ్చెర మనసిది (శ్రీ, వేంక శుళ్వరు( 
దచ్చి తలంచ(గా దం చేశెడిని. 
1, “వయిరాగ్య' రేకు 


॥ నేవే॥ 


॥వేవే॥ 46 


॥ పలవి ॥ 
య 


ఎటు ॥ 
ఆ) 


1aలు॥ 
6౬ 


u ఎట్లు 1 47 


అధ్యాత్మ సంకీర్తనలు 


బౌెళిరామ్ముకియ 
నే నొక్కండ లేకుండి తే నీక్భపకుం బాత మేది 
సూని నావల్లనే కీర్తిబొం దేవు నివు. 


అతిమూఢులలోన నేనరు(డ నేను 
(పతిలేనిఘనగర్వనర్వఆమను 
తతి. బంచేందియములధనవంతు(డను నేను 
"వెఠకి నావంటివాని విడువ6గ6 జెబ్లునా 


మహిలో నంసారపుసామాజ్య మేలేవాండ జస 
యిహఫహామున€ పేగర్మవహి శెక్కితి నను 
బహుయూోనికూపవంపదం చేలేవాండ నేను 
వపాించుక నావంటివాని. చేనోపేవా. 


థావించి నావంటినీచు. బట్టి కాచిన డుగా 
యేవంక' నీకీ రి గడు నెంశురు భువి 
నావల్ల నీకు బుణ్య్భాము నీవల్ల నే (బదుకుదు 
(శ్రీ వేంక చేకుండ యింత చేరె జుమ్మీ మేలు 


శేకు 209 బేసాశి 


నీవే శేరవుగాని నిన్ను. బండించేము నేము 
దైవమా నీకంశు నీచాసులే నేర్పరులు 


వట్టిభ క్రి నీమీద వళుకువేసి నిన్ను. 
బటి తెచ్చి మతిలోేనం జెటుకొంటిని 
6 లు 
పై డుదులసి నీపాదముల పై జెట్టి 
జట్టిగొనిరి మోకము జాజులు నీచానులు. 
1 * కర్నివహి"* లేక “ కర్ముమహి * కావచ్చునేమో ? 
“013 Fa 


33 


॥నేనొ॥ 


1 నేనొ ॥ 


॥ నేనొా॥ 40 


కమలవి ॥ 
య 


జనీవే॥ 


$4 


శ్రీ తాళ్ల పాక అన్నమాచార్యుల 


నీవు నిర్మించినవే నీ నమర్పణసేని 


సోవల నికృవ యె ల్ల ల( జూరగొంటిమీ 

భావించొః మొష్కాి మొక్కి భారము ని వే 

వావనపునీదాసులే వంతపుచతురులు 
చెరువులని శు దెచ్చి చేర(౩ ఫడు సీపెంజల్లి 

వరము వడసితిమ్‌ వలగి నటు 

యిరవై శ్రీ, వేంక చేశ యిటువంటివిద్యల నే 

దరిచేరి మించిరి నీదానులే పో ఘనులు 


దెసాళం 
ఎన్న (డు దీరి నీ౭_ దేవల. 
వస్నినబీవులబంధములు 
భారపు(జి త్రము (ప వావారూపము 
వూ రటివదములు వూు తె 
తీర వింద్రయపు దేవా భాంతులు 
కో రేటికోర్కుల. గొండలు వెరి” 
*ఉ డిశేటిపాపము లుగనరకములు 
తొడి కటికర్శము తోడంటు 


విగువవు భవములు వెంటవెంటనే 
చిడుముడి( జిత్తము చీకటి వజెను 


రపణపుభవములు రాట్న పుగుండలు 
చపలపుబుద్దులు జలనీధులు 
ఇపుడి దె (శ్రీవేంక శుకుండ నివే 
కపటము వాయంయగ ౭ గరుణించితివి, 
1 'ఉడికేటపాతము' వూ ము పొ 


చసిరి 


H క్‌ కే 


dad 49 


పలవి॥ 
er) 


*బున్న (1 


॥ ఎన్న 6 11 


కఎన్న6॥ 50 


ముఖారి 


నీవెంత నేనెంత నీకు నాకు నెంతదవ్యు 
దైవమా సిగువడక తగిలే నేం గాకా. 1 వట్రపి 1 


జెంది నీకు (బవ్మూదులు చేవలు సేయ (ాను 

యిందు మాసేవలు నీకు నేడకువచ్చు 

పొంది “వసిపాదు లై పూజలు సేయ (గాను 

సందడి మావూజలు సరళా నీకు ॥ నీవెం॥ 
ననళాది యోగులు సారె నిన్ను6 దల(చయగా 


యెనసి మాతలు నీ కేడశెక్కును 
నునుపుగా శేషూదులు నుతులు నిన్ను € వేయగా 
) సీవం ॥ 


పనివడి మానుతులు ” జా౯కేయనా నీకు 
కిట్టి నారదాదులు నీకింకరుళై వుండ(గాను 


యికు సీచాను(డనను కొంత కెంత 
వొట్టి (శ్రీ వెంక మేళ మాకొకవుపాయము గద్దు 


పట్టి సిదచానుల బంటు బ లట నయ్యేని(కను 1నీపెం॥ bl 
లలిత 
అయ్యో వికల్ప వాదులంతటా సిగువడరు 
గ్‌ 
॥వలఫి ॥ 


యియ్యడ నెట్టుగలిగె నీయనుుకమతము, 


సీముదలూ నొల్లరు సీదాసోవాము నొల్రరు 
కామించి నీమీ(దిభ క్తి కడు నొల్లరు 
నామమంత్రము నొల్ల రనామయుండ క వణిందురు 
తాము వె వవుల మంటా?( దర్శాంతురు. [అయో ॥ 
ఇ 03 గ 
1 “వసిష్టా' రేకు 2  బాంతేయ * రేకు. “* భాంతి. ఆయనో = బాంతేయి.నా, 
ఇట్టిసంధులీవాజ్మయమున కొల్లలు 8 అని--ఆందురు..ఆనెందుర్చు 
ఈవాజ్మ యమున ఈ సంధులు కొల్లలు 


లకి 


(శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


వై తృక వేళ నీపసాదమూ నొల్లరు 
ఘాతలనూర్గ్వపుం[డము గాదందురు 
జాతర దై వాల నిన్ను సరిగా బూజింతురు 
ఆతల థెవ్వవులు 'దామనుకొందురు ॥ అయో 


శీ వై వ్షవుల( గయే. చేతుల త్తి మొక్కరు 
భావింతురు వగ వారింబలె( గన్నట్లు 
ఆవల వై కుంరమూ ననిత్వమందురు 
కావించి వై ప్షవులము కామా నే మందురు 1 అయో 


వరున రావణాదులవలె నెజ్జాలు చేతురు 
సరున నకు వేదమూ( జదువుదురు 
నిరతి (శ్రీ వేంక శేళశ నీమహిమ లెర(గక 
అరిది వైవ్ఫవులమే యని యాడుకొందురు ॥ అయ్యో ॥ 


గుండ క్రియ 
సీయంతవారు గారు నిండుసామర్థ్య్షము లేదు 
యీాయహంకారపుము క్తి యీడేరీనా తమకు i 


(శ 
Nn 


నీసేవలే సేసి నీక్ళప రక్షించంగాను 
ఆనల (6 బొందేముక్రి అదిచాలక 
నీసరివారలై నీవే తా మనుకొని 
యానులళ€ి బొందేము కి యో డేరీశా తమకు nనీంర 


పొంచినరాకను లెల్ల పూర్వ దేవశలమంటా 
యించుక ెట్టినమద మీగర్వము 
అం చెలం గర్భమే సేసేరాయాదేవతల( గూర్చి 
ఇంచుకంత లోనే ముక్తి యీజేరీనా తనకు, 1 నీయ 


ఆధ్యాత్మసంకీ ర్తనలు 37 


వారిలాంఛనపుథ క్తి కందుకు నొడ(ఒడరు 
సరి రోగికి బథ్యము చవిగానటు 
గరిమ (శ్రీ) వేంక కేకు. గని మనలివారకి 


యరవులనే ముక్తి యీజేదీనా తమకు. ॥; నీయం॥ 58 
బళ 
వట్టిమోపు మోయనేల వడిం ములుగ౭గనేల 
పట్టిన నేమముతోడ (బదుక (గవలచాొ,. [1 పల్లవి 1 


తల్లిదండిగల వారు తమలేము లెఅంగక 
చెల్లపిళలై యాటల€ ఊం దినయట్టు 
వుల్లములో వారినమ్మివుండిన[పపన్ను లెల్ల 
పల్లచాన నిర్భరులై (బతుక(గవలచాొ, గి వట్టి ॥ 


మగ.(ండుగలనతులు మంచి ము త్రైదువలై 
'యెగువ నితరమారా లెర(గ నట్టు 
నగుఆా లమ్మీపతి నమ్మన్మపపన్ను లెల్ల 
వగు. గర్భము నూని (బదుకంగవలచా. i వట్ట ut 


'యేలికె నమ్మినబం చరకిం (బియము చెప్ప. 
కోలి౯ బతి వాకిలి గాచుండినయట్టు 
తాభిమీ (శ్రీ వేంక శేశు దాసులై నృప్రపన్నులు 
పాలించినాతనీ నమ్మి [బతుకంగవలదా. ॥ వట్టి ౪ ర్‌శ్మ 


రేకు 210 భూ వాళం 


గీయాధినము అించే నిఖిల(పపంచమును 
మాయాకృతము వీవు మానుమంళు మానచా ॥ పల్లవి ॥ 


వీరి 


(శ్రీతాళ్ళ పాక అన్నమాచార్యుల 


నీకు నరుహంచజై న నిండినయీోమనను 
కాకువివయాలపాలుగాొ నరువామా 
చేకొని నీవు "వర రేంచినయీ చై తన్వ్సము 
వెైళొని అకర్మము లపాలు సేయ ఃదగునా. 


అంచల నీవంతర్వామీ వై నయీ చేవాము 
పంచేం[దియముల కొహ్ననసేతురా 
యెొంచంగ నీకు&ిలోన 'నె_శ్తినయీజన్హము 
కొంచెవుభోగములకు గురిసేయవలెనా 


(శ్రీ వెంక శే నీకు. జక్కినయీ దాన్యము 
యీావల సంసారమున కియ్యవలెనా 
దేవుడవు నీవేయని లిపికి విచే మాకు 
జీవులము మమ్ము నిక చిమ్మి కేచనే(టికి 


నాళంగ నాట 
ఈమాట విని నిన్ను నిందు కే నవ్వితి నేను 
నేమ మెంత నేమెంత నీకరుణ యెంత 


సకలకర్భముచేత సాధ్యముగాని నీవు 
వొకణంచుకంతభ క్తి క్రొొగ్ని లోనెతి 
(ప్రకటించి బహు వేదవఠన€ జిక్కానినీవు 
మొకరివై తిరుమం[తమ. నకు. జిక్కి_ తివి 


కోటిదానములచేత కోరి లోనుగానినీవు 
పాటించి శరణంశునే పట్టి లోనై తి 
మేటి వుగతపముల మెచ్చి కెకొననినీవు 
గాటపుచాను లై కనే శై కొని మన్నించితి 


॥ సనీంయా 


ఇ నీయా 


1నీయా& రీ! 


1 ఈమూొ | 


1 ఈవమూా ॥ 


అధ్యాత్మసంకి_ర్తనలు తల 


సెక్కు_తీర్థము లా డిన శేదించ రాగి నీవు 
she నీము[ద వాంకి సుజభు 6డవు 
గక్కాన దేవతలకు గాన రానినీవు నూకు 


| స 
నిక్కడ (శ్రీ వంకట్నాది నిర వైతివి ౧ ఈమా ॥ ర 
లలిత 
వేటొళకచోట లేడు పవీండీవో వారి 
వీటీడిరమె 'చేరువనే వీండివో హారి, ॥ పల్లి 5 


మునుకొని వెదకితే ముక్కునూకమ్చుగాలికొన 
వెనవెనక6 దిరిగి పీండివో వారి 
సెనంగి వెదకబోతే పెడచెవులమంత మై 
వినవచ్చీ మాటలలో వీ(డివో వారి. ॥ వేల్‌ొ ॥ 


సోదించి వెదకికేను చూపులకొనలనే 
కీదుల నెందు చూచినా వీండవో వారి 
ఆదిగొని వెదకితే నశ్లు నాలిక కొన 


వదమె బిరిచినాఃడు కిండివో వారి 1 వెల ॥ 
తెలిసి ఎదకంబో తే దేహపుటంత రాత్మయ 

ఇలువలా లోపలాను కి,డివో వారి 

చెలగి (శ్రీ వెంక టా్యాది( దే3ెని మమ్ము రహించ 

వలసి నిందరుం జూడ కీ(డివో వారి* * వేల్‌ ॥ 5 

జౌళి 

బో దింప రే యరింగినబుధులాల “వెద్దలాల 

శ్రీధరునిమాయ లలో జిక్కితిమి నేము. ॥ వల్హవి॥ 


(శ్రీశాళ్ళపాక అన్నమాచార్యుల 


6 వమును నొల్లము ధర్మమును నొల్లము 
చావతినంసారముతో తగులేకాని 
భఛావపుభవబంధాాల భయమూ నర(గము 


వేవేలు విధులే కాని వగిలేచి నేము, ॥ బోధిం ॥ 
మందు విచారించము * మొదల విచారించము 

పొందేటినతులతోడిభోగ మేకాని 

చెందినమననులోనిచింతలను బూయము 

మందపుమద మే కాని మాపుదా.కా నేము. ॥ బా"ధిం॥ 


వరమూ.: దడవము భక్రీ( దడవము 
అరిది ధనముమీ.ది ఆనలే కాని 
ఇరవై (శీ) వేంక కేకు 'జేలుకొ నెం దానే నన్ను 


నిరతి నెర(గనైతి నే నించుకంతాను, 1 బోధిం ॥ 58 
(శ్రీ రాగం 
మణీ యెపురుషార్థము మావంక లేదు మీకు 
అఅువఢము మాళెంత అత్తువో నీవు ॥ పల్లవి ॥ 


వార నీవు నాకు నంత ర్యామివై నఫలము 
తిరిగినంది మావెంట6 డిరిగెదవు 
ఇరవుగ నీవు మాకు 'నేలికవై నఫలము 
గరిమ మాపాపమెల్ల( గట్టుకొంటివి మల ॥ 


భువిలోన నీవు నన్ను. బుట్టించినఫలము 
ఇవల రటించేతొడుసిదొక టాయ 
తివిరి నన్ను సికుడి( దెచ్చిడుకొన్న ఫలము 
జవళ నానేరములు చక్క. బెట్టంబడెను. ॥ మట ॥ 


le ముందు=కార్యపారంభమునకుముందు శి మొదల=కార్య|పారంభము 
నందు, 


అధ్యాత్మసంకీ ర్హనలు 


గారవాన నన్ను వెనక వేసుకొన్న ఫలము 
వేద నన్ను బుణ్యున (గా "జేయవలసె 
ఆరసి నాకు [బత్య త మైెనఫలమున నన్ను 
యీరీతి (శ్రీ వెంక మేళ ఇముడుకో (బడెను 


ఆహిరి 
పనోరువెట్టుక నిన్ను సెమని కావుమ_దును 
నే నిన్ను. దలంచినది నిమిషమూ లేదు 


పాయ మెల్ల నంసార ముపా లే పడితింగాని 
చేయార నీసేవ నేం జేనట లేదు 
కాయ మెల్ల కాంతలకే కడు్శే1ేషమాయ.గాని 
నీయవసరములందు స నొదుగ లేదు 


చిత్తము ఆనలపాలే నేసి బదికితి. గాని 


మ తిలి నీకీ ర్తనము మరవుటా లేదు 


పుట్టు గాల్లా నజ్ఞానమపొంత సె వుంటి6గానీ 
వొటి నీవిజానము నొలనె తిని 
€ు (త యగ 


4l 


1 మఆీ॥ 59 


॥ పలపవి॥ 
ap 


1 ఏనో॥ 


౪ ఏనో ॥ 


యెటు నన్ను మన్నించితి కాందుకే పో వరగయో 
లు 


నెట్టన (శ్రీవేంక మేళ నిన్న డుగా లేదు 


రకు 21! చేసాళం 


తనసొ మృీ'జేరించక శా మానీనా 
“జఇనంగుచు నే మూరే విగిసేముగాక. 


;వసో॥ 60 


॥ పల్ల వి ॥ 


42 


శీ తాళ్ల పాక అన్నమాచార్యుల 


భూమితో. బవంచ మెల్ల బుట్టించిన దేవుండు 
ఆమీ(దిపారువ తాన కందుకోప6డా 
సామమా్రజీవులము నడ.మంత ౮-ల వచ్చి 
నేము గర్హలమనుచు నిక్కము గాక 


యెనలేక యెదిరికి ఇనుమడిచే వాగికి 
తనతగర  మడున. దడవయ్యీన* 
గునిసి నంసారవుకొండనే మోచేనంటా 
తీనికేమిదియు వట్టి దినుసముగాక 


చి త్తములో నున్నట్టి(శీ) వేంక ేళ్యరుండు 
మత్తిల్లి నను గావక మాన(భొయో రానా 
కొత్తగా నీతని నేడు కోలిచేమనుచు నేము 
త_త్తరపున్వ్నతం[శానం దగి లేమ.గాక 


ముఖారి 
తాము నస్వఅంతులు గారు తమయంతను 
ఆమీందటిగురి అది నీవు 


యలమి న్వర్గ మేలేటిఇం(ద్రునికినై నాను 
అలమి కో శేటిఫల మది నీవు 
బలిమి. గై లానమేలేపతిర్ముదునికినె నా 
నిలుకజై నపదము నీపదము. 


'యెక్కు.డు సత్యలొకము యేలేబవ్మాకునె నా 
ఇక్కు.వం "తేరే చోటు యుందును నీవు 
వెళ్కనపు (బుణ్యముల వేదముల.కై నాను 
అక్కారతో ముఖ్యమైన అర్హ మెల్లా నీవు, 


॥ తన ॥ 


॥తన 8 


॥తన॥ 61 


1 తాము ॥ 


॥ తాము ॥ 


అధ్యాత్మ సంకి ర్హనలు 48 


నాండు నాంజే ముక్తులై న నారదళుకాదులకు 
ేండును వివాంంచేనెలవు నీవు 
పోండిమి , ఠి;,చేంక "ఏళ పోలించ నెవ్వరూ లేరు 


'మూడులోకముల నీచే మూ౭ము నీవే జ తాము ॥ 62 
గాళ్లు 
చింతలు కేంచకు మమ్ము చిత్రమా నీవు 
వంతముతో మము(గూడి బతుకుమీ నీవు వల్లవి 4 


తల్లి (శ్రీమవోలకి తండి వానుచేవుండు 
ఇల్లు మాకు (బవ్మోండమింతా నదె 
జల్లి దపువారిభ_క్తి పా(ండీ6 ఎంటా నాకు 
వెల్లము కర్మఫలము లొకటి నము ॥ చింత ॥ 


శ్రానమే మాకు ధనము ఫర్వ'వేదములు *సొమ్ము 
వూనిన వైరాగ్య మే వుంబళి మాకు 
ఆనీనగురునేవలు *ఆండుబిడ్డలు నౌకు 
మేనితోనే తగులాయ మేలు మాకుం జేరెను 1 చింత ॥ 


'యేలి ౭ [క వంక కేశు. డింటి డినపూజ మాకు 
పాలుగలబంధువులు (వపన్నులు 
కీలు మాకు నీతనినంకీ ర్తన మాతఈమునకు: 


యేలా ఇంకా మాకు నేమిటితో గొడవ, 1 దింత ౪ 68 
ఆహాొర్‌ 
ఎక్కడ నున్నారో నరలెవ్వగు భూమికి దిక్కో 
తొక్కులంబడె జీవుడు దుండగీలచేతను ॥ విల్లపి ॥ 





అర అలాల. అమామ నాక. ప్తలలాంరనా్యనాం లా లాలన అలలా. 





అదా ల అదన. దా అలం 


1," మయూలంచుకోకములు'” రాట 
జి శో సొమ్ము వూవ్వుముుదితనములో భప్నిపోయి దీ 


శ ఆండువీ(లువిశడ్డలు స న న. 


(శ్రీ తాళ్ల పాక అన్నమాచార్యుల 


ఆసలని'యెడి వెట్టి యంగడివెంటా( ది"ప్పె 
దోసిలొగ్గించె దైన్యము దొర లెదుట 
యీసుల నాంకటి(లి?) విషమేమెనాం దినిపించె 
గాసింబజె జీవు(ండిదె కన్న వారి చేతను, 4 ఎక్కు | 


కడు(గోపపుభూతము కాయమెల్తా మఠణపించె 
వడి నజ్ఞానపుశురు వరత(గొగ్లై 
నడుమ. జాపపుచొక్కు. నరకపుగుంటందో సె 
గిడుసాయ జీవు6 డిదె కన్న వారిచేతను 1 ఎక్క | 
భవము సంసార పుబం దెలదొడ్డి6 బెట్టించె 
*తగి(విఇలింద్రియపుతాళ్లు * దా మెన6 గె 
యివల (శ్రీ వేంకయేళు. డింతలో దిక్కాయి కాచే 


కవడువాసె జీవుఃడు కన్న వారిచేతను ॥ ఎక్కా ॥ 64 
సాళంగనాట 
వచిన మోతము లేదు యెవ్వరికి ననేరు శర 
వేదాంత శ్రవణము వెటికిం జేసేరా ॥ పలవి ॥ 
CA) 0౧ 


అంతా (బవ్మామెతేనాతువూ వొక్కటియైతే 
చింతింపస గురుఃడు లేండు శిష్యు(ండూ లేడు 
బంతినే ముక్తు(డూ లే(డు బద్దుండూ 'లేండిట్లయి తే 
వంతుల సత్కర్మ మెల్ల వటతపాలాయంబో ౪ ఏడె॥ 


చువామెల్లా గల నేరు యేటికిం బుట్టినవారు 
నవాజమే యిదనేరు చావనేంటికి 
మహి మీకు బోధించినమవోత్ము శంక రాచార్యు6-- 
డవారవా * మేమైయున్నా నాతనికేది గతి (?) ॥ఏదె॥ 


1. “(పాసభంగము "చి, ' దామేన” పూ. ము. పా. 8. "నాడుమా "రేకు, 
4. ఏమైయున్నా6 డాతనికేదిగతి” కావచ్చు, 


అధ్యాత్మసంకీ ర్రనలు 


కొందరికి నుఖమిది కొందరికి దు8ఖమది 
యిందు. జిక్కి. [బవ్మామున కీఘోర మేలా 


అందిన (శ్రీ "వేంక పేళు. డంత రాత్కుం డొక్కా6డించే 
1ఏచె॥ 65 


నుందలించికొలువరు నుంటి కా మీజ్ఞానము 


వాటి 


వాడివో పీండివో వారి వలసిన వారి కెల్లా 
మూ.డులోకముల మరి మొరంగ. జోళేది 


బహొరంత-రాన వఐొది [(వత్వ్నతమై యుండ6గాను 
నవాజూన6 (బత్యతువిచార మేల 
ఇవాములోం గలవెల్లా యీతనివీలై (యుండగా 
వివారించేలీల చేరే వెదకచేలా 


మని,కె యన్నిటా నుండి మొటలాడుచుండ(గాను 
వెనక వారి మాటలు 'వేశేవున్న వా 
కనుచూ పత(డంతటా కలగొనం జూడ(6గాను 
చనవిచ్చి *కృ్ళపాదృష్టి చల్చునుగనేలా. 


నెలవై యాత. డిన్నిటా నిండుకొనియుండ6గాను 
అలరి వేరే వచ్చినననేలా 
ఇయెలమి శ) వేంక కుకుయిచ్చకొల దే" యివఐతా 


శీర్‌ 


4 వలవి ॥ 
యా 


౪ వాడి ॥ 


॥ బాడి ॥ 


పలుమారు నిట్టట్టని ల ౪కాంచ(దణు నొ ;వొండి ॥ 66 


చేకు వ్ల] లథిత 


23ెల6గి నా కిందుశే చింతయ్య్యూని 


తెలిసిసుదా౭౯కా నిది (దిష్టమయ్యూ శూ 


|] వల్లవ i 


ఓ “దిష్టి? రేకు 2. ఈ “యింకా పూర్వము[దితములో తప్పిపోయినది 
ళు 


AB (శ్రీ తాళ్ల పాక అన్నమాచార్యుల 


హారి పుట్టించిన దేహి వారినే కొలువక 
నరుల6 గొలుచుట అన్యాయమయ్యా 
గరిమ నేరు గుడిచి కాలువ బొగడంబోతే 
యెరవెరవే కాక యితవయోనా "aot 


దేవు(డచ్చినట్లిబుది చేవునిపయి. బెట్లక 
ల ధి లు 
భావ మిం దియాలకియ్య. అజాపనుయ్యా 
జీవిత మొకరిసొమ్ము జీవించి యొకరి వెంట 
అవలం బరువులిడు టందమయి్యానా 1 D(C 


అరిది (శ్రీ వెంక కుళు( డంత రాత్మయి వుండ/గాను 
సొరణనకురిడు ట నాచారమయ్యా 
ధరం దనయింటం గోటిధన మ క్రైువుండంగాను 


మరరి తిరియంఖో శే మటుపడినా zon 67 
పాడి 
కాకుం శు యీళూన్య వాదక తినచిత్తులచేత 
పె కొని వివేకులకు |బదుక(గవచ్చునా. 1 పల్లవి ॥ 


అల్ల నాండు నిరాకారమనెడిమూటలచేత 
పల్లింబోయ లొకములో విజ్ఞాన మెల్లా 
కలని మీ(త్రివికమాళారము చూపి మీకు 
చెల్లంబెట్టితిరి వేదశిఖలందు మరియు, | కాకుం | 


ఆలకించి యవాం([బవ్మామనెడిబుద్దు చేత 

గాలింబోయ భక్తి యల్లా కా లమంచదీ 

ఇయెలి [పవోదునికి (గా హిరణ్యకశిపునొద్ద 

'యేలికబంటువరున లించె చూపితిం. ॥ కౌకుం | 
La డా 


వల మ ఆజా 
క వల ల ర TE ఆలా నాను కాకా. అనితా ఆాండానా నా. 


అధ్యాత్మసంకీ ర్రనలు శ 


అం తా నొక్కు టియ నె అ నర్భని ధులచేత 
గుంగంఎండెం బుణున మెల్లా6 గౌల౭బోయి 
ge ళా ap) 
ఇంతలు శ) "వేంక కు? యష్టాడు నెరని కొండ 


తగా బొడ వెక్కి న అనీగితీిస గ కాకుం ॥ 68 


భు ద్రదవవంన ద 
ది 


చేకొనువారికి చేరుకొదే జె కొనుజీవు౫బాగగ్గ మిదే 


ఇమీకడం జూచ్చిం లుుతరవాా లేడు ॥ వబ్లివి || 


. అంప్స్పలోన పంత త్ర న సమ్మ 
ఉలిసిచూచితె (ది్షంబు 
చలను నం దనమతి నందహించున 
(గ మూ యడులోః 6బుల లేడు ౪ చేకొ | 


బాస గనుదెలుచిన విశ్వాత్శగుం డిదె 
దెనల నింతటా (దిషంబు 
రు 
పసిగొని తనుం బావములు (భమించిన 
కనరి న్బషి. చీంకటివడు నవుజే కచేకొ ॥ 


చర కొలిచిచే (శ్రీ) వేంకటపతి 
ఎ రె (బతుకువకు శాననము 
వెరగుతనలో భక్తి వదలితే 
కూరిమి తెరమణ(గునకును మలి6గు 1351 69 


వరాళి 


ఇంచి తమెవిటు(జెట్టు ఇరికి పయ రెవ్యరు 
మంచఛివాండ6 గాకున్న నున్నించకుండే వా ॥ పలవి ॥ 
వి. 


46 


Em 


ఢ్రే తాళ్ల పాక అన్నమాచార్యుల 


తెరువు దప్పి యడవి€ దిరిగేటి వారి. బెచ్చి 
తెరువునC జెట్టు దురు తెలిసినవారలు 
నరుడనై_ నేరక నదచేటినన్ను నీవు 
మరిగించి కావక మానపచ్చు నా. 


దిక్కుమాలినట్టవారి6 దెచ్చి దయగల నారు 
దిక్క.యి కాతురు వారి దిగడోయరు 
తక్కాక మాయలళోం బడి దరిధాపులేనినన్ను 
నెక్కసాన రతిలచక పిడిచే వా నీవు, 


ఆవల భయపడ్డ వా రంగడింబడి తె దొర 
లోవల విచారించి వూరడింతు రంతలో చే 
ll: ఈత జ 
శ్రీవేంక కుశ న్‌ు సృష్టికల్లా చేలికవు 
వేకేలు మామొర నీవు బిచారించకుండే వా. 


సాన తం 
ఎన్న డు మంచివాండ నయ్యేను నేను 
నన్ను నీవే మన్నించి నడుపవే దయివమా 


'వేపమానికిని చేదు విడువక వుండేది 
'యేపొద్దు సవాజ ము యెంత నాను 
పా పపుణ్యలంపటాన€ బరగివుంజేటి నేను 
చాపలదుర్లుణి నాట సవాజమే. 


పాముకు విష మెప్పుడు పండ్లః బెట్టుకుంజేది 
భూమిలో సవాజమే పొం నెంతె_నా 
కామ(క్రోధు(డ నాకు గరుణ యించుక లేక 
సామజపుదుర్శదము నవాజమే, 

1 /నిష్లి' రేకు 


గ వుంచి ॥ 


ఇ ఎవెంచి ॥ 


1 ఎంచి॥ 76 


4 పలపి। 
య 


i ఎన్న 


౪ ఎన్న (6 





అధ్యాత్మ సంకిర్తనలు a 
అతుగాన (శీ వెంక టాధిప నాకిక వేచే 


తటుకన నేడు శాంతము వస్పీనా 
ఘటన సీక్ళపయందుగ లిగిన మేలు నావ 


తటుకన ముంచి నన్ను దంచేర్శ వే, ॥ఎన్నం॥ 7 


గుజ్జ - 

వెల్‌ మానుప శెవ్వరు వేందురు నాయంత విడువదు (ను 
ముఈఅం(బాలలటో(6 బుటిన ముంచిన వె చూ 

ఇని యు జు 2 


a 
tae 
గాలా 


Ca 


జగములు రఠతించ( కూల్చడి న ్వేశ్వరుంజే వుండ6€గ 
అగణీితు6 డాతనిశ క్రి యల్బమ. గా. "దెలిసి 
జిగి * నానంసారరతణ "సేసెదనంచును. దిరగద 
చి 
నగుబాట్ల యల్పుండ నాకా ట్రీ యయ్యా, 


గన చికి 
ము 
అంత రాగమే "వుండు అటు నుఖదుఃఖము లొనంగలంగ 
అంతయు మనుజులు సేసేరని నేం దింగితిని 
బంతినే నావంటిజీవులబడి6 దిరిగాడుచు(. గర్మపు - 
దొంతుల( జక్సి-ననా * వెజ్రితోడనే యిదేయయ్యా. ॥ పెటి 


(శ్రీ చేంకటవతి యదుటనే చేకొని వరము లొనంగ6లగ 
దావతిపడి యితరుల నేం దగులుచు నడిగితిని 
యీవేళనే నాగురుండును యీ దై వము నిటు చూంవగ 


జా 
శ 


కలీ, 7 
తో వరిగెటు నే బతికితి తెల్లల్ల వెణ్టినయ్యా గ వెల్లి 


"తకు 218 దెనాథీ. 


ఇతనికంపే నుపాయ మింక లేదు 
మతిలోననున్న వాడు మర్మ మిచే సుండీం ౫ వల్ల 
1. ఈ “నా” పూర్వముదణమున తిప్పినది 2. “వెట్టి! 'రేకు, 


Vol 3౩-౧4 


£0 


| [దహ్మలోకమిసందివె (2) పూ ము. పా, 


డీ) తాళ్ళ పాఠ అన్నమాచార్యుల 


ఇన్ని లోక న ఖనులు అం ( య పీతులే 

తస 6 గనినతల్లి దండి తన. పోవకు లే 

కన్నా లదిటిధనాలు '-దిారము లే 

వున్నతి నిష్టార్థసిద్ది కొర ౧జీ బేవుండు 1 ఇ“ 
క4 దేవత లిండరు ఇచ్శుఫల = లే 

అలి ఏద్ద లెల్ల ఖా్ధతిలా భపూజలకొర క 

సల మం తము లెల్లను * బవ్మూాళలోక మీసండివె 

వెలిసి ఇష్టార్థనిద్ధి వాక్కుండే దేవుండు ॥ ఇత 
అనదినరాజ సేవ లఅల్బాగ్గ హేతులే 

కొన గల్పవృత్యవ న( గోంనవిచ్చేటి చి 

ఘన శ్రీ వేంక కేకుండు కల్పించే జీవుని. గావ 


నొనర నిపారసిది కొక్కంజే దెవుడు (ఇత: "౯ 
a GC JF 
బి 
నన్ను నెవ్వరు గావరు నాటిపౌంతురుగాక 
నిన్న నేం డీరోంశలై తే నీకీయొనా నాకును ॥;వలవి 


దేవుడ నేనేయంటా తిరగే ౫ స్పికండనా 
దేవతలకు మొక్కంబోతే నిక నగరా 
క*పించి యిం[దియముఖ గశెని యిన్నాళ్లు నుండి 
ఆవ: జిఆం[గియు(డగలకే నవి నగవా. ॥ నన్ను. 


కర్మము దొల్లి సేయక కడుదూరమె ఇంక నా - 
కర్మము 'సేయ(గంబో తే కర్మ మే నగచా 
దుర్శతి నరంవారినై తొయ్య్యలుఒకు మోాపాంచి 
అగ్భిలి దూపించికె అశు వారు నగరా. ॥ నన్ను 


న =. 





అధ్యాత్మ సంకీర్తనలు 


న్స స్వత౦ం[తుండనంటా ఓండుచొానాలల మాని 
ap 


51 


పూనీ యికం జేయంబో తే పొంచి యవి నగవా 


నే నిన్నిటా సిగువడి నీమర(గు చొచ్చితిని 
ఆన కొని (శ్రీ, పంక టాధిపుండ కావే 


బోవు 
ఎరునము సో(కక వపసిండెశనా 
పురుషో త్రము యడ బుద్గిచ్చుంగాక 


భులి భోగములకు6 బుట్టికచేవాము 
ఒివరపు మో జము వెదకీ నా 
యివల నకలమును గసేులేట్‌ దేవుండు 
పులీ లతింపుట ధర్ళముగాక 
జెరస యానలసనే పెఠగేటి చేనాంు 
ధర6 గొంతయివాం దనిసీనా 
అరుదుగ నంతరారనుగుదేవు(డు 
పొరల జెర కించయుళు పొంచెరగాక 


ఘనమగుసంసార కారణ జీవుడు 
తనెసుజ్ఞానము( దలంచినా 
"వినక మునుప (శ్రీ వేంంటనతి యి 
కనుగొని ుుమ్మిటు కాచుటగాక 


అతితి 
నిమహా మది * యొంఎ నీవు చే సేచింత లెంత 
దిమపపునీమాయలు శెలిమ రాదంయూ్యూూ. 
1. “యంత” రేకు 


నన్ను ॥ 174 


పరు ॥1 


॥ వతు (1 


"రు 15 


(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


నిపొదతీర్ణము నెత్తి మోచె నొకడు 
పూ(వకొడుక_ రయొకండు బొడ్డుక( బుళ్రై 
యేవున నింఆటి వారి కెక్కుడై నదై వమవు 
మోపవుచు ధర్మరాజుకు మొక్కు శుట్టయ్యా ॥ నీమ ॥ 


నీలీల జగ మెల్లా నిండియున్న దొకవంక = 
నోలి నీలో లోకా లున్మ్నవొకవంక 
యేలీల( జూచినాను ముంతటిదై వమవు, 
బాల (డవ రేపల్లెలో బారాడితి వెట్టం్యూ. । నీమ ౫ 


(శ్రీసతికి మగండవు భూనతికి మగ(డవు 
యీసరుస (శ్రీ వేంక కుకు (డవు 
రాసి శెక్కి నీవింత టిరాజఫపుదై వమవు 
దానులము మాకెట్ట దక్కి తివయ్యా ॥nనీమ॥ '/6 


ఆహూొడి 
కలకాల మిట్లాయ( గాంపుర మెల్లా 
అలదైవ మెందున్నా (డో అలకించండుగా ॥ పల్లవి ॥ 


తనకే సంతనమెతే తనభాగ్యము వొగడు 
తనకు( జింతవుట్టి తే దె వము దూరు 
మనుజునిగుణ మెల్లా మూాపుచొ6 ళా నిట్లా నె 
ఘనదెవ మెందున్నా (డో కరుణం జూడ(డుగాొ 1కల॥ 


విరివి. బాపాలు సేసేవేళ నాదాయము అంచు 
నరక మంది పుణ్యము నాయడు వెదకు 
తిర మైనజీవునితెలి ఇలా నీలాగా 
ధర దైవ మెందున్నాండో దయం జూడ (డుగా »కల॥ 


అధ్యాత్మ సంకీర్తనలు 58 


"వేళతో నిద్దిరింపుచు విర కునివలె నుండు 
'మేలుకొన్న వేళ నన్ని మెడం బూనును 


యీలీల దేహిగుణము యుంచి (శ్రీ), వేంక పెళుండు 
యేలీ(లేఫిచైవ మెందున్నా డోయినే మన్నించండుగా. ॥కల॥ 77 


శంకరాభరణం 


ఉన్నచోనే మూ.డులోళకా లూహించి చూచితే నీవే 


కన్న చోటనే వెదకి కాన€ డింతేకాక, ॥ వల్ల వి ॥ 


యెక్కడ వొయ్యెడి జీవుం జే3 వైకుంరము 
యిక్కడ వారి యున్నాడు వాదయమందె 
ముక్కున నూరుపు మోచి ముంచి పుణరపాపాల - 


కక్క_సాన( జిక్కి తమ్ము గాన ఉంతే కోక ॥ ఉన్న ॥ 


యేమి విచారించీ దేహి యందు దేవుని వెదకీ 
కామిలచు యాః డన్నీటా గనిగుండ గా 


దోమటినంనారప్పదొంతికర్శ ముల. జక 


"కాముకు€డై. కిందుమీందు గాన. డింతే కాక ॥ ఉన్న ॥ 


యేవిధులు తా6 జేసీ మొవ్వరి నాడ(గంబోయీ 


(శ్రీ వేంక కేశ్వరుసేవ చేతనుండంగా 
భావ మాతండుగాను [బతికి నిదవో నేండు 


కావరాన నిన్నాణ కాన డింతే కాక, ఉన్న ౪ 78 


రేకు 214 ధన్నాసి 
కటకటా ఆయమిమిటావము కడవర గానండిదే 


నటం పు వాంతి యెట్లో నెజము చెలియదుం 


1 పలసి॥ 
Cn 


14 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


బాదలసంనారము పరవంజుకొని తొల్లి 
'యేది నమ్మి వాటువడె నీజీవుళడు 
గాబెలకొలుచుగాంగ( గట్టుకొని కర్మములు 
యేదెన చెచ్చీనో కాని యోా| వాణి, ॥కట & 


కాశంపుర్యమెై తవమతల్లి కడుపున వచ్చి పున్రై 
యేవని గలిగెనో యీచేహి 
కాపాడీ నిశేవాలు కడునాసతో. భాంతి 
'యేవదవి€ చా నుండునో యీజంతువు 1 రట ॥ 


దవ్వుల యమళజళాదలు దలంచి వెరవ[ డదడె 
యెవ్వరి సలిగనమ్మో యీజీఎ 
రవ్వగా శ్రీవేంకటాద్రి రయండు మన్ని ౦చ6గాను 
యివల బతికెంగాక యొవ్వండోయి తానుం ॥కట ॥ 9 


= *ంబూోది 
ఎవ్వరు దిక్కింక నాకు నేది బుది 


యివ్వః విచారించ వే ఇంక రారపుణా ॥ పల్లవి ॥ 


వె-టంబెట్లి కామ[కోభథపితతులు చుట్టి "నన్ను 

తొంటి మీసేవు శవము దూరము సేసె 

కంటకపుటిం(ద్రియో 5 కడుహి3కత్రులై. 

అంటిన మోశతము[త్రోవ ఈటకుండా.౬ జే నెను ॥ ఎమ్మ ॥ 
తిప్పీ తిప్పి నాయానలు తె౫ టెవ్లవధ ర్మాన( 

'దెప్పలం చేల సండాను తీదీస సేసె 

వొప్పగునంసార మిది వున్నతి శాచార్య నేవ 

చొవ్వు మాపి పుణా్యనకు6 జెరపుంణాం జేసెను. ॥ ఎవ్య॥ 


Le 4 ఇట్టిపునరు కృులక్ళ్క_ డక్కడ గలవుం 





అధ్యాత్మ సంకిర్తనలు 


మచ్చరపుదేవా మిది మనస్కకై పండనిక 
తచ్చి యజ్ఞానమునకు( చావుసే సి 
ఇచ్చల (శ్రీవేంక మేళ ఇంతలో నన్ను నేలంగ 
నిచ్చాలు నీకే నన్ను నిర్మలము చేచిను, 


చేసాళం 


అనంతమహిముడవు అనంతళ క్తివి నీవు 
యెనలేనిదై వమా ని నే మనీ నుతింతును. 


అన్నిలోకములు నీయందు నున్న వందురు నీ_ 
వున్న లోక” మిట్టిదని వూహించరాదు 
యెన్న నీవు రతకు(డ విందరివాలిటికి 
నిన్ను రతీంచేటివారి నేనెవ్వరి నందును. 


తలివి దండివి నీవు తగు[బవ్మోద లకు 
యెలగా నీతల్లిదర్శడు లెవ్వరందును 
య ౧౧ a 
యిల్లి దె వరములు సె వత్తు విందంకిని 
'చెల్లంటో నీకొకచాత చేప్పంగ6 జో శేదిం 


జీవుల కలికవు శ్రీవేంక ేకుండవు స్‌ 
వేవలం జూచిన నీ జశేయేలిశే లేడు 
వేవేలు మునులును వెదకేరు నిన్నును 
నీ వెవ్వరి వెదకేవు నిర్మల మూారితివి. 


(శ్రీరాగం 


పాటించి నమ్మిన వార భాగముగా చా 
కోటిసుద్దులేల యిడె కోర చేకొనేది. 


1 ఎవ్వ ॥ 80 


॥ పల్లవి i 


॥ అనం ॥ 


అనం 1 


[అనం॥ 8! 


08 


శ్రీ తాళ్ల పాక అన్నమాచార్యుల 


స్యామిదోహియెనచండి రా వణానురు(డు 
కామించి శరణం కును కాచే నంటివి 
'యుమని సీదయ యెంతు నెంతని నీమహిమంతు 
అమాటకు నరియోౌ నఖిలవేదనులు 


చావతి సీశా[దోవామే దలంచి కాళానురుండు 
కావుమని ళరణంశకు( గాచితివి 
ఆవల నీవని యెట్లు అ్బు నీమన్నన యెట్లు 
యీవలళల నీశరణనే ఇందునరే తపము 


చిక్కు లిన్నీ నికనేల చేరి యేపాటివా(డై న 
గక్ళ.న నీశరణంశు( గాతువు నీవు 
అక్కరతో నిన్ను ళరణంటిమి (శ్రీవేంక కేళ 


1 పాటిం ॥ 


॥పాటీం ॥ 


యెక్కువ నీభిరుదుకు యీడా పుణ్యములు. పాటిం? 82 


వాడి 


నేడు దప్పించుకొంశేను నేరుపున్నదా 
వేండుక భోగించుతానే పెనంగ.6 జోటున్న చా 


తినువుమోచిననా౬జే తప్పులెల్లా! 'జేసితిని 
వెనక మంచితనాలు వెదక నేది 
ననిచి నంసారినై ననాంజే నిస్తూ రాన కెల్ల 
మునువ నే గురియెతి మొరంగ6 జోటున్న దా, 


సరులు చేకొన్ననాంజె సిలుగెల్లా గట్టుకొంటి 
తర వాతివను థింక6 దడవనేల 
నరలోకముచొచ్చిననాంజే పుణ్యపాపముల..... 
పొరుగుకు వచ్చితిని బుద్దు లింక నేల 


ఇ నేండు॥ 


౫ నేడు ॥ 


అధ్యాత్మ సంకీర్తనలు 5? 


వూపిరిమో చిననా (డే వొట్టికొంటి నానలెన్లా 
మావుదొ(కా వేనరిన మాన(బొయ్యోోనా 
యేపున శ్రీవేంక శుళుం డింతలో నన్ను గావంగా 


చెవి గెలిచితిగాక పంతమాడ(గలనా ॥నేడు॥ రీకి 
'దేసాళం 
ఇన్ని దేహాముల బుట్టి యేమిగంటిమి 
వున్న తపువాకిదా స్య మొక్క_శుకాక 1 సల్ల వె, 


హీనజంతువై ననా(డు యేనునై పుట్టిననాండు 
ఆనంద మొక్కే అంగాలే వేరు 
యీ నేటియజ్ఞానము యీజీవుల కొక్కలాగే 
జ్ఞానమే 'యెక్కుడుగాక సరిలేనిదొక కే ॥ ఇన్ని ॥ 


నరలోకభోగానకు నర కానుభవానకు 
సళేకాని 'మిగులదు చస దొళ్ల(? 
గరిమ నేర్పడ నందు ఘన మేమి కొంచ మేమి 
వారిదాసుండ్రై |బదుకుటదియే లాభము ॥ ఇన్ని ॥ 


బాలు(డై నయప్పుడూను పండి ముదిసినప్పుడు 
కాల మొక్క. కే బుద్ధి కడు లేదు 
ఆలకించి (శ్రీ వెంకటాధి పతి సేవించి 
యేలికంటా మొక్కు.చుండే దిదియే భాగ్యము ॥ ఇన్ని v84 


రేకు 215 గుజ్జరి 


ఎన్న (డు మానవు యీదుగ్గుణములు యేది అవుషథము యి:దుకును 
కన్నుల6 జూచుచు జెవుల వినుచు పనేం గనియు వినియునిదె కష్టుడ 
[నయ్యా కరన ॥ పల్లవి ॥ 


1. * మిగులదంచనెం దొల్తె ” కావచ్చు 
le 2 ఇట్టిపునరుక్తు లక్కుడక్కడ గలవు 


విర (శ్రీ తాళ్ళు పాక అన్నమాచార్యుల 


నాదయములోవల దేవు' డుండ(గా నెజగంగక [భమయుచు' 

గన్న చోటనే 
"వదకియు.6 గానక అనుమానించేటి వేందుం నయ్యా నేను 
చెదరినజననము దుఃఖరూపమళి చెప్పుంగ విని యది సుఖమని కోరుచు 
మది దీసమువట్టుక నూ త(బడినవుత్తునిలెన వయ్యా నేను ౫ఎన్నలం॥ 


పరమగురువులడె భ_క్టిమార్ల మిటు (పాణుల కెల్ల నుం బెట్టివుండంగా 
విరనపుటిం దియమార్గములం దిరుగువీరిడినయ్యా నేను 

డరిచేర్పంగ హరినామము గలిగియు దైన్యము నొందితి సంసారములో 
పరుసము చేతంబట్టుక తిరిసేటిభాంతునివలెనయ్యా నేను. ॥ఎన్నం॥ 


ఢీ వేంకటపతి యెదుటనుండంగా సేవింపంగ సంసారములోవల 
దావతిం బొరలుచు వేసరుచుండేటితగనిజడుడనయ్యా నేను 


కె వశమై యీదేవుండే యిటు ననుం గరుణింపుచు రక్షింపుచు నుండంగ 
పూవును బరిమళమునువలనే నేపొదలుచు నుండెదనయ్యాినేను, ॥ఎనం185 


చదవగాంభారి 
ఎంశగాలమున కి నా యీయర్ధ మే కలది 
యింతటిలోననే వారి నెం 6గంగనలయు, it పల్లవి ॥ 


యెంచి నూ కెండ్లమీ(గ యెప్పుడో మరణము 
ముంచి యిళ్లు మోచీనదె మురికిడొక్కా 
యించుకంత యిందుకుంగా నేం కోర మో సుఖము 
"కాంచన మెవ్చురికింగా గడియించేమో. 1 ఎంత ॥ 
క లిగినదినములు కాంగుగాన కే సెలవు 
తల(పెల్ల నా ఫలకంతట. * గొలంది(0) ; 
ఫల మిందు నేమిగద్దో [పాణి ఇందేమిటివా(డో 
తెలిసి పాపంగ లేము తీరనియీ చిక్కు 1; ఎంత । 


ఆధ్యాత్మ సంకీర్తనలు 


సేసినకర్మము లెల్లా చెప్పరాని మో పులాయ 
రాసి కెక్కి యిం[దియాలరపమాయను 
'వేపరి యిన్నిటికి (శ్రీవేంక కుకుం గొలిచిశి 
మూసిన చే మణుంగాయ మాకు చేడి జన్మము 


నాళంగ నాటు 


ఇన్ని యు ముగిసిను ఇటు మీలోనే 
| 
వన్ని పరుల 'జెప్పంగ6 జోళేది 


కుందనినీరో మకూవంబులలో 
గొందుల (్రహ్మాండకొట్లట 
'యెందరు [బవ్మారో యెంత (పపంచ మో 
యిందు6 బరులమని ఊఅయొంచంగనేది 


సకొనచూవున నెటి6. గోటినూర్యు- 
లేకమగుచు నుదయింతురటా 
సీళ-య పుంతో నీవునిశేదో 
నీకంెకుం బరులని నిక్కాంగ నేది 


జీవకోటి నీచిన్ని మాయలో 
ఫోవులగుచు నటు పొడ మెనటా 
శ్రీవేంక టేళ్వర చెప్పల సీ వతో 
అవల ఒరులకు నాధి” గ్లమేది 


క. 


59 


u ఎంత ॥ 86 


॥శపలవి॥ 
ఇవ్‌, 


il ఇన్నీ ॥ 


॥ ఇన్ని ॥ 


us gdy 0 Bt 


ఎన్నండు నే నింక బుద్దెరింగేది యీశ్వర నిను నేం దగిలెడిది 


విన్నప మిదియే నీకే భారము వీని గెలువ నావఫమౌనా 


1 పల్లవి ॥ 


60 శ్రీతా శ్లపాక అన్నమాచార్యుల 


తగిలెడి నీనయనేం్యద్రియములు తగం జూచినయందెల్ల ను 

తగిలెడి న్మీశవణే్య్యద్రియములు తగినలోకవా_ర్హల కెల్లా 

మగుడంగనేరవు జన్మజన్మముల మనసు వీనికే సహాయము 

తెగ వెన్న టికిని యిం దియసంపద తీగెలుసొగుచు నొకటొకటి. ॥ఎన్నం॥ 


యెక్కెడిని నానాంటికి మదమెంతై నా నజ్ఞానమున 

యెకె్మెడి నీసంసారమే హరియెదుటనే మత్తాయిగొన్న ట్టు 

చిక్క డెంతయిన మోక్షమార్గమున జీవుం డిందుకే లోలుండు 

ది.క్ర మెకమువలెం గిందికి మీందికిం దిప్పెడిం గర్మము దేహమును. ॥ఎన్న.॥ 


మెజయుచుం బెరిగెడి నీయాసలు గడు మీందమీంద లంపటమగుచు 
మటియును6 బెరిగెడి పుణ్యపాపములు మలసి రాసులై పెక్కుగుచు 
యెజంగను శ్రీవేంకటేశ్వర 1యెంతో ఇంక నాలోపలిదుర్ల (ర్లు?) ణములు 
మఅంగుచొచ్చితిని నే నిన్నా శ్లకు మరి నాభాగ్యము నీ చి_త్తము.॥ఎన్న 1188 


సామదితం 
"దవా "నీమాయ తెలియ నలవిగాదు 
భావ భఖీదముల (భమసితిలి, ॥పలవి ॥ 
య 


జననంబొక కు జంతుకుల మొక చే 
తనువికారములే తగ బెక్కు 
దెగములు నివియే తివిరి లోకమిదె 
పనులే వేరయి సరగిని ॥ దేవా ॥ 


మాటలు నొకౌెటేీ మననులు నొక్కు 
కోటులసంఖ్యలు గుణము లివి 
కూటము రెట్ట సె గురి గావుల డొక 6 బె 
మేటివలవుల ౩3 మేరలే లేవు, ॥ చేవా॥ 


1 యంతో ' రెకు 2 “నీవుహిమి పూ యు పా 


అద్యాత్మసం కీర్తనలు Bl 


జ్ఞాన ముక శు యజ్ఞానము నొకశే 
నానామతములు నడశీని 
ఆనుక (శ్రీ వేంకటాధివ నీకృప 


తానే మమ్మిటు తగం గాచీని ॥[1చేవా॥! 89 
216 వ రేకు లేదు. 
శేకు 217 'జేశాడి. 


కన్నవిన్నవారెల్లా కాకుసేయ రా 
వున్నతుండవై ననీ కీవొచ్చము లేలయ్యా + పల్లవి ॥ 


'దేవ౪లంగా చినట్టి దేవుండ నీకు. బనుల 
నీవలం గాచితివనే హీన మేలా 
కాఏంచి పొలజలధి6 గా ంపురముండినయట్టి.._- 
నీవు పొలదొంగవనే నింద నీ కేలయాా ॥ కన్న॥ 


కాలమందు బలి.దైత్యు. గట్టి వేసినట్టిసేకు 
రోల గట్టువడినటిరో (త నీకేల 
పోభించి లో ళాల కెల్ల పొడవైన దేవుండవు 
బాలుండవై నేపళ్రైలోం 'బారాడనేలయ్యా 


Is ॥కన్న ॥ 
పాముమీ6ద6 బవ్వళించి పాయకుండినట్టినీకు 

పాముతల దొక్కినట్టిపగ కలా 

కామించి (శ్రీవేంక టాద్రెకడవరాయ(డ నివు 

భూమి మాయలణంచి "నేర్పులమాయ లేలంయ్యా ॥కన్న॥ 90 


వరాళి 
చేసను సేనుణాక చింత మాశేలా 
వాపీ వంతూ నలనిజే వట్టిజాలి యేలా, 4 పల్ల వి ॥ 


స టన స న 
] “బారేద' రేకు పారి _ ఆడన్‌=పారేడన్‌. ఈ వ్యావ హారిక సంధు లీ 
వాజ్మయమున కౌల్లలు. 


62 


శ్రీ తాళ్ల పాక అన్నమాచార్యుల 


కర్మమూలమైనవి యాకాయప్పవ ర్తన లెల్లా 
ధర్భానూల మైనది యా దై వికము 
మర్మమైన వాం డొక్కుంజే మననులోనున్న వారి 
నిర్మిత మాతనీదింతే నేర నే నెంత (డ. 


ధనమూలమెనది యీాతగిన్యపపంచ మెలా 
తనువుమూ లమైనది యీతవను లెల్లా 
ననిచి యీశెంటికిని సారాయణుంటే కర్త 
కొనమొద లాతనిదే కొనరు + కేల 


భోగమూలమెనది యీూపొండై నసంసారము 
'యోగమూలము విరతి కొక్క-ైమెనది 
యోగతి | శ్రీవేంక కేశు!. జెట్టువం సనం జేను 
బాగులుగా నీతని(శ్రీపాదమే మాదిక్కు, 


పొడి 
ఎదు కద యెొంచిచూడ నిత? (వతావానక, 
పదిదిక్కులస. భంగవడరి దానవులు 


యెక్కువగా వినోనాన "అడు తంక్కితేను 
యెక్కిరిడై తులు కొల్లు లింగరు గూడి 
Qa. ప ($55) 
చళుయగా ఒపండు చేం చక మె త్తినమాతాన 
దిక్కు ల బరువె_త్రీం, డిమ్మరిఅనుం లు 


దట్టమై యీఆనిభేరిం దగ నాదువుట్టి'కేను 
శు నుత్చా తాలు చె రిపురములందు 
ఆకు గరుడధ్వజ మటు మిన్ను ముట్టితెను 
క్‌ట్టి దనుజుల కపకీర్షి తుదము్లును 


॥ చేసి॥ 


॥ చేసీ॥ 


1 చేసి॥ 91 


11 వల్ల పి i 


ఎదు ॥ 


4 ఎదు ॥ 


అధ్యాత్మ సంకీర్తనలు G3 


ఎల మెలువుంగ విభుం ఉటు వీధు లేంగికేకు 
ఖయి లేంగిరి ంసమునిక కుదెరికి 
యెలమి [శ్రీ వెంక శుకు జెవుమీరం జొచ్చి శేను 
ములిగి ద్వైత్యనతులం ము అము అ చొచ్చి ౪ఎదు॥ 92 


వాత ంగనాొాలటు 
కన్నులపండుగలాయం గడిఎరాయని తెరు 
మిన్ను నేల శంగారము మితిమీరినటు ౫ సల వి1॥ 
cna nae 


కదలెః గదలె నదె గరుడధ్వజునతలేలు 
పొదిగి చేవదుందుభులు (మోంగుయగా 
పదివేలు నూర్య బింబము లుదయఎం చినట్లు 
వాదలీ మెరువు వచ్చి బాడచూవినట్లు [కన్ను ౪ 


వచ్చె వచ్చె నంతనింత వానువేవునితెరు 
అచ్చు గ దేవళామిను లాడిపాడ6గా 
ముచ్చటతో గరుడండు ముందట నిలిచినట్లు 
మెచ్చుల మెరుంగుఒతో మేఘము 'వాలీనట్లు. ॥ కన్ను ॥ 


తరిగెం దిరిగ నదె దెవదేవో త్తనముజేరు 
సరిన దెవత లెల్ల జయ వెట్టంగా 
విరివి. గడపలో (శ్రీవేంక కుశుడు ేరువై ._ 
నరవాయ సింహోసన మిదేయన్న ట్లు. 9 కన్ను ॥ లిరి 


he” 
రామా దయావరసిమా అయోధ్యపుర _. 
భామా నూూవంటి వారి తవ్సుణు తోంగొానవే RS 


రక్త (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


“పరాధిరైనట్టియాతనితమ్మునినే 
కృ గంజూపితివి వీవు కింకలు మాని 
తవియించ్‌ యమ్ము మొన 'చాతకు(బిక్కిన వాని 
నెపానం గాచి నిడివీ నీవాదరించితివి ॥ ఠామూా 1 


'సేయరాని[దోవాము సేసినవఉికి నీవు 
పాయక అప్పటి నభయమిచ్చితి 
'చాయసేనుకొని వుండి స్వామి[దోహి. 'జెప్పనట్టి' న 
తోయవుపేశకుఫ మంచితోవనే చెటితివి(?). ॥ రామూ ॥ 


నేరము అెంచవు నీవు నీదయే చూపుదుగాని 
వీరపు శరణాగతబిరుద (వు?) సీపు 
చరి నేడు నిలుచుండి (శ్రీ వేంకటా ద్రిమీంద. 


గోరినవరము లెల్లా కొల్ల లొనఈగితివి ॥। నామా ॥ 94 
ఆమహీారి 
ఎట్టయి నా వనకో ఇక నీచిత్తము నన్ను 
పట్టిచ్చి మాగురుండు నీపాఛాలు విడువను, 1 పల్లవి ॥ 


పోండీమి నా నామములు పొద్దువొడ్డు నుడిగీని 
పీ(జేమడుగునోయని వెజవకుమీ 
నాడే నాయోాచార్యు(డు నాకు నన్నీ యిచ్చినా:౭డు 
నే: డిదేలంకే నతనినేమము నే మానను ॥ ఎట్ట ౪ 


(వేమతో వీ(డు నన్నింటం జెట్లుక పూజించీని 
యేమిగారణ మోయని ఇమెంచుకోకుమీ 
కామించి యాచార్యు (డే కారణము నీకు నాకు 
యో మరులేలంకేు నాతండిచ్చినసా మ్మే నేను ॥ ఎట్ట ౪ 


1, ఇది దర్శ శయనవృ త్రాంతమా? 


అధ్యాత్మ సంకీర్తనలు 85 


వలుమారు ఏ.ండు నా వై బ_త్తిచేసీ చేంటికని 
వెలయ (శ్రీవేంక మేళ వేనరకుమీ 
యొలమి నాచార్యు( డచేవని చేసినాడు 


నిలిచె గలకాలము నీకు నాకు€ బోదు ౪ ఎట్ట n 95 
రేకు 218 గుండ (కీయ 
వివరముమాలినట్లి వెట్టి దేహి తొల్లి 
జసకట్టినంతే కాక చండపోరనే6ంటికే ॥ వల్లవి ॥ , 


మనసంతే మంగళము మరి యంత పొరలి నా 
తనువుకొల (ది యే సత్వములెల్లాను 
తనకలి మెంచుకోక తగనిమురి పెముల 
జఇనంగంబోతే తీపు పిప్పిలోన( గలచా ॥ వివ॥ 


చెంది విత్తినకాల6ది చేరి మొలశేటిెరు 
అంది ఆ(కటికొలందే ఆహోర మెల్ల 
ముందు వెనక చూడక పెంక్క_లపువరువేల 
అందనిమానిపంటికి నానపడవచ్చునా. ॥ వివ ॥ 


(శ్రీవేంక శేళ్వరు. గొలిచినకొలంది యే మేలు 
భావించ నాత౦ండిచ్చేది భాగ్య మెల్లాను 
వేవేలు మొక్కు-లేల వెస నానాంటికినెల్ల 


తోవగానితోవం బో శే తుద కెక్కంగలదా. 1 వివ॥। 96 
నామంతం 
ఈతగవే నాకు నీకు నెంచి చూచికే 
చాతరప్పుజీవులకుః గలదా పివేకము, ॥ పల్లవి ॥ 


Vol 3-F5 


80 శ్రీ తాళ్ల పాక అన్న మాచార్యుల 


భారము నీదిగనక పలుమారు. బాపములే 
చెరిమొక్కలాన నేం చేసితిని 
"పేరడి. దల్సిదం్యడ్రులు బిడ్డ లేమి నేసినాను 
వోరుచుక ముద్దు సేనుకుందురు లోకమున. 


కావ నీవుగలవని కడదా౯కా నేరములే 
వేవేలు సేసితిని వెజవక 
ఛావించుక యింటిదొర పనురము బెంచుకొనీ 
యేవిధి( జై రుమేసినా నెగ్గుసేయ. డత(డు. 


పుట్టించే వాండవు నీవు పొదలేవారము నేము 
యెట్టుండినా నీకు బోదు యన్న టికిని 
వొటుక (శ్రీ వేంక టేళ వోడంగటినదూలము 
ఈ. లు 
అటునిట్లు. బొరలీనా నండవాయ 'దెపుడు. 


లలిత 
ఏ(టినేను యేంటిబుద్ది యక్క_డిమాయ 
ఏటింబొ య్యే వెట్టి గాను వివేకి గాను. 
ఆరసి కర్ణము నేసి అవి(దిశినన్ను౯ బొదిగిత 
దూరుదు( గర్భము గొంది దూరుచు "నేను 
నేరక లంపటములు నేనే కొన్నిగట్టుకాని 
చేరడిం బరుల నందు. బెట్టరంటాను. 


యెక్కు_డు నాదోవములు యెనె్నునా వుండ(గాను 


వొక్కరిపాపము లెంతు వూరకే నేను 
తీక్క_వట్టి నాకునా కే దేవతల కెల్తా మొక్కి 
వొక్కరివాండ గాకుందు వుస్సురనుకొంటాను 


॥ ఈగ! 


1 ఈత ॥ 


1ఈత॥ 97 


పలి Nn 
౧౧౫ 


ఏంటీ ॥ 


(పంటి ॥ 


అధ్యాత్మ సంకిర్తనలు 8? 


విరతి( బొందుడిం6 గొంత వేశేసంసారము( జేతు 
యెరవుల ౯*.డనే యెప్పుడు నేను 
అరిది (శ్రీ, వేంక కేకు. డంతలో నన్ను 'నేలంగా 
దొరనె తి నధము(డం దొల్లే నేను in 98 


భిరపి 
ఆతడు భ _కసులభు( డచ్యుతు(డు 
రాతిగుంజెవా6డు గాడు రంతు మాను€ డింకనుం ॥ వల్లవి ॥ 


జీవుండా వేనరకు చి తమా జడియకు 
దైవము గరుణించ( దడవుగాదు 
తోవచూపె మనకుతొల్లే ఆచార్యుడు 
కావలసివట్టయీో్య గలయగకుం డింకనుం ॥ ఆత 6 4 


కాలమా వేగిరంచకు కర్మమా నన్నుమీరకు 
పాలించ డై వానకు నే భార మి6కను 
ఆలించి తీరుమం[తమే ఆతని నన్ను( గూరిచె 
వేళగానిఆంచాకా వెనకకు డింకనుం 1 ఆతం ॥ 


వెణఖవకు దేవావూ వేసరకు ఛ్యానమా 
"చమొళింగి శ్రీవేంక చుశు( జడసిపోండు 
తీ నివాపరము లితనిదాసు లిచ్చిరి 
గుజియొతి నిన్ని టికి గొంకకుండీ ఇకను. ॥ఆశల॥ 99 


సాళంగ౮ 


కలువిచారములేల పరమాత్మ నీవు నాకు 
గలవు కలవు వున్న కడమలేమిటికి, ॥ పల్లవి ॥ 


bs శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


నీపాదములచింత నివిడమెచేం జూలు 
యేపాతకముళతై న నేమి సేనును 
యేపార నీభ క్తి ఇంత గలిగిన(జాలు 
సెచె సిరు లచ్చటం బాదుకొనినీలుచు గ పలయు 8 


సొరిది నీ శరణము చొచ్చితినం శు. జాలు 
కరుణించి యప్పుడశ్తు కాతువు నీవు 
సరున నీమ్ముదలు భుజముల నుంశేంజాలు 
అరుదుగా( జేతనుండు అఖిలలోకములు. ho ॥ 


నేరక వేసిన జాలు నీమీద నొకవువ్వు 
కోరినకో రిక లెల్ల గెనసాగును 
'మేరతో (క్రీవేంకశుళ మిమ్ము ౧ గొలిచితి నేను 
'యేరీతి నుండినంగానీ యిన్నిటా ఘనుడను. ॥వలు॥ 100 


బేెశి 
ఇందుకంశు మరి యి6క లేదు హితోవదేశము వోమనసా 
అంది సర్యనంవన్ను (డు దేవుడు ఆతనికం"కు నేరుతుమా, ॥ పల్తవ) ॥ 


కల దొకంజు ధర్మము కల్పాంతమునకు నిలిచినది 

తలంకక మీశరణుచొచ్చి మీదానుండ నవెడి దొకమా(ట 
వలవనిజోలే యింతాను వడి నిదిగాక యేమి సేసినను 

సులభ మిందునే తొ ల్రిటివారలు చూరలుగొని ర దేమోతంబు ॥ ఇందు ॥ 


మొదలొకశు యిన్నిటికి ముందర వెనకా వచ్చేది 

వొదుగుచు గోవిందునిచానులకు నొక్కమా శే మొక్కినంజూలు 

తుద కెక్కనివే యితరములు దొరకొని మరేమిసేసినను 

బదికి లిరిందునే వరమవై ప్పవులు పలుచదువులలో వినరాదా. ॥ఇందు॥ 
౧ 'గొలిచిలి" రేకు 


ఆధ్యాత్మ సంకీర్తనలు 89 


తగులొక శు విడువరానీది తతి నెన్న టికిని( జెడనిది 

వ్‌ొగి (శ్రీ వేంకటవతి నామజపము వొకమాశకే అబ్బినం జాలు 

నగుబాకు యింతాను నానాటి కే మేమి సేసినను 

తగునీబుద్దుల నడచిరి మున్ని టిదైవజ్ఞులు పూర్వాచార్యులును 
॥ ఇందు ॥ 101 


"లేకు 219 'దేసాడి. 
పలోకమున లేండు యింతటిదైె వము మరి 
జోలి దవ్వి తపా యెంత సోదించినాను. ॥ పల్లవి ॥ 


సై 


మంచిరూపున నెంచిజకే మరునిగన్న తండి 
ఇంచుకంత సరిలేదు ఇతనికిని 
మించునంపదల నె తే మేటిలకీకాంతు(డు 
పొంచి యీతనికి నీడు పురుండించంగలరా ॥ ఏలో ॥ 


తగ (బతాపమునను చొనవాంతకు6 డితండు 
తగుల నీతనిమారుడై వాలు లేరు 
పొగరుమగతనాన6 బురుపో త్రము డిత(డు 
వెగనై యీతనివాటి వెదకిన లేరు, ॥ పలో ॥ 


ఎర్లీ "ముద లెంచిజేను (బ్రవ్మాంగన్నతం(్రితండు 
మతట్లున నింతటి వారు మరి "వేరి 
బ్బ. (శు వేంకయేకుం డీగికి వరదుడు 


ఇ ట్లంగొన నితరుల గురసెయంగలరా ॥ఏలో ॥ 102 


ర 
౬ వెనకల ౪*"ము. డనుమాట నీకు. చెల్లె 
వీవేకించ( బురుషార్థ వీధి మాయంచేది. i పల మి ॥ 


0 (శ్రితాళ్ళ పాక అన్నమాచార్యుల 


మరిగి నీసెభ క్తి మాకు. గలుగుళుల్లాను 
అరసి నీవు రతీంచే ఆసకొర కే 
వారి నీవు భ_క్షవాత్సల్యము మానె 6 జేయు'బల్ల 
ఇరవై ననీకు నిరుహేతుకము +అవా॥ 


కొసరుచు నీన్ను నేము కొలిచినదెలాను 

వెన మాభారము నీ-పె వేయుకొర కే 

వసముగా నీవు నన్ను వలెనని యేలుకొల్ల 

యిసుమంతైన నురు పాతుక మే, అవా 
(శ్రీ వేంకకేక్వర నీకు. జేయెత్తి మొక్కుటయెల్ల 

నీవే మావాడవె మన్నించుకొర కే 

ఆవటించి అంతర్యామి వై. సీవుండుటయ్యె ల్ల 

యేవల జూచిన నిరుపాతుకమే 4అవా॥ 108 


బిల్లి 


నుట చిన వెల చిన మంకీ లేదు 
'యొజింగిననులభు(డు యీ నారి యొక్కాంజే ॥ పల్లవి ॥ 


ఆతుమ తొల్లిటిదే అంతరాత్మ తొల్లిటిదే 
నీతితో యీచదేపాముజే ౧నిత్గకొత్తలు 
యాూాతల 'నేర్పురులకు నిందే యివాసరములు 
చేతిలో నున్నవి యిది చింతించరో జనులు మజ 1 


కాలము నెందూ. బోదు కర్మము 'నెందూ. బోదు 
జాలింబడ్డమన సే సావివోయను 
పోలింప విచేకులకు పుణ్యమును( బాపమును 
వేళ పళ'నే వున్నవి వెదకరో జనులు ' మఅి ॥ 
౧ “నిత్యకొ తలు” వంటి సమాసములు ఈ భాషకు భూషలు. 


అధ్యాత్మ సంకీర్తనలు 


ఆకలిని దీఠరదు అన్నమును! దీరదు 
"తెంకువ తన ధైర్య మె కిచ గాని 


శా (కక (శ్రీవేంక శుశుదాసులై లేం బాలు(గాని 


కారక దిరు నీందరికిం గనుకోదో జనులు. 


రామ కీయ 
చవులకు6 జపి నంసారము 
భవము నానాటికి వచ్చిదే. 


దె వికము మాస్యతంతముతో( గూడ 
సావి వోదెన్న (డు సంసారము 
వూవుపిండదెవజం బొ"డమివున్నవి 
రఈయవల యిీోకండు నేకమే 


ఎ *-మము( బుణ్యము వెను ౬ గూడుకొని 
చావపకిండినీరు సంసారము 
రేపుమాపువలె ఇెట్లించి వున్నవి 
యేపొద్దు రీరెండు నేక మె. 


మారరు గొంత నిజమొర్షమును! సొంత 
చాయ దప్ప దిదే సంసారము 
చేయిచ్చి వున్నాడు (శ్రీవేంక కేకు(డు 
యీోూయెడ సీరండు సేకమే 


చెవగాంధార 


ఒరసి చూడంగబోతే నొకటీ నిజములేదు 
పొరల మేను ధరించి పొరల బేకును 


(tl 


[మం ॥ 101 


1 పలకు (1 
C7 


౪ చమవు 1 


1చవు ॥ 


1చవు॥ 105 


॥1పలఅటి ॥ 
ఇనా, 


12 శీ) తాళ్ళ పాక అన్నమాచార్యుల 


పాత కములట కొన్ని బలుపుశ్యాం ట స్త... 
యోాతల స్వర్షనర కాలిచ్చేవట 


యేతుల నందుంగొన్నాళు యిందు గొన్నా ళ్లు గహక 
(ae) ౮ 


పోతరించి కాతరించి పొరలే వెస్టైను 


పొల౯తు౯ట కొందరు పుగుషులట కొందరు 
'వెలుంగును జీశట్లు విపోరమట 
కలవరింతలు గొంత ఘననంసా రము గొంబ 
పొలసి జీవులు రెంటా( బొొరల యగ బళును* 


వొక్కవంక జ్రానమట వొక్కూవంక( గర్భమట 
మొక్కి ఇవాపరాలకు మూలమిడిట 
తక్కక (శ్రీవేంక మేకు దాసులై గెలిచిరట 
పుక్కట నిన్నాళ్లు "“రెంటా.( బొరలయగ బ శ్టైను 


భూపాళం 
మదించినయేనుగను మావటీ(డు డిద్దినట్లు 
(తిదశవంద్యు(డ నీచే తిప్పంగదే మనను 


నేరమి సేసినవాండు నిక్క పుళేలికం గని 
ఆరి తారి యిందు నందు దాగినయట్టు 
తీరని పంచేందియాలదిమ్మరిమొ తిరిగాడి 
కోరి నీవె భ_క్రియంకే కొలువదు మనను 


పగ సేనుకొన్న వాడు బలుమందనములోన 
వెగటుజాగరముల వేగించినట్టు 
మిగుల వేదమార్గము మీరి పొపమునం జిక్కి 
జిగి నిన్ను 'జేరుమంళే. జింతించీ మనను, 


[ఒర i 


RE 


॥ ఒర ॥ 10౮ 


॥ మది౦ ॥ 


౧మదిం॥ 


అధ్యాత్మసెంకీ ర్హనలు ‘ty 


నిరుబేదయెనవా(డు నీధానము పొడగసి 
గరిమ (భ్రమసి యు ఇాచుకున్నట్లు 
యిరవై (శ్రీవేంక చేశ యిన నిన్ను( బొడగని 


వెరవున నిగుణాలు వెదకీని మనను ఃమదిం॥ 107 
రెకు 220 గుజ్జరి 
అయ్యో సదా మత్తుండను హరి నీచాసులు నన్ను 
ఇయ్యెడనే దయ (బూచి యో జేర్చిరి గాక, it పల్లవి |] 


తెగక కన్నులుమూసి చేవాము మజచేవా,డ 
నీ౧డి దేవు౦డవని నిన్నెరంలగేనా 
తగం బసిండిచూచి నే ధర్మము మరచేవాండ 
జగతి విజ్ఞానము సరవెరిగేనా ॥ అయ్యో ॥ 


వలచి సతులసనటివలల. బడేటి చాడ 
మలని తప్పించుక 'నీమాయ 'దాంళునా 
వలయ నస్నీ€ జదివి ఏ కక మొల్లనివాండ 
చలి వాసి నీభ క్రి చవిగొనేనా. 1 ౨ య్యూ ॥1 


మంచునంసార ము చొచ్చి మీందు జఇలియనివాండ _ 
నంచ నీ వంత ర్యామి వని మొక్కేనా 
'యొంచక (శ్రీ, వేంక కేశ ఇటు నన్ను నేలితఏ 
మంచిదాయ నింక నిది మానబొ యేనా ॥ అయ్యో ॥ 108 


గుండ| క్రియ 
గోవింద వారి గోపింద గునిసి యాడుదం బిటురారో 
ఆవటిం-చి మన మెట్లు గడచెదము ఆశ్చరి యం విది హూరిమాలయా ॥పల్లవి॥ 


(| (శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


క రష్మానుగుణము కాలము 
ధర్మానుగుణము బై వము 
మర్మము "రెంటికి మనుజు6డు 
అర్మిలిం బొదిగీ వాగిమాయా. ॥ గోవిం ॥ 


అజానహాతుపవు లానలు 
ణా 
విజ్ఞాన హేతువు ఐరతొక టే 
౧ తజ్ఞులు "ఐంటిందగిలిర (2) 
జిజ్ఞాను (ను) గును _ఆశ్రీారిమాయా., ॥ గోవిం! 


నకలళారణము నంసారము 
[పకట ళార ణము ప్రపంచము య! 
అకటా (శ్రీ వేంకటా[ద్రీకు చాసులు 
వొకరి. దడవదువో వారిమాయోా 1 గోవిం! 109 


శంక రాభ రణం 
ఉడవోనిసంసారాన నున్నారము ౨ నట్ట - 
నడుమాయ నవ్వులకు నా(బతుకు i పల్లవి 41 


పుట్టనిజన్మము లేదు పొందనిభోగము లేదు 
నెట్టన మాయల జిక్కి నేం దొల్లి 
కొట్టంగోన కెక్కు.లేదు కోరి మొదలను లేదు 


నటనడుమ నున్నది నా|దదుకు 1 ఉడి ॥ 
కు 


చొరనిలోకము అేదు చూడనివిద్వలు లేదు 


నిరతి మాయల. జిక్కి నేం దొల్లి 
దరిచేరుటా లేదు తగులు లేదు నానా(డు 


నరకమే కురిసీని నా్నాబదుకుం ౫ ఉడి ॥ 

౧. (పాసఖీతితో * తద్దులు " తజ్జాలు " అయినట్టున్నది 

౨. ఈ “నట్ట” పూర్వము దితములో తప్పిపోయినది 
చం 


చేయనిక రము లేదు చెందని ఫలము లేదు 
సీయిచామాయలం జిక్కి సేం దొలి 
౧౧ 


"75 


యో యెడ (శ్రీ “వేంక కుక యిశ్రై నీవు నన్నేలంగా 


నాయిచ్చ సఫలమాయ నా(బదుకు* 


గుండ|క్రియ 
ఒక్కూటితరు వాత వేరొకశు కాచుకుండు 
చక్కా దెరనాటకముసంగతి నంసారము, 


వొంజె నాపద దీరితే నొంజె నంవడై నా వచ్చు 
"అండ నెన్న (డు దీరదు వారి6 దలంచ 
తండోవతండము లై తల మోపులు పనులు 
చండి పెట్టి పనిగొను సంసారము, 


పాప 'మొల్లనంయేను బలుపుణ్య మె తగులు 
యేపొద్దుం దీరదు వారి నిటు దల(చ 
వోవనన్నా. బోనీదు వూర కై న బనిగొను 
బాపకిందిసీరువలె ఎంసారము. 

పగ లెల్లా నలసితె సెకొను రాతిరి నిద 
అగవడ చెప్పుడును వారి€ దల(చ 


తగిలి శ్రీవెంకటాద్రిదై వమె పొడ చూపగా 
జగడము ౧ సెంతమాయ నంసారము 


ముఖారి 

ఆడరమ్మ పాడరమ్మ అందరు మీరు 
వేడుక సం*నములు వెల్ల విరియాయను. 
౧. శాంతశబ్లభవము కావచ్చు. అర్థమూ అదే, 


1ఉడి ॥ 110 


(వలమ॥ 
ap) 


18౬5 ॥1 


॥ ఒక ॥ 


nesn Ill 


11 వఠుఖబ॥ 


78 


(శ్రీ తాళ్ల పాక అన్నమాచార్యుల 


కవములనాభు 6డు పు గంనునిమదమణ 6౧చ 
లిమిరి దేవకి దేవిదేవామందును 
అమరులకు మునుల కభయమిచ్చి నిత6డు 
కొమరెగొల్రత ల-వె. గోరకలు నిలివె 


రేయి బగలుగం జేసి లేవల్లెం 'బెరుగంజొచ్చె 
ఆయెడ నావులం గాచి నాదిమాలము 
యీయెడ లోకాలు చూపె ని తనకడుపులో 
మాయసేసి యిందరిలో మనుజు.డై నిలిచె 


బాలలీలలు నటించి బహు_దై వికము మించె 
పాలు వెన్న లు దొంగి ౪ బరమమూ ర్తి 
తాళి భూభార మణంచె ధర్మము పరిపాలిం చె 


॥ ఆడ ॥ 


1 ఆడ్‌ ॥ 


మేలిమి, శ్రి 'వేంకటాదిమీ(యద నికు నిలి౩ wen 11వ 


ధనా? సీ 
అంత వాని కింత వేయ నమరును 
వింతలు యీనుద్దుల కే వెరగయ్యీ మాకు, 


కదిసి (బ్రహ్మాండములు గర్భములోనున్న దేవు 
డిదె చేవకిగ ర్భాన నెటు పుళునే 
(J) A) 
అదె మ్జాకుమీ(దట నటు పవ్వళించు వాండు 
యెదుట యళోదచేత నెట్టు వినోదించీనే, 


అడుగులుమూ (ట లోకా లటు గొలచినవా6డు 
బడీబడి శేవల్ల( జారాదీని 
అడరి యజ్ఞ భాగము లారగించేదేవులడు 
సడితో వెన్న ముచ్చిలి చవిగొనీ నిదివో 


8! అంత ॥ 


| అంత॥ 


అధ్యాత్మసంకీ ర్తనలు 77 


వెదవల్ల వములందు వివారించే దేవుండు 
సాదుగొ ల్రైతల రతిసంగడి6 జిక్కి. 
మోదపువె కుంఠాన ముదమం బెకృమ్లు6డు 
యీజెస (శీ వేంకటాదది నిరచవాయ నిదివో (అంచ 1 115 


రేకు ౫వ లభిత 
చూడ నరుదాయనమ్మ సొరిది నందరికిని 
వేడుకతో వచ్చి సేవించేరు (బహ్మోదులు ॥ పల్లవి ॥ 


కోరి చం[దుండుదయించ గోకులచందుండు వును -- 
నేరీతి నీతండు నాత( జేమౌదురో 
బారిధికొడు కత౯డు వారిథియల్లు( దీతండు 
యీరీతి నీతం డాతని కేలికాయంగాని I చూడ ॥ 


నల్లనివాం డఉత(డ్డాయ తెల్లని వాం డతండాయ 
యెల్ల వారికి. జూడ పీ శమెదురో 
అల్లాత (౫ యమృఆము అమృశనాథు( డిత(డు 
చల్లనై నవారితోడ నరిగా 6డుగాని ॥ చూడ | 


ఆతడు వూర్వా[దిమీ (ద నమ. నిందరుం జూడ 
నీతండు (శ్రీ) వేంకటాది నిరవై నాయడు 
యేతుల వుబ్బునగ్గులు యిలమీ6ద నాతనికి 
చైతన్య మెప్పు డీఠండు సింగారవిభుడుగాని 4 చూడ ॥114 


చేసాక్షి 
'దేవత లెందున్న వారో దిష్ట మెవ్వగం గానము 
యీవల6 చామే కలితే నేమని దావలదా ॥ పలవి॥ 


78 (శ్రి తాళ్ల పాక అన ప్పమాచార్వ్యుల 


వరమేదో ఇవామేదో బది కేజీవుల కెల్ల 
నరకపుదేవాలలో నానుచున్నారు 
అరసి పుట్టిం చినట్టిఆజు6 ఉందు చా6గినాండోే 
సరి గాన మెవ్వరిం గొనరేమం కును. ॥ దేవ ॥ 


యేమి గలి గేమి సెల వన్నటికో తమమేలు 
యో మేర బాణులు మాయ నీంయచున్నారు 
భూమికి దిక్కైనవారు పొడచూపి కావవద్రా 
దిముగా నిలువలేరు తెలి సేమంశును. ॥ చేవ ॥ 


తుద మేడ మొదలేడ ౧ తొంగిచూచే వా శెవ్వరు 
అదె సంసారాన(6 (యాలు లాడుదున్నారు 
ఇదె (శ్రీ, వెంక కేశ్వరుC డింతలో విచ్చేసి కాచె 


యెదుట రతకు(డై తే నిట్టుండవలదా, ॥ దేవ॥ 115 
సామంతం 
నీవు దేవుడవు నేనొకజీవుండ 
యీపిథి నీద్దరి "ఆంత౧ంతరువు, 1; పల్లవి (| 


పొడమినజ గ ములు పు న్తుడిజగములు 
గుడిగొ నె మీరోమకూవముల 
యడయక నీరూప మేమని ధ్యానింత 
అడర మీవా(డ నే ననుకుకాక ॥ నీవు ॥ 


మునుపటి బహ్మ్మాలు ముందరిబహ్మలు 
మొనసి మీనాభిని మొలచేరు 
ఘనుండవు ని న్నేగతి నేం ఇలిసెద 
అనువుగ మిము శరణనుుకాక ॥ నీవు ॥ 


౧. 'కోయగి రేకు ఈ “కోంగి' రూపము ఈ వాజ్మ యమున పలుతావుల గలదు, 


ఆధ్యాత్మసంకీర నలు 8 


నవాజానందము సంసా రానంద. 
మివాము. బరముగా నిచ్చేవు 
అహిపతి (శీ వేంకటాధిప సీక్ళవ 


మహిలో సేవించి మనుకుకాక ॥ నీవు ॥ 116 
ధన్నాసి 
శరణాగతవ్యజపంజరుం డీతండు చ_క్రధరుం డనుర సంహారుందు 
వెరవుతోడం దను శరణనువారివెనుబల మీతండే రక్షకుడు. ॥ పల్లవి ॥ 


హరినామోచ్చారణం దెగనికర్మ మవల వేరొకటున్నదా 

అరసి యెందు నమ్మికచాలక పాయశ్చి త్రంబులు చెప్పుదురు 

ధర నెరంగనివా దేమనినా6 దామసులగొడవ యేమిటికి 

హరి హరి యంటి దురితము లణంగెను అతడే మాకింక రక్షకుండు, ॥శర॥ 


(శ్రీపతి దిక్కయి కావంగ మరియునుం జేరనిసంపద లింకనేవి 
చాపలబుద్ధుల(లుఖ నది నమ్మక విచ్చనవిడి నోములు చెప్పుదురు 

ఫీ పులు వుట్టించి యెవ్వరేమనినం డెల్‌పి వావడువ నేమిటికి 

శ్రీపతిం గొలిచితి చేరె సంపదలు జిగి నితండే మారక్షకుండు ॥ శర ॥ 
అంతరాత్మ శ్రీ పేంకటిశ్వరుండు అన్యము భజించం జో టేది 

యింతట నమ్మక దేవతాంతరము లేంటేంటివో మరి చెప్పుదురు 

యొంత లేదు ప్రాకృత జనముల భమ యెవ్వరిం గాదన నేమిటికి 


యింతకు శ్రీవేంకవేశుదాసులము యీతండే మా కింక రక్షకుడు. 
Hdl 11౯ 


అభిత 


'వెదకిన6 దెలియదు వెనకముందరలు 
వదమున నిలువవె పరవా త్నా. i పల్లవి & 


80 శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


కోరక లూరక కొనలు సాగగా 
బారలు బాలీ [బపంచము 
యీరితి జీవులు ఇల బొడమ౧ంబొడమ 


దూరం చాయను తొలుతటి రార, 1 వెద |! 


కాయపువముదములు కవృంగంగపృల 
ఆయము లంటి నద మాయ 
పాయక ఇందే పనువడి పనుపడి 


బాయలు మరచిరి జంతువులు. ॥ వద ॥ 
బలుశరణాగతి (పాణులు దలంచ6గ 


చెలవున నిలిపెను నీకరుణ 
ఇలె (శ్రీ వేంక శేళ్యర యివాపగ 
మలవడి దొర కెను అరచేతికిని. u పద ॥ 118 
ఖా 
కనకము కనక మే కడు నినుబునుమే 


వెనక సరిదూ (గతే వెలువకురాదు, ॥ వలవి ॥ 

య 
వారం గొఠిచినవారి కనురు నన్ని సుఖాలు 
గరిమతో వారల భాగ్య మే భాగము 
తెం మర గుల కర్మ దేహు లెల్ల పిరితోడ 

పురుడు వెట్టుకో (బోతే పోలికలు రాను, 


భాగవతులై నవారు సట్టిన దెల్లా వీడే 
చేగదేర వారలు నిసిన ది చేత 
గా తీగె సంరాగవుత్తులు తెలియక వీఏవల 


వెగినంజా నయ్యుమంశే వెరవుల( బడవు (2) ॥ కోన ॥ 
౧ వెగనిశంసారమలో తిరిగేను త్తులు, హంరదానులవన “వుతాయుం'కి సరిషడ_ 
ఉని భావమా? 


అధ్యాత్మ సంకీ_ర్టనలు 81 


(శ్రీవేంక టేళు దాసులు చసినదెల్లా సృష్టి 
యేవంకా (ధువపట్ట మే ఇటు వారికి 
కావరభ గునుజులు గతిగనేమని వారి -- 


తోవల నడవంబో జె దూంగదు తవ.కును (5న ॥ 119 
కేకు బిలిలి సామంతం 
ఇందునే వున్నది యమెలుకయు మజపును 
చందమిదివో ఇక. జదిపడిబేది 1 పల్లవి ॥ 


అంది కరముల ననుభవింవుచును 
ముందర మరి నుఖములు గోరు 
కందువ నీబేహి కనియుం గానండ) 
౧దిందువడ(+)నొరులు 'తెలిపెడి చేది ఇ ఇందు ॥ 


వొకచేత పాయ ముడుగక కడుగును 
వొకచేత భుజించు నొగి రుచులు 
అకటా దృ్దం బరచే నుండగ 
నకలము నుపడేశము లిక నేవి ౪ ఇందు 8 


మలయుభఖభోగములు మాయలని మెరుగు 
నివిచిన మోూతస్పఫిజ మరుగు 
యిలచె (శ్రీ వెంక శుకుడు గలం డిదె 


౨ఖిమి గలిగె నికళ6 బద+ిడిదేది. ॥ఇందు॥ 120 
అథిత 
పురుషో త్తముడ నీవే పుణ్యము గట్టుక నగ్ను 
దరిచేర్చి రఠించి దయంజూడ6గద వే, ॥ పల్ల వి ॥ 


౧. దిందువడన్‌ ఆ అజ్ఞా సము మాసిపోవునట్టుగా ** కావచ్చునే మో. 


vol3 F6 


రస (శ్రితాళ్ళ పాక అన్నమాచార్యుల 


ధరలో యాచకునకు ధ గాగాద సృము లేదు 
పుల గాొముకు న్‌కి “గ్గు లేదు 
ఎరముపాతకునకు భయ మించు “*లెలు 
విరసపుచాక తే వివేకమె లేదు 


మంచినల్భతఘ్ను నికి మె లెన్న డును లేదు 
చంవలచిత్తునకు నికయమే లేద, 
అంచల నా న్తికునకు వాచారమే లేను 
కొంచనివ.గార్జుండ నాకు గుణమే లేదు 


మదించినవంసారికి మర తనివే లేదు 
భాదిగొన మూర్భునకు బుద్ధే లేదు 
అదన (శ్రీ వేంక శేళ ఆలమేల్శంగ దానుడ 


*జమురు ౪ 


॥ పురు ॥ 


నిదివో చనవరి వాళెదుజే బేదు పురు॥ la! 


నాళ ౦గ నాట 


తిరువీధు లేంగిల దివతలు జం వెట్ట 
వారి నాడె పెందికొడుక (పతా మున. 
యా యా 


కనకపు(గొండవంటిఘనమైనరథము మె 
దన జమర్దను౯డెక్కె. దరుణులతో 
వినువీధి. బడెగ(డగ*%)లు వేవేల. కుచ్చులతోడ. 
బెనగొనంగ6 గదలె భీరులు [మోయంగను. 


వరున( జం(ద్రనూర్యుంనంటిబండిక ండ్డతోడ 


గరుడ ధ్వజు( డొరసి6 గడు దిక్కులు 
పరగువేద రానులే పగ్గాలు వట్టితియ్యంగ 
నరుగ దుష్టుల. గొట్టి జయము చేకౌ నెను. 


పల చి॥ 
క. 


॥ తిరు 8 


జతిరు! 


అధ్యాత్మ సంకీర్తనలు 83 


జఅిరులర ాఓలు వింటా నలమేల్భ్శంగయు( చాను 
యూీూతున (శ్రీ, చేంక కేకు ఉనుకులేక 
వాట వుసింగారముతో వాకిటవచ్చి నిఠిచీ 
కోటానం(గోటివ రాలు కొమ్మ” ఇచుచును ॥ తిరు ౪ 122 


వరాళి 

ఇన్ని టికి నీళ్ళ కచ్చ యుంసే కాక 

తన్ను€దానే వారి గాచు దాను.డె కేం జాలు ॥ పల్లివి ॥ 
[పకృతి బుట్లినదేపా [పకృత(తిగుణ మే కాని 

వికృతి బోధించబోతె వివమమింతేకాదా 

వొకవిత్తు పెట్టితే వేరోక ల మొలచును 

{పక టమెనవట్టిపయానమె కాక. క ఇన్నీ ॥ 
సాపానల బుట్లిన మేను సాపమే సేయించు౯గాక 

"'యేవున. బుణ్యముతోవ యే” పట్టును 

"వేవచేందు వండితేను వెన నేల బెల్లమవును 

చెపై_ బలిమిసేసేేభమ యింతేళాక ॥ఇప్న ॥ 
(పపంచ మైనపుట్లుగు [ప్రపంచమున కి కాక 

వుపహమించ మోాతమున కోడ(బణునా 

_(పవన్ను (డై నవేళ భాగాన (శు వేం ఇక్రుళు 

డవుడు దయ(జూడ6గ నధిరుజాెయగాక' ॥ ఇన్ని ॥ 128 


నాళ గ ల 
ఎక్కాడసుద్ది య్యాభమనేల పజేరు 
అక)_టొ వో బేవాఎలాల వారినే ఆలంచరో. ॥ పల్లవి ॥ 


84 శ్రీ తాళ్ళ పాక అన్నమాచార్యుల 


బలుదెవత లకును జాయదట వ్యామోహము 
యిలఇె నరులము నే మెంత కింత 
కలదట మునులకు. గడ(డు+?) రాగ ద్వెషాలు 
చలనచిత్తులము మాజాడ యి(క నేది 


పరగ దొల్లిటివారు పంచేందియబ ద్రులట 
నెరవుగా ముక్తులమా నేటి వారము 
అరిది. (బపంచము మాయామయమట నేము 
దురితవ ర్తృనులము తొల౯గేమా 


ఘనసిద్దగంధర్వులు కడ గానలేరట 
దినమత్తులము మాతలి వే(టిది 
యినలేని( శ్రీవేంక శేశ్వరు శరణిచొచ్చి 
మనువార మింతే కాక మరి గతియేది 


దేసాళ € 
చేవదుందుభుల తోడ తట తెల్టమెనాండు 
శేవించరో యిడే వీంజే సింగార దెవుండు. 


బంగారు మేడలలోనం బన్నీట మజ్జనమాడి 
అంగముతడి యొ త్తంగా నదే చెవుడు 


ముంగిట బుల-క డిగినముత్యమువ లె నున్నాండు 


కుంగనిరాజసముతో కొండవంటి దేవుండు. 


కాంతులుమిం చినమాణికపుదో రణ ముకింద 
అంతట? గప్పురముచాతు కదే దేవుండు 
పొంతల నమృతమే పోగ నట్టున్న వాండు 
సంతతము సంవదలసరిలేని దెవు(డు 


1 ఎక్క ॥ 


గ ఎక్కు. i 


un ఎక ॥ 124 


॥ దేవ ॥ 


4 దేవ ॥ 


అధ్యాత్మసం కీర్తనలు 


తటుపుణు(గు నించుక దండిసొమ్ము లెల్లా6 జెటి 
౬ య తు 
అశైల మేల్మంగ నరుతC గట్టి 
నెట్టన నమ్మిన వారినీ ధానమై వున్న వాండు 
వట్లపు శ్రీ వేంకటా దిపతియైన దేవుండు 


రేకు 2:8 సామంతం 


ఒడ(బడంగదవో చో మనసా 
విడ రేంచి యతండే పెనలణీలాగ 


అంతయు జూచిన వారినంకల్ప మే 


చింతలు సిలుగులు జీవులవి 
| భాంతివట్టి యిక బదర(గనేంటికి 


ఇంతనతండు దయ నేసీంగాక. 


౧ ఘనవిశ్వకుటుంబిని| క మలాతుండే 
జననమం(మా+)త్రము లే జంతులవి 
గొనకొని యిందుకు. గోరికలే6టికి 


వొనరించి యతంజి వొనగీ(గాక 


సరు లందించ6గ (శ్రీవేంక చీకుడు 
పరగు భోగములె [పాణులవి 
మరుగక యూ మేలు మటవంగనే(టికి 
గరిమ నీఠ౭ డెపుడు గలిగియగాక, 


చెవగాం ధారి 
౨ అశీముటిం జూడంబోతే నజ్జాని చేను 


85 


॥దేవ॥ 125 


ఇపలసి॥ 
య 


ఓడ ॥ 


౧ జడ6॥ 


ue 126 


మణఅ౭గు చొచ్చితి మీకు మహిలో నారాయణా  ॥పల్లవి॥ 


౧. “ ఘనవిశ్వకుటుంబియీకమలాక్తు(డే ” అని కావచ్చునేమో ? 
౨ ఈపాటకూడ పెదతిరుమలయ్యదో చినతిరుమలయ్యదో అయి. 


యుండవచ్చు. 


86 


శీతా ళ్ల పాక అన్నమాచార్యుల 


నిన్ను ధ్యానము సెసీని నిచ్చ నిచ్చ 'దాళ్లపాక.._ 
అన్న మయ్యంయగా రెదుట నదిగోంయ్యా 
పన్ని యాతనినే చూచి నాతకులమెైనమమ్ము 
మన్నించవయ్య వో వుధునూదనా 1 అంతకి ॥ 


సంకీర్తనలు సెన సార చాళ్తవాకన్న య్య 
అంకెల నీసన్ని ధినే అదిగోవయ్య 
అంకించి నే వాంవా(డనని దుఘ్రుండనై 7 నా 
నంకెదీరం గావవంస్కృ నన్నిళ్వ రా. గి 5 6ల్రీ ) 


పాచాలం దున్నాండు చా ళ్ల పాకన్ననుయ్య మీకు 
ఆదరాన ముక్తు.డై ఎదిగో వయ్య 
యో దెస (శ్రీ వేంక లేళ యాీాసమ్ను౭ధాననే ౧నన్ను 
నీడయ వెట్టి రథయించు నెమ్మది భూరమణా, | అం ॥ 127 


నాళంగ వాట 
తప్పుదు యీ యర్థము థధరణిచోన 
వొప్పుగ యేకచిశ్తాన నుండవచ్చు న్‌6€కను ॥ వల్లవి ॥ 


శాశానురుదోవము కడక ౬ బావారించి 
చేకొంటివి కరణం కే చేరి నుగుడ 
యీకడ మానేరములు యింతకంటపే 'నెక్కుడా 
నీకే జే కరణంటి నీవు మమ్ము. గాతువు ॥తప్ప॥ 


౨ అమ్మున వేసిన వాండు అశు దండము వెట్టితే 

నిమ్ముల నీిపాసరము లిచ్చితివి 

యె మ్మెల మావంకనై_ కే నింతేసిచేంతలు లేవు 

నెమ్మి నీకే మొక్కిితిమి నీవే మమ్ము. గాతువు. ॥ తప్ప ॥ 
౧ ఈ “నన్ను” పూర్వము దణములో తప్పిపోయినది. 
౨. ఇది కృష్ణావతారవిషయము. 


అధ్యాత్మ సంకీర్తనలు 


“_వదులల గొలిచి వచి? (పాణాచా గాలువడి ఆ 
సిరుల వ౮ాలిచ్చేవు (శ్రీ వేంకటేశా 


8 


వొరుల6 గొలువము నే మొగి నిజాదాలే నమ్ము 


నింతిం. గొలిచి*మి నీవే మమ్ము. గాతువు 


ఇ *౪ంచొది 
చుడ చుద్దల మె భతి మో మర 


తోడనే న ప్తేము దోదకొా”! వ మను. 


= 


పంచేం(ద్రియములం బట్టగ౭ మట 
'యెంచ6గ వివేక మెన్నటికి 
అంచెల మమతల శణంచ6గ లేమట 
పొంచినబుద్దు ౨ భుప నెక టికి 


వెడ చెడ నానలు విడువ6గ అలమట 
ఊచయొడయనిఖైర్యుం జెన్నటికి 
తొడునగుబంధమ:; 6 దుంచ6గలేమట 
జెడిదపుతనలో వికుదెన్న టికి 


ఇామ్మక్రోధములం గడవంగ లేమట 
యీమానువములు యున్న టికి 
కామించ (శ్రీ వెంకటపతి గల డట 
నేమపుతవముల నే మెన్న టిః 


లలిత 
ఇటెగాన తనధగ్శ మించుకా వగల రాదు 
వుదుటున వార చార. వుండవలంగాను, 


॥ తఅప్ప॥ 129 


పడ ౪ 


గచడ॥ 129 


1 వలఅవి ॥ 
లది 


88 (శ్రీతాళ్ల పాక అన్నమాచార్యుల 


జాతిచండాలము దీరు జన్మాంతరములను 
యేతుల( గర్మచండాల మెన్న (డూ! బోదు 
యీోతల స్వర్గము చెరనియ్యకుండంగా 6 (దిశంకు. -- 
డాతల. చా (బతిన్వర్ల్గమందు నున్నా? డదివో 


ఆ _స్తీకులయిన వారు అ క్రై రాముని6 గూడిరి 
నా సికు లనురకు( (బాణము లిచ్చిరి 
అయత 
ఆ స్తికనా_స్తికురడె తా నం బెవ్వరివాండూ(గాక 
కస్పి (బడి వాలి వృథాక లవాన( బొరలి సి, 
యింక నొక్కుటి గలదు యెదుటనే వుపాయము 


అంకెల (శ్రీవేంక కేళుం డందే వున్నాండు 
సంశెదీర నీతనిక శరణుచొచ్చి వరాలు 


॥ ఇది ॥ 


॥ ఇది ॥ 


పొంకముగా(౬ జేకొనరు భూజనులు నేడయను $ఇది॥ 180 


ఓ. శంకరాభరణం 


నలినా& నీకు నమస్కరించిన -- 
ఫలము వొగడ నిక (బహ్మాకు వళమూా. 


పూర్వదోషముల( బోందోలీ మజియు 
సర్వాపచారము తమియించి 
గర్వితమదముల కనటు వాపి నను 
నిర్వహించె నిదె నీనామము 


నే/డును6 'జేసనిననేరము లణంచి 
వేండికర్శముల విడిపించి 
వాండిదుఃఖముల వడిం బరివార8ించె 
నాం జెజింగంగ నీనామము. 


1 వలవి॥ 
మను. 


॥ నథి ॥ 


* నలి | 


అధ్యాత్మసంకీ ర్రనలు 806 


వుమ్మడి సుఖముల నొనరించీ మాకు 
సమ్మ తిశుభములు జయముపగీ 
యిమ్ముల (శ్రీ చేంక పేళశ్వర యిదివో 


నెమ్మది రథింళె సీ నామము, జ నథి[॥ 181 
రేకు 224 దేనాతీ. 
జాలి ౧మోహినసనీగజము సంసారమిది 
లోలుండ6 గాకపోదు అలోకమునహజము (ఇ) 1 పల్లవి ॥ 


నేర మెల్లా జీవునిది 'నేరుపెల్లా దేవుడి 
చారదప్పి విజ్రివీ/గ6 దనళకేల 
కారణ మాతంయడు దా గార్యుమా త్ర మించే 
శూరు(డ అలెంటా6 జొరక చూచుకు నుఖము. | జాభీ || 


| పకృతి "కాతువు చాను పరమాత్ను. డాత (డు 
తికపికలె మురియ. దనశేల 
సకలము నాతండు సతామా తము చాను 
వొకటిం గోరక వూరకుండు కే నుఖము , జాలి ౪ 


సేవించ దనకు€ గదు శ్రీవేంక కేళుం డాతండు 
దావతిం గర్మపుంబాటు తన కేల 
(శ్రీవిభు. డాతండు చాను చేతనమాత మింతే 
కేవల మాతనివాండై “గెలుచు జపే నుఖము ౪ జాలి॥ 182 


నాలు 
బాపు బాపు రాఘవ నిపతాప మేమనిచెప్ప 
చెడు నీపేరు విని పాళరేరు రాకాసులు ॥ పల్లవి & 





౧ పెద మోహకళథ కి అని యరమా?ః 
ద ఎవ ళు 


ర 


(శ్రీతాళ్ళ పాక అన్నమాచార్యుల 


వాలి నెత్తుర నీటను వాండిపదని చ్చినమ్మ 
కూలిచె నొక్కమాటున(. గుంభకర్ణుని 
యీిలకొని మాయామ్మృగ మెము లనొరసినమ్ము 
రాలించె నుత్తరగోపురమువైె గొడగులు గా 


తొడిక మింటి తాపలు తుంచి ౧దూవ(4₹)చా6కినమ్ము 
జడధిమరు దేశాల జల మీంకంచె 
ఇయడయకో కాకశకునియజ్ఞ ముగ "నమ్ము 
అడరి రావణుని పూర్ణా హుతిగ( జేసెను ॥ బావ 


బెరసి యేపొడ్డును సీపిడికి టిలో నియమ్ము 
న రంభయముం బాపి నూటికెక్కెను 
ఇరవై (శ్రీ వేంకటా ది నిటు వము *ందుండవ్వై 
ఫర గంగ నియమ్ము పగయెల్న నీను ॥బాప్పు॥ 1 


అరే గా 


ఎలుమారు వాద మెల పంత మేమివచ్చె ని(మీ?)కు 
చలమో ఫలమో సాధించుకో రయ్యా నవలని 


ధరమీ6ద౬ జేయ.ంబోతే తగు పుణ్యవ _లు లేవా 
వారిదానుడయ్యపుణ్య మందుటగాక 
సురిలు దైహ్మోదులును చూడగా నేపొడవున 
తిరమై యున్నారో 'తెలుసుకోరయ్యాల [పలు | 
వుదాంయకా నలిగెలు మహిమలు లేవా 


(శ్రీపతిదానులై. యంత చెల్లదుగార 
చేపడినమా తమున చేటు లేనివదవుల 


'యేపున నో రున్నారో యెరుంగరయ్యా (వలం 1 





“మూసి ౯ కావచ్చునా? దూప=దాహము కలుగునటు కావచ్చునా? 
ug] 








అధ్యాత్మసంకి ర్తనలు 


యేవల?౭ గొలువ6ంబో తే నెందరు దై వాలు కోరు 


శి , చంక కుళువతె రకించరుగ "క 
కోవర మె యేంటనేయంటాం గోర నరగు లకుయగా 
దామించు వరుపవచ్వ్శేకత చూచుకోరయ్యా 


శుదవసంతం 
ధి 


౧నగుంబాట్లకు లోనై నడచులాక 
అగవపడి పరనుఖ నుంద(టబోయీానా 


కడిగేది నొకచేత కవ మే దినదినము 


కుడిచేది వొక వత్రం గోరిన వెల్లా 
“యెడయక తననిగ్గు యరంగని ౧౪౮ జేపొ 


అడరి సానిముహిొమల వెరింగిణా 


వొద్దనుండి రాలిళల్లా వొడ లేము “రంగడు 
'హేద్దువొడ దిశమీ౭ద భోగయమే కోరు 
కొద్దిమాలిగట్టితన ఘోరము విచారింవండు 
సుదులై నవాంభ క్రి సోదించీనా 

౨అనుభవించేటు చ్చా నంగవలమాంన ము 
అనికము శేంరుంబోొ ఇమే “వావారము'ే 
తనివోక మనసులో ఆజ వెల్లి గానండు 
ఘనుడు (ళీ వెంక కేకు? గానబ్‌ోొ యీరి బొ 


టెవగాం ధాం 


భౌ వ్రథ రశ్రమ-లాఅ దై వములాల 
నిగ్భిణ మాత డే కాని స కపి నెలుఃగ 


91 


౪ వలు ॥ 184 


॥ నగు || 


॥ నగు 4 


నాలాల లలల నా లలా. తాలాలు చాన వరన వ రరర తతర త తూల లాలన చాయా న సాలా ంాలంాననా డున 


౧ ఈపాటలో మొదటిచరణము భావమే కుడి ఎడవుగ 120 వ పాట_ 


'రెండవజబరణమిుస దొరలినది, 


92 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


పుట్టించేటి వాండు వారి పుక్తైడవాండ నేను 
నెట్టన నున్నపనులు నే నెలు(గ 
వెట్టి వాడ నే నింతే విమ్ణుండు నాశకేలిక 
చుట్టిననడుమం|తాలనుద్దులూ నెుంయగ 


లోకము బేవునిమాయ లోనై నవాండ నేను 
చేకొని కర్శములలో చేత లెరంగ 
సాక్‌రిమా(త్రము నేను సర్వజ్ఞు (డాతండు 
చాకొని నేం దలంచేటితలంపూ నెజుంగం 


ంత రాత్మ యాతండు ఆతనిబంట జీవుండ 
పంతాన నాలోవలి భావ మరంగ 


॥ధర్మా॥ 


॥ ధర్మా 1౪ 


యింతయు (శ్రీవేంక శుళకు౭ డిటువంటి వాండ నేను 


శెంతల నానంద మిడి చెప్పనేమీ "నెజ(గ 


శంక రా భరణం 
పట్టి వీనుక నిక బనిలేదు 
గుట్టు దెలిసి తే గులగులలు, 
ఆలకించికే నంతా హేయమె 
సోలి భోగములు సుజ్ఞానికి 
మేలు బెలునుకొని 'మెచ్చిదమం కే 
౧నాలికె. గడచితే నరకములు 


యెంచి చూచితే నింతా నరవ 
పొంచి [ప్రపంచము పుణ్యునికి 
దించక తిరి గేతిమ్మట లన్నియు 


ఆంచల వెజ్జులఅలమటలు. 


౧. ఈ పాదమంత సుబోధముగా లేదు. 


it ధర్మా “ 188 


॥ వలపి॥ 
రం 


* పటి 
లు 


అధ్యాత్మసంకీ _ర్హనలు 98 


పట్టిన దెల్లా (బవ్మోనంద మె 


లు 


గట్టిగ శరణాగతునికిని 
యికు (శీ వేంక కేళుకరుణ నింక 
రలు 


పుట్టినప్పుడే భోగములు. ॥1 పట్టి ॥ 187 
రేకు 225 రామ్మక్రియ 
అన్నిటా నేరుపరి వానుమంతు(డు 
పిన్ననా౭యడే రవినంటు "పెద్దవానుమంతు6డు. ॥ పల వి 8 


ముట్టిన వ తావపురాముని సేనలలోన 
అపై విరుదుబంటు (శ్రీవామమంతుండు 
చుట్టి రా నుండినయట్టిను గీవుపఛానులలో 
గటియినలావరి చొక్కపువానుమంతు.డు. ॥ అన్ని ౫ 
రాగి 


వదలక కూడినట్టివనచరబలము లో. 
నదె యేశకాంగ వీరుడు హానుమంతు(డు 
చెదరక కుంభకర్దు చేతిళూ లమందరిలో 
సదరాన విరిచి ఖఫీవషణపానుమంతు.డు ॥ అన్ని ॥ 


[తిజగములలోవల చేవతానసంఘములోన 
అజునిపట్టాన నిల్చి వానుమంతు(డు 
విజయనగ'రాన (శ్రీ వేంకకేళు సేవకు. డ్రై 
భుజబలు(డ్రై యున్నా. డిప్పుడు వానుమంతు(డు, ॥అన్ని ॥ 186 


గళ్ల 


ఏవరించుకోనివారి వెట్టితన మింతేకాక 
తవిలి రెంటికి గురి ఆామేకారా. ॥ పల్లవి న. 


తక 


గ్రీతాళ్ల పాక అన్నమాచార్యుల 


క డుంజాపక ర్య్భానకు( గలిగినట్రిబలిమి 
నడుమ బుణక రృమునకు లేదా 
అడిరి నరళోకవు(6దు గలిగినవిధి 
కడు నుంచిన్సర్ల లోకమున ౫ లేదా. 


తప్పక బంధములను ఈగలించేకోరకె 
ముప్పిరింగొ సిటి మోతమునకు అేగా 
కప్పి యళ కలలాడంగలిగినసాదిక 
క లం 
దప్పిదీర (శ్రీహరి. దలంచయగలేదా 
వంచుకొన పిషవయాల బారి జిక్కే జీవుడు 


అంచెల వె ర +గ్య్గమునందు లేడా 
ca 9 
సంచల గరుల వెంట6 బా _+డించేమశను 


షౌంచక (శ్రీ వెం? కేతుం గొలివిం* లేచా 


దేసాతు 


తలంచినప్పుడు వచ్చు దయ యొవ్పుడూ. దంచు 


కలసినబంధువు(డు కబులాగమణుం౭డే 


ఆతుమలోననే వుండు అన్నిటా6 బాయని వాడు 
యీతలనాతల. దానే యోమెనా అచ్చు 


॥ పవ | 


(1 వివ ॥ 


॥వివ॥ 189 


౧చేతిలో( "జే సేకళ్శాలు చెడనియ్య ౧ డెన్న (డును 


ఆతురబంధువు(డు వారి యొక్కాంజే 


నీిచ్చలు విందులు వెట్లు నెలతల నొడంగూర్చు 
యిచ్చెరంగి కోయ? గోక లెండి నా దెచ్చు 
మెచ్చు నేమిటికినై నా యిచ్చినవీ 7౫ కొను 


ముచ్చశునబంధువు(డు ముకుందు౭డే 
౧. “చేతితో ”” కావచ్చు. 


తేల 


॥ తల. ॥ 


అధ్యాత్మ సంకీ ర్రనలు రగ 


తోడునీడై వళ్చ మరి దొరతనము సేయించు 
పొడితో. టంచేంట(గయా=*'౬ బ పు సేయించు 
మేడెపు నుసారములో మించినన[ద డలుపు 
సడుకబంధువుండు (శ్రీ, వేంక లుకు ॥1త్రలం॥ 140౮ 


ఇం సంళ్‌ వ గరార్య 
నారాయణు( డతడు నరులాల 
బీరు శరా నరో మిరు గాచీని ౪ఎలవి॥ 


తలంచినచోటను తానే వున్నా డు 
వలెననువార కి వగ మెపుడు 
కొలచిను మూ 6డడుగుల జగ మెల్లాను 
కొలిచిన వారం 'జీకొనకుండునా 1 నాగా ॥ 


యెక్కడ విలి(చినా నేమని పలికీ 
మొక్కిన మన్నించు మునుముగను 
రక్క_నుల నరాంచి రశించు జగములు 
దిక్కనినమ్మిన6 దిరముగా నేలండా. క నారా॥ 


చూచినయం దెల్ర చూవును రూపము 
౧వోచిక. (2) బొగడిన వుండు నోటను 
ఇచిన (శ్రీ వేంక శుళు(డే యిత(6డట 


చేచేత6 బూజింప సేవలు గొనండా, జనారా॥ 141 
నాళంగ నాటు 
కొమ్మలు చూడ రే గోవిందుడు 
కుమ్మరించీ ముదు గోవిందుడు. + పలవి॥ 
యు య 


౧. " వాచిక "మునకు వ్యావహారికమాః 


06 శ్రీ తాళ్ల పాక అన్నమాచార్యుల 


దిట్ట బాలు లతో. దిరిగి వీధుల 

గొట్టి నుట్లు గోవిందుడు 

పట్టినకోలలు చెచె 6 జాంపుచు 

౧కుట్టిం దూంట్లుగా గోవిందుండు ॥కొమ 
నిలువుంగాళతో నిడిగూ(తలతో 

కొలకొలమని గోవిందుండు 

వలసినపాలు వారలువట్టుచు 

కులికి నవ్వీ గోవిందుండు ॥ కొమ్మ 


జారలు చాఃపుచు. బట్టంగ నింతుల. 
గూరిమి గూడీ గోవిందుడు 
చేరి జవ్వనుల (శ్రీ వేంకటాది వె 


“గోర జెనకీ గోవిందుండు. ॥కొమ్మ॥ 1 
నాళంగనాట 
అంజనాతనయు (డె నవానుమంతు(డు 
రంజితపుమతంగవపర్వతవానుమంతు(డు. 1 పల్లి 


ఆకాకాసునెల్లా గొట్లి రావణుని భంగ పెట్టి 
౨ ఆకానము మోచె నదే వానుమంతు(డు 
చేకొని యుంగరమిచ్చి సీశకు సేమము చెప్పె 
ఖీకర్మపతాపపు వెద్దవానుమంతుండు u అ౦జ౬ 


రాముని మెప్పించి మధ్య రాతిరి సంజీవి దెచ్చి 
ఆముకొని యున్నాండు వానుమంతు6డు 
స్వామి కార్భమునశే సరి 'బేరువడ్డవాండు 
(వేమముతోం బూజగొనీ౭జెద్దవానుమంతు(డు ॥ oe 


అధ్యాత్మ సంకిర్తనలు 97 


ఉదయా_స్తశోే లయిల కొక్క జంగగా. జాంచి 
అదె నూర్యుతో( జదివె వానుమంతు(డు 
యెదుట (శ్రీవేంక శుశు కష్టుండై రామజపానం 


జెదములు గదలించీ+ బెద్ల హానుముంతుడు ॥ అంజ ॥ 148 
రేకు 226 నాళంగనాట 
అవధారు చేవ వారికులరామ 
వివిధమై నీబంటు వలయుచున్నా (డు ॥ పల్లవి ౪ 


అదె కలశాపురమువానుముఐత రాయడు 
కదనములోన రక్కనల౬ గొట్టి 
యెదుట నిందరిలోన నేళాంగవీరులతై. 
కొద లేక (వతాపించ కొలువై వున్నాడు nఅవ౫॥ 


చల్ల నివనాలనీడ సాగుడు౭గొండలోన 
వలైైగా వేనుకొన్న వాలముతోడ 
పల్ల చాన వలకేలు పంతమున నెత్తుకొని 
కొల్పున మంటపములోం గొలువై వున్నాండు ॥ అవ ౪ 


"వక్కుపంధఢగొలలు పిడికిట.౧ బటుకొని 

ర లు 
చక్కగా బెరిగి చెద్దజంగ ఇలాచి 
యిక్కు.వ శ్రీవెంకటాది నిరవైె ననర్వేశ 


గుక్కాక నీచ భకిం గొలువై వున్నాండు ॥ అవ॥ 144 
మాళ విగాళ 
శిక్క_లకొండవలె మీరిన బ్రహ్మాండమువ లె 
వెక్కనమైనశజేరుపె వెలనీని దేవుండు. ॥ వలవి్మ 
యెలా త cn 


Vol! 8 F7 


లట ఢీ తాళ్ల పాక అన్నమాచార్యుల 


విఅవిలం దిరిగేటిపెను ఒండికండ్లతో 
గులు తె నవపడగాలగుంపులతొ 
తలీతో ధరణి (గత్మ్రదలం గదలెను శేరు 
'మెజసీ వీదపీధుల 'మేంటియెన దేవుండు 


ధగధిగ మను నాయుధపు మెరు(గులతోడ 
జిగిమించు.€ బగ్గములచేరులతో 
సగటు రా శానులమె 6 వారీ “ఇ తేరు 
నిగిజ నలుదిక్కుల నీటు చూపీ దేవుండు 


ఘణఘణనవునియెడిగంటలర వముతోడ 
(పణుతి నల మెల్మంగపంతాలతొడ 
రణములు గెరిచి గురలె నదే తిరుకేరు 
గణుతికెక్కెను (శ్రీ వేంకటగిరి దేవుండు. 


చేసాళం 


4 అక్కా £ 


1 రక్కా ॥ 


॥ రక్కా ॥ 145 


అఇందిరయు. చాను గూడి యి వరాలొన(గుతా 


సందడించి దిక్కు.లెలా సాధించీ నిదివో 


"వేదములే గుణములు విమ్ణుసరథమునకు 
వాదపుశా(న్హ్రములే తీవవ(బగ్గాలు 
పాదగు పంచభూతాల వరగుబండికండ్లు 
ఆదిగొని మనోపిధులందు చేయీ నదివో 


జీవులెల్లా సారథులు | క్రీ నిభుని జేరునకు 
కావించుం నెజ్లాలు పడిగలగుంపులు 
భావించ( దన(ప్రక్ళతి పట్టపుసింహాననము 
వేవేలునంపదలతో వెలసీ నే( డిదివో, 


పలి & 


॥ ఇ౦ది ॥ 


అంది; 


అధ్యాత్మసంకీర్రనలు 99 


చందురుడు రవియును సరున. జె_ ౬డికుండలు 
చెందినవుణ్యము లా సిలంగాం లు 
అందపు( శ్రీ వేంక కేకు, డలమేలువముంగ6 చాను 


కందువల మెరయుచు కరుణించీ నిదివో ॥ ఇంది ॥ 146 
ఆహిాదె 
పన్న వము 'లేమిసే సే వేగినం తాను 
మన్నించి రతి.ంచనసీమహిములి ఘనము 11 పల్లవి u 


నీవంక నేరమిగద్ర్దా నేసే అపూధిని 
బేవ నే జడుండంగాన తెలునుకోను 
వావాత మీగురు. డా డేవాక్యము సీయాధినము 
పావన మైననీపలు కెల్లా సత్యము, ॥ విన్న ॥ 


మంచితనమల్లా నీడ మాయచారవాండ నేను 
చంచలుండ6 గనక వివా(చాశిరించుకోను 
అంచల నీచానునిఆనతి య మోఘము 
యెంచ సివిచ్చిసవర మెం(మిం7దుకంశు ఐలువు. 1విన్న। 


కరుకొల్లా నీసొమ్ము కఠినచిత్తము నాది 
నరుండ గనక అక యరనుకోను 
పరగ మాజనకుని ప్రతిజ్ఞ యు నీవంపు 
నిరతి శ్రీవేంక చేశ నీసంతము నతము ॥విన్న ౪ 147 


రామ్మకియ 
'మొక్కరయ్య అన్నిటికి మూల భకుతడు 
చుక్కలు మొలపూనలై సొంపుమీరీ నితడు. 4 వల్లవి ॥ 


1 


100 (శ్రీ తాళ్ల పాక ఆన్ననూచార్యుల 


అదె కలశాపురవానుమంతు (డు 
పుదయార్కు. ఫలమని వొగ్గుచున్నా (డు 
వుదుటు బాల[కీడ నుబ్బుచున్నా డు 
మదించి గామునిబం శు మలయుచున్నా డు. ॥ మొక్కు. 


జలనిధి కొకజంగ చాంచుకున్నా (డు 

యిల. [బతాపమున జేయెత్తుకున్నా (డు 

బలు-వాల మల్తార్చి సట్లుకున్నా డు 

వెలయంగం గీలుగంటు వేసుకునా ,(డు ॥ మొక్కు 
నరుగ లంకా రాజ్యము సాధించినా 6€డు 


అరిది సీతకు సేమ ముందించినా(6డు 
నిరతి (శ్రీ వెంకటా, దినిలయునికి 


పరగిన సేవలను. [బబలుచు న్నా డు i మొక. nr lA 


శ దక రాఖభరరాం 

అక్కలాల చూడు డందరురు 

నిక్కి వారవటి నేడు గృషమ(డు ॥ వలవి।! 
ఆనవాలవుట్లి అడుకులవుట్లి 

పానకపుటుట్టి బలిమి నే 

ఆనుక కోలల నందియంది కొట్టి 

౧శతేనెవుట్టి(?) గొట్లీ దేవకీనుతు(డు ॥ అక్కు. 
వెరుగువుట్ట మంచి వేరిన నేతివుట్టి 

నరి వన్న వుట్టి చక్కెరవుట్టి 

వెరవుతోC గట్టి వెన జాలులతో 

౨పొరుగువుట్లి(?) గెట్‌ పొంచి రాముడు ॥ అక్క 


“శేనెవుంచిన వుట్టి కావచ్చు. ౨౨ 'పొరుగింటివారివుట్టి ' కావచ్చు 


అ అధ్యాత్మసంకీ_ర్హనలు 101 


మక్కువ నలమెలువుంగ( గూడి నేండు 
చొక్కి శ్రీవేంక చేకు (డు వీధుల 
నిక్కివు కెల్లా నిండా(6గొట్టి ౧ వుట్టి). 


చక్కిలాలు గొట్ట జగవలీశుండు. ౪ అక్కా ॥ 149 
రేకు 227 'దేసాళం 
వచ్చిదేరుచు నుట్ల వండుగాయను 
గచ్చులకు గొల్తితలు కాంగిలించిపట్టంగా, i పల్లవి ॥ 


పిళాంబరముమీ6ద పెద్దకిరీటము మీ6ద 
నేతిపాలచారలెల్ల నిండ నదివో 
జాతిగొ లైతలవుట్టు సారె గోలలె_త్తి కొట్టి 
చేతులుచాంచారగించి చిమ్మి శకేంగంగాను ॥ వచ్చి ॥ 


సొరిది సొమ్ములమీ(డద సోయగపుచెక్కులపె 
సెరుగులు మీంగడలు సేరుకొనెను 
అరుదుగ-వీధులను అందరివుట్లు గొట్టి. 
దొరతనములతోడ దొమ్మి సేయంగాను ॥ పచ్చి ॥ 


పూని శ్రీవేంక శుళశుపై ౨ పొందె(దియ?)ల మేలుమంగ పె 
"తేనెలును6 జక్క_రలు "'దెళ్రుగ క్లైను 
నానావిధములను నడును నుట్లు గొట్టి 


ఆనందాన నారగించి అలరుచుండంగను.* ॥ పచ్చి ॥ 150 
ధన్నాస్‌ 
వీడ వీండె కూచున్నాడు వేడుకతో గ ధ్రైమీంద 
వా(డి|పఆతాపముతోడి వరదానసింహము. ॥ పల్లవి ౪ 


జ “వుట్టిలోనున్నచ కి కలాలు" కావచ్చు పాటలోఅంతటా వుట్టిళప్టిమును సమా 
సాంతములోవాడి ఇక్కడమాాతము పూర్వపద ముగా వాడుట వింత, 
౨ పొందెలసేలుమంగి' రేకు పొంది 4. అల మేలుమంగ==పొ౦దెల మేలుమంగ 
ఈ సంధు లీవాజ్మయమున కొల్లలు 





12 (శ్రీ తాళ్ల పాకి అన్నమాచార్యుల 


చబురయ దిహ్లోదుని౧ఆపదో శ్రారసంవాము 
గిరివై యిందిరకును శ్రీడాసింవాము 
నిరతి ౨ నురలభయని బారణసింపాము 
నోరి హరణక సిపునంవారసం౧వాము, nd 


ఇశు విశ్వమునకు నేరి కై నసింవాము 
గటిగ శరణాగతులం గాచేసింహము 
దిట్టమయై వేదాలలోనితెర'వేంటసింవాము 
నెట్టుకొనినదురితని చవారణనీంవాగు 1D 


ఉంచ ల మూండుమూ కుల కా ధార మెనసింవాము 
పంచల మునుల భా గ్వఫ౭ సింహము 
పొంచి (శీ వేంకటా(డ్రకి భూవణమైనసింవాము 
చెంచుల అహోేబలప్పు క్రీనారసింవాము dB 1H 


లలిత 
౧రసులభు. డిత (డు ని ర్వేశ్వరుండు 
గర్వము( చాసితేను కానవచ్చు నితని ॥ వల్లి 


చింత లెల్లా నుడిగి తే శ్రీపతి యం దేవుండు 
మంతనాన నుండిజేను మరి నాతంజే 
పంత పువుబ్బు మానితే పరమాత్ముడు దోడాొగు 
వింతలు దల౭ంచకుంకే విశ్యరూవమే ॥ సర్వ 


వెడకర్మాలు దోనితే విష్ణుని న్నిధ్య మబ్బు 
కడునాన లొల్లకుంళు కల: డాతండు 
వొడ లోముకౌనకుంశు వుపేందుండు రథించు 
పొడింబడకుంతకేనే పూర్ణ భావ మలరు, ॥ సర్వ 


చయయ adn Seu STS 
౧ “ఆవదుద్ధార? కావచ్చు “ఆఎడోధార” వ్యావహారిక |వయోగము, 
౨ “నురల కభయ నివారణసింహము” వూ మ పా 


అధ్యాత్మసంకి ర్తనలు 108 


ఇతర మెరయగకుంశు ౫ ందిరా నాథు'డు మెచ్చు 
సతిబాడం బడకుంచే జంకూ నాతండు 
హిగవులు గోరకుంకు నెదిట ౧ (శ్రీపతి నిల్చు 
ఉతేరదియ|వతముందే (శ్రీ వేం” చేళుండు. 1 సర౪॥ 15 


నొ 
తభాబుూాతట్రికిం బిరిగివి నంసింవాము 
ఆనుః వరములిచ్చీ సాభళ పుసింహము ॥ వల్లవి ॥ 


వేండ[ప తాపముతోడ ఎఖ వాలు మనము యుచు 
సషూం"*(డద వ్యా రు లొక ఇ నముఖంసి. వాము 
వాడి కాండికోంలతో వక నసుగ( జ క౯%్కడి 
తీంజేటి౨మీసాలతోడి దేవ వేవసి-వాము ॥ నానా ॥ 


పురును కంఖచ 3దెగకలాయు'ధాలు వట్టి 
పర బవ్మామే తానై నపటునంవాు 
వరుస గొలువులు దేనత అల్లా. "జీయ6గాను 
తిరమెైనకృపతోడి దివుసింపాము 1 నంచా జ 


కలిసింవాననము ము కిరీటము ధరియించి 
చాయ వేయిచేతు కాంచనసి-వాము 
వాలించి (పవోదు“ భక్షుం పాధిటి ౩ కీల. 
'వేలు.పె (శ్రీనతితో (శీ వెంక టాడ్‌ సింవాము ॥ నానా ॥ 168 


మాంభ క) 
ఎందుజూచినా నీపే ఇదివో వి వతావము 
నందగధరుండ నీకు మో శాగసింవోే il ఎల్లవి il 








౧ “'థీసతి" పూ ము, పా, 
౨. 'మీసాలతోడి దేవసింహము ” పూ. ము. పా. ఈ పారములో ఒం 
దేవ * శబ్దము తప్పిపోయినది, ౩ “కీలువేలుప' పూ యి పొ, 


104 (శ్రీ తాళ్ల పాక అన్నమాచార్యుల 


అ చ్చలపు(బహ్మాండ మది నీకు. బెద్దగువా 
చెచ్చెర నహోబలాది సింహాసనము 
అచ్చట గనకదై తుం డావోరపు మెగము 
విచ్చనవిడిం “జెల(గు విజయనారసింవో ॥ ఎంద 


జలధు లేడును నీకు జలకపుముడుగులు 
అలరి భూమెల్లా వివోర దేశము 
కలన నెలుంబగళ్లు కిందిమీ (ది రెప్పలు 
వెలయం౭గ వివారించు విజయనారసింవో, 1 ఎందు 


చక్కటి శ్రీ మవోదేవి జంకె నఆడుసింవాము 
నిక్కాపుదేవతలెల్లా సీపిల్లలు 
'యెక్కువై (క్ర్రీవేంకటాది నిన్నిటా భోగించేవు 


వెక్కసమె మమ్మేలుకో బిజయ నారసింవో 1ఎందు॥ 1£ 
(శ్రీ రాగం 
శరణు పంజద యజ్ఞ సంభవ రామ 
అరసి రతించు మమ్ము నయా ధ్యా రామా. ॥వలవి 


ఛారుణిలో దశరథతనయ రాను 
చెరినయవాల్యను రఊించినరామ 
వారిధిబంధన కపివల్లభ రామ 
తారక(బవహ్మామైనసీ ఆాపతి"రామా. 1 కర 


ఆదిత్యకులాంబు ధిమృ గాంక రామ। వార... 
కోదండ భంజనముచే కొని నరామ 
వేదళ్యా న్ర్రపురాణాదివినుతరామ 
ఆదిగొోన్న తాట కానంహోర రామా ॥1 శర । 


రెకు 226 


అధ్యాత్మ సంకీర్తన” 


రా వణునిభంజించిన రాఘవ రామ 
వావిరి విఫీషణవరద రామా 


"సేవ నలమేల్మంగతో శ్రీవేంక శేకుండవై 


యీవల 'చాసులనెలా నేలినట్టి రామా 


నానుంతం 


ముందర గలదని మోనపోతి నిద 
యిందునే తుదిపద మెక్కి_తినా. 


“తాయము మోాచితి ౧భఘడన గడించితి 
చేయార/(బుణ్యము 'సేసితి నా 
పాయము గై కొంటి వలురుచు లెరి6గిఆ 
రోయం(దగిన విల రోసితినా 


నిదుగ మేల్కనితి నిక్కల గంటిని 
హృదయపువిజ్ఞాన మెణీంగితినా 
చదువులు చదివితి జపములు సేసితి 
ముది చంచలములు మానితినా 


అందరిం గొలిచితి నన్ని యు జూచితి 
నెందునెన మే లెటీ6గితినా 
కందువ (శ్రీ వేంకటపలి స్‌ు 
చంది కాచితివి చెదరితినా 


శంక రాఖథర ఆల 


సీ జారమణ వో (శ్రీరామచంద్ర దబా 
దాత లకుణు డదే తగు ఛరూమచం[ద 


౧ 'గడన ” కావచ్చు 


105 


(శర ॥ 155 


ER గ్‌ 
Moa 


॥ ముంద ! 


1 ముంద ॥ 


nముంద॥ 196 


1nపఅపి॥ 
మ్‌. 


108 (౮) తాళ్లపాక అన్నమాచార్యుల 


ty 


లంవపుసింగారాల శీ గామచం [ద నీ... 
నిలవుల నవ్వు గారి (శీ రామచంద్ర 
చెలగి చెక్కుల గళ (శ్రీ రామచంద 
మొలచె మోహనము నీమోమున 'గరామచం[ద, 


మీ శా ౧ 
ఎక్కునిమురి వె బల్మశ్రీ రామచంద్ర 


చిక్కులేదు పెద్దకొప్పు. శ్రీ శా చం! ద 
చికి సీచే మగను(డు (శ్రీరామచర్మద 
చొక్కాపునున్న నీ 


ప 


మేనిసౌంపురా మచం[ద, ౪ సీతా ౪ 
చల చేరిచసిగ్య గ్గుల( క్రీ రాకు. 'ం!ద 

శ, చేంటా దైవీ .(ద| శ్రీ రాముచం ద్ర 

యో కల దాసరి లైనిగవు కొ So 

సేవకుల మమ్ముశేల్మ శీ, ౯ మచం ద 


nసకా॥ 1567 


దపగాంధాగీ 
ఎీందునె నా పీ 5-తో తె 'నెవ్వరికి. జలిగాదు 
యిందరిళో(6 జకనకొల(౬ చెంచుకొనవ లెను 


నముంచితఎంమ వలె వం ఓలా జేయివ్చుజెల్లా 
కొం” కొంచి యుండవల కోవపు వేళ 
వంచన 'యొబ్బుడూవలె నరు ఘనుల గంపే 
చంచలము గూనకలె సతతము బేపాకి ॥ ఎందు ॥ 
(కయయకు: డభగవల పషడ:తుల6౧ంగం పేను 
కి--చకుండవలె అన్ను € దిట్లికే 


సంముఖు౬ డై యుండవలె చూ చినవారికి నెల 
అవు రియు-డ6ంగవలె నని టాను చేపొకి 


శ ఎంటు || 


అధ్యాత్మసంకీర్తనలు 


౨ వశమె యుండవల ఘనపుణ్యాముల కెల్ల 
డై వము నమ్ముంగవలె తను వె_త్తితే 
యీవల శ్రీవేంక మేళు( డితనికే శరణని 
భావించి (బతకవలె పనివడి దేహికి 


ఇ వశం 
ఎ ్వేళ్వరా నీకు శరణుచొచ్చితి మిద 
వుర్తిలోన నమెంచేవునమ లే న్మః 


ఎలయ నేమిటికై నా వెరవం.౧డేళంమే 
యెలమి ధైర్యము నీ యక లేదు 
బలిమి చూపెద నేసట్టుననై సా "౦కే 
చెలగి నీవే లోనిచేత ఎ *తృకుండవు, 


జగమ-లోోపల నేనెచ్చరికై వుంజేనంయే 
అగపడి బుద్ది సీవియ్య్నుక అేదు 
పగటుసంసారము[ భమ విడిచేనం ఓ 
నుగటిమిగిల నీవు మాయానాధుండవు 


శేవల మీపుట్టుగును గలిచివుండేనంటి 
ఆవేళ నీవు ము క్షియ్యగ లేదు 
(శ్రీ చేంక "పేళ్వుర నిక చేశానుకిచ్చేనంసే 
లావుసంఎదల నీవు లత్సీనాథు6డవు 


G రష 
ఆళ జే యిస్నయు నిచ్చు నడగిగవలాను 
య 
చేతితోనే వుండంగాను చింతించరు హారి 


107 


॥ఎందు॥ 158 


1వల్సవి ॥ 


॥ న్వే॥ 


Ts "ర్వ ir 


1“ dgu 159 


(వపలవి॥ 
య 


108 (శ్రీ తాళ్ల పాక అన్నమాచార్యుల 


వలెనంకే సంపదలు వట్టి యలమట(జెట్లు 
అలసి వోవపనంచేను అండ నే వుండు 
తలచి యిందరు నీతంతీవుల( జిక్కి 
తలంచ రెందును బరతత్వ మెనవారిని ॥ ఆత(॥ 


ఆనపడితే నింతులు అన్ని టాను విగుతురు 
వాసితో నుంచేనే తామే వత్తు రొద్లికి 
పోనరించి యిందరు నీపొంధుల[భమల( బడ్‌ 
పాసివున్నార దే తనుపతియెనవా౭ని, ॥ అత(॥ 


గట్టిగా రాతిరాల్లాను కలయె యుండు బగము 
పట్టపగ లై కే తమపాల నుండును 
బట్టబయలు పందిని ెళ్తురుగాని చే 


వట్టలు (శ్రీ, వెంక టా, దిపై నున్ని వారి” 1। ఆత6౬॥ 160 
నాళ ంగనాట 
“పకొని చూడరో వుట్టపండుగ నేడు 
ఆకడ గ లెతలకు నానందము నే౭డు H పల్లవి il 


ఆదికాలవఎఒన€ గమ డవతరిం చినయ టి 

ఆదల (శావణబహుళాసమాంరును 

దాచాత రోహాణినతు తము ౧గూడె నడురేయి 

సాదించ లోకుల కెల్లా జయం తియా యను, ॥ వెకొ ॥ 
వనుదేవునిని దేవకిని మన్నించి కృష్తు6-- 

డెనలంగి రెపల్లెకు నతెంచుటాయను 

కొసరి యళో దానందగోపులకు (బుతోజ్చవ = 

మనమున నిచ్చి మించె నన్నిటా మెలాయను ॥ కొ 41 


న చారం దయా. ఎజతజాతాతాట. నారా అలానా ఆనా. మారన కరా. దన లనాలలా కనకాల. 


దా డాశనశయ' పూ ము పా. 


ఆధ్యాత్మ సంకీర్తనలు 


తొట్టినరాళాసు లతోడం గూడ భవిమీంద 
నమ కంసునిమదము వాతమాయను 
రట్లడి(శ్రీ, వేంక కేకు. డిచు వీధులనెల 
© చు ౧౧ 
జట్టిగా మెరసేయట్టినంభమము లాయను, 


శికు 229 చేవగాళధార 
ఒకరి కొకరు వొడ్డు దప్పులనే 
పకపకనవ్వు పచరించేరు 


కొట్టి నుట్లచె గోవిందు డంతలో 
తిెట్రిరు గోపనతీమణులు 
పటీం జన్నులక్షే వెవె గోవిందుడు 
అ ర) గ 
మెపైలపాదాల మెళ్సే 6౦తులు 


వారవట్టి6 జాలు వంచి గోవిందుడు 
గోర గీశే రడే గొల్లెతిలు 
చీర లంటీ నశ్లై చెంది గోవిందుడు 
మేరతో( గొప్పు వంచి మించే కింతులు, 


శెలసి వెన్నారగించీ గోవిందు(డు 
తొలగ దోసేరు దొడ్డివారు 
కల నెను (శ్రీ, వేంకటాద్రిగోవిందు(డు 
అల మేరు మరి నంగనలు, 


శంకరా భరణం 
మదనజనకునికి మజ్జన వేళ 
పది వేలుభోగములు పరగినబె 


109 


॥“వెకొ॥ 181 


i పల్లవి tt 


(ఓక ॥ 


12౬5 ॥ 


1 ఒక ॥ 162 


॥ పల్లవి క్‌ 


110 శ్రీ) తాళ్ల పాక అన్నమాచార్యుల 


“వున్న తివేదభఘో పాల నురీగధరునివ్‌ 6౯ 
పన్నీటికాలువలు పారీఎజె 
మున్నిటిమునులహూ_ సమం: గప్బుర పుధూళి 
కన్ను లఅవండుగగా గప్పీకచె 


సేనలుగా నలంవంక (శ్రీ సతివిభులిమీ (ద 
వొసనన తట్టుపుణు(గు వడినీన బె 
ఖభానురప్పు, జం|[దా'౨*పటు౫టి కాంత అలా 

య రు లు దా 
ఊఆనల మొల; గట్టంగా నమురి నడ 

2౪, లగి సొమ్ము లెల్లా (ళీ ) వేదిక “కుశంరు మేన 

me pa చ 


చెలకొని వాంతులతో నిండీవచె 
౨౨౯ మేలుముంగ వుగమందు నెలకొగి యె 


MrT 


॥ మద్‌ ॥ 


లగ గృపా రినము చలీనడె 1 ముద 4 188 


నాళంగ కాటు 
ఫీకగపుచ క్రై వుదె పిడుగులు లాలీ నె 
ఎెకొని నిలువరాదు పారరో దిక్కులకు. 


బండికండ్రరవమ దే బంగారు మెలు6గులవే 
కొండవంటిగధమది గొడగులచే 
మెండుగ దేవుడు వీధి మెరసి యేతెంచీ వాంజ్తే 
బండుబండ్రె యనురలు పారరో తిక్కులకు 


గరుడధ్వజమదే ఘంటారవముల'వే 
సొరిది ముక్యాలకుచ్చులు నవే 
బిరుదుశంఖము్ముమో6త జెరయించీ చేవుండ దే 
నురగ దానవు లెల్ల( బారరో దిక్కులకు 


పలి 


1 ఖక ॥ 


nds ॥ 


అధ్యాత్మ సంకీర్తనలు 111 


ముంగిట బలములవే మొరసీ భేరులవే 
సంగతి! (బతాపమచే సాకారమది 
కుంగ కల మేలుమంగం గూడి (శీ) వేంక శుశు(డు 


భంగ"పెట్టి దె శేయులు పారరో దిక్కులకు ౫ థీక 1 164 
(శ్రీరాగం 
భావించ ఈ ఇలులాల పరమాత్ముని 
చేవబేరి చిగురులో చేగయె యుండెను. ॥ పల్త ఏ ॥ 


మలసి పన్నీట వారి మజ్జనమాడే వేళ 
క లశాలబ్ది (దే లేమాణికమువలె నుంజను 
అలరి కప్వురకాపు అవధరించేటి వేళ 
మొలచిన వెన్నెల ములక యె యుండెను ॥ rZon 


అంచల6 దట్టుపుణుగు అవధరించేటివేళ 
యెంచ నంజనాద్రిసె యేను? వుండెను 
మించినహారము లెల్ల మేన నించుకొన్న వేళ 
మంచీ మంచి నవత మండఅమై యుండెను 1 భాం 


వున్నతి నలమేల్మంగ నురముననుంచువేళ 
"న్ని థై. పూచినట్ట నంపెంగవలె నుండెను 
వన్నె (శీ, వేంక శుకుడు వరములిచ్చేటివేళ 
తిన్న నై యందరిఖాగ్య దేవత మై యుండెను. ॥ ఖభావిం॥ 165 


సామంత ౬ 


చెప్పరానిమహిమల (శ్రీ చేవుం డతండు 
కప్పి కన్ను లపండుగగా+ జూడరో ॥ పల్లవి ॥ 


118 See ee 


అద్దుచు( గప్పురధూళి యై మెన నలంద6గా 
వొదిక దెవువిభావ మూహించితేను 
మద్దులు పిరిచినట్టి మంచి బాలక్సృన్లునికి 
మద్దుల కాంతి మన మలనినటుండె ॥ చెవ్ప ॥ 


అమరం దట్టుపుణు(గు అవధరించ.(గాను 
తమితో. బోలి కెలెల్లం దచ్చిచూడంా 
యమునానది నాగేట నండకు6 దీనుకొన+గా 
యమునానదినలుపు అంటినయట్లుం జె 1 చెప్ప ॥ 


అంగముల (శ్రీ వేంకటాధిపున కింతటాను 
సింగారించి సొమ్ము లెల్ల (6 జెలరేంగగా 
బంగారపుటలమేలునుంగ నురాన నుంచయగా 
బంగారము మేననెల్తా( బరగినట్టుంణె ॥ చెప్పు 166 


పాడీ 
నేరనైతి నింతెకాక చే నిన్నాళు 


యేరీతి విచారించినా నిదివో నిళ్ళయము ! వలవి॥ 
0౧౧ 


నాకుంగా వేరొకరు విన్నపము సేనేరా నీక్రు 
వాకుచ్చి నేనే ఆడవలెగాక 
యీకడ నాకంళుు హీను నింక నీవు ౧ గా(౦)చేవా 
శ్రీకాంతుండ యింక నీచిత్త మించే శాక. ॥ నేర 
నీవల్ల బతుకలేక నే నొకరి వేంజేనా 
'వావిరి నిన్నే కొనరవ లెంగాద్ర 
సీవితరణగుణము నీలోనే దాంచుకొనేవా 


పోవ నావంటి వారికి జూవవల(€గాక్ర్య , ౮ 4 నేర॥ 


౧. “గాబేవా' రక్షించేవా? అనునరమే బాగున్నది, 
ళు 


అధ్యాత్మనం కీర్తనలు 113 


తల్లికి లేనిముద్దు దాదెకేం గలదా మరి 
చెలుబడి నీవే దయసేయుటగాక 
తెల్ల శ్రీవేంక శేశ్వర తూరి నాలో నున్నా డవు 


చల6గా నీచనవిచ్చి జరుపుటగాక 1నేరః 187 
రేకు £80 లలిత 
ఎట్టున్నదో నీచిత్త మెదురాడ నే వెఅతు 
గట్టిగా వారి నీమాయ కడవంగ రాదు. ॥ పలవి ॥ 


నిచ్చ వతితుల(జూచి నేను సంసాంనె యుందు 
అచ్చపున వ్యానుల6 జూ చటువలె నయ్యేనందు 
పాచ్చి మోచివచ్చితేను యెక్క_డిగొడవ యందు 
ఇచ్చట నిళ్చలబుద్ధి యెంమా నేం గానను, ॥ ఎటు ॥ 


కర్ముల( జూచొక వేళ కర్మము నేం జేయ(బోదు 
మర్శ్మపుజ్ఞానులం జూచి మంచిదందును 
అర్మిల "రెండూ. జూచి అంతలో క5ందేహింతు 
నిర్భలమయినబుద్ది నే నెందు గానను, ॥ ఎట్లు ॥ 


వారణాసి వోంజూచి వారి వెంటం దగులుదు 
తేరి కొంత దవ్వు వోలు తిరుగుదును 
నేరిచి (శ్రీవేంక శేళ నీవే నన్ను. గాచితివి 
యీూరీతి6 దేరినబుద్ది యెందూ నేంగానను 1ఎటు 168 


చలిత 


(శ్రీపతి యీతి6డుండగా6౬ జిక్కిన వారి నమ్ముట 
తీవనీ మీసాలమీ(6దితేనె నాకుట ుండీ. ప విజ 


Vol 3-F3B 


il4 శీ తాళ్లపాక అన్నమాచార్యుల 


తల(చినంతటిలోనె దైవ మెదుటం గలడు 
కొలువనేర నియట్టికొం శే కాని 
ఇల నరుల గొలుచు అందో కోక౯లు వేసి 
బలకొ క్కెరలవెంట6 బారాడుటనుండీ క ర్రీవ॥ 


శరణన్న మాత మున నకలవరము లిచ్చు 
నిరతి మరచినట్లినేరమేకాని 
పొరి నితగోపాయానం. బొరలుట గాజుంబూన 
గరిమ మాణికమంటా6 గట్టుకొంట సుండీ 1(శ్రీప ॥ 


చేత మొక్కితే. జాలు (శ్రీ వేంక చీకుడు గాచు 
కాతరాన నేవించనికడమేకశాని 
యోతల నిది నూని మరెన్ని పుణా*౦లు చేసినా 


రీతి నడవింగాసినరి త్త వెన్నెలనుండీ i శ్రీవ 1 169 
బా 
కొల(6దిపుణ్యపాపాలే కొంగురొక్కాములు పెట్ట 
'వెలదెంచి జేరమాడ వేగించే రారో. ॥ పల్లవి ॥ 


జననాలు మరణాలు నంసార భోగములును 
అనిశము భూమిమీద నగ్గువలు 


కొనేవారు. దినేవారు కూడి కూడి మూ (కలై. 
దినసంత లెక్కె నిదే దెవుులాల రారో ॥ కొల6॥ 


౧ అంగనలవలపులఅంగళ్లు వెట్టి రే 
చెంగట వయనులనేచింతలకింద 
సంగతి గాయమనేనంచుల నించుకొందము 
చెంగి పోరాదు మనకు జీవులాల రారో ॥ కొలం ॥ 


టెం క్‌ అంగనలు శ్‌ కావచ్చు. 


అధ్యాత్మసంకీ రసలు 115 


లంపటాలు సంపదలు లది ౧నంజారాను లాయ 
ఆంపుల ముంచి తలల కెత్తుకోరో 
దింపక ఇందులోనే తిరిగి (శ్రీవేంక కీళు =. 
పంపున లాభము చేకి పపాణులాల రారో. ౪ఠెల॥ 170 


ముఖారి 
చివమా వోదై వమా నన్ను దయ (జూడందగచా 
నే వెటీవాండనె తే నీవు వెలివా 41పలవి॥ 
య య (అ) oe 


చవిగొంటి నెత్తుకెలా చన్నుంబాలనుచు నేను 
భువిం దొలే నోచితి పుళ్లు నంటాను 
యివల గడుపులోన పాయమౌతాం. గూడవు తా 
నివిరి న న్నెర(గను ని న్నెరంగేనా ॥ డైవ॥ 


మొగి జావుకు వెరతు ముందర గాన నేను 
వెగటులంపట మైతే వేసరుకొందు 
వగపును నగవును వడి నొక్క మొకమంటే 
తగులైనవా.డ నీవె తలంపు చాకున్న దా. ॥దెవ॥ 


మతి (భ మసితి. గొంత మన్ను నాకు రాజ్యమని 
సతులంటూ సుతులంటా సం రారినై తి 
గతియె (శ్రీ వేంక చశ కాచితి వింతటిలోనే 
యి3రుండ నింతే సీకు నేమి బూత నేను. 2 దైవజ 171 


చలిత 


వారి నిను నెరయంగనియలమట లింతేశాయ 
శరణంటి నిదె నీకే సరేషళ కావవే. ॥వల్త్ల వి॥ 
రా. “అందారాసులు * “అంచారి” మనే యర్థములోనేనా? అంబారము = 


ధాన్యరాశి అని క_ర. 


118 శీ తాళ్ల పాక అన్నమాచార్యుల 


చొచ్చితి స్వర్గము దొల్లి సుకృతము లెల్లా 6 "జేసి 
టి. Pan కన. 
ఇచ్చం గొలిచితి నుర లిందరిని 
గచ్చులం బుణ్యము దీరం గమ్మటిజన్మముల శే 
వచ్చితి పురుషార్థము వడి నెందూం గానను "వొ 


వెదకితి భూముల విశ్వక "రె వ్వ్యడోయంటా 
చదివితి. బున్తకాలు సారె సారెకు 
తుద ననుమానమున దొమ్మి నీకలు 'దెల్లంగా 
మదిసితి నింతేళాని ముంద శఅిమీ6 గానను, ॥వా 


చింత లెల్ల నుడిగితి | శ్రీవేంక కుళ్వర నిన్ను 
వింత లేక శరణని వెలనితినీ 
ణా 
ఇంతల నిన్నా శ'దా కా చిక్కి కర్ళముల నట్టి 


గంతులు వేసితింగాని కడ గాననై తిని ॥వారి॥ 1 
మాళవి గాళ 
వకు నాకు నెట్టుగూడె ని వెటు నన్నేలితిప 
యీ; రుణ "కే మొక్కి_తి నిందిరారము౯కా, 4 వలవి 


కమలాత నీ వనంతకల్యాణణ ణనిధివి 
అమితిద. ర్లుణ నాసి నన్నీటా నేను 
అమర(€గ స్వతం్యతుండ వటు నిన్ను నెంచిశేను 
తమి నించుకంతా స్వతంత్రుడ నేం గాను. ॥ నీకు 


దేవ నీవై తే నర్వదేవరతకు(డవు చే 
జీవుండ నిందియాలం బెంచేవాండను 
ఆవల (బవ్మోండాల కన్నిటా. బొడవు నీవు 
భావించ నే నణివై పరగేటి నాండను ॥ నీకు 


అధ్యాత్మ సంకిర్తనసలు 


నానార్థసంపన్ను (డపు నావల్ల శేమి గంటివి 
ఆనుక నాయంక ర్యామి వై పాయవు 
(శ్రీనిధివి నీవైతే శ్రీ వేంకటాద్రిపతివి 
దీముండ నొకండ నేను (దిష్టించి కా చితివిః 


రేకు 281 థన్నాసి 
వెట్రి దెలిసి రోకలి వసం జుట్లుకొన్నటు 
(2) లు లు 

యిట్టిదీముభోగముల "నన సేము* 


మురికి దేవాము మాచి మూలల సిగ్గువడక 
పొరిం బరిమళములు సూసెము 
పరగ పునుకతల పావనము సెసేమంటా 
నిరతితోడ దినము నీట ముంచేము. 


పుక్క_కు పంచేంద్రియపుపుట్లు వుట్టి యందరిలో 
'మొక్కించుక దొరలమై మురిసేము 


దిక్కు_ల నెదిరి వారి. దెలిపేము 


దివసంసార మే మాకు సీవుండని కొలుచుక 
వెనుకొ"ని ఘ *“ము_క్రి వెదకేము 
"'యెన లేక (శ్రీ, వేంక టేళ మమ్ము6 గావ(గాను 
తనిసి తొల్లిటివాటు దల€చేముం 


రామ|కియ 
ఇంకా నో దెవమా యేల జెల్ట్‌ దవ్వించేవు 
కొంకి తెంచి ముడిగొంళకు కుజటుచేకాచదా. 


11 


జనీకు॥ 178 


॥ వెల్‌ క 
నో 


1 వెంకీ ॥ 
65 


4 వలీ! 174 
య 


118 (శ్రీతాళ్ల పాక అన్నమాచార్యుల 


చది కొని సీదానులు టబవ్మోదుల! గొలం్రమని 
లోకుల' గొల్చితే వారు లోలో నవ్వ గా 
కోక చాకియింట వేస కొ క్కెరాలవెంటం బోతే 


ఆకడ పురుషార్ణము నందీశా జీవుండు 1 ఇంకా 


వుమ్మడి గర్భఫలము వొల్ల మని పసిడికి 
నమ్మిక చేయి వాంచితే నవ్వదా అది 
కమ్మి శిరనుండ+గా మో కాల సేన వెట్టంబో తే 


నమ్మతి నిందరలోన జాణౌనా జీవుడు, ugqo ty 


సారెకు మాయా[పపంచ బువకు లోను గాక 
నారులకు లోనై తే నవ్యరా వారు 


యీరితి (శ్రీ వేంక మేళ ఇన్నిటా నీశరణని 
కూరవండి కవ వే (గోరినా జీవుడు ఇంకా! ITE 


టె 
అమ్మే దొకటియును అసీవులోని డొకటే 
అమ్ముల మాగుణములు యెంచం జో టేదయ్యా [పల్లవి | 


యెప్పుడు నేము చూచిన నిణద్రియకింకరులము 
ఇప్పుడు పీకింకరుల మెట్ట యేమో 
తప్పక ధనమునకు దాస్యము నేము సేము 
చెప్పి నీదానుల మన సిగ్గుగాదా మాకు. i అమ్మే 


వడంతుల కెప్పుడును పర శం[తులము రము 
వడి నీవరతంత్రభావము మాశేద్‌ 
నడుమ గ చులకే నాలుక అమ్ముడు వోయ 
యడయేది నిన్ను ను౭ఇంచేఐఖంవ:కును ॥ అమ్మే ॥ 


అధ్య్యాత్మి సంకీర నలు 119 


తనువులంపటానకు తగ మీందె త్రితిమిదె 
వొనరి నీవూడిగాన కొది గే దెట్టు 
ననిశి (శ్రీవేంక లేళ నాంజే నీకు శరణంటి 


వెనక ముంచెంచక నీవే కావవయ్యాన. ॥ అ మ్మే n 178 
చసాత్‌. 
వెల్త చెలిని మరియు "వేందురు దవ్వేము "నేము 
ముజ్జు(బాలమంకు వాండ మూూంలమా శరణు ॥ పల్లవి ॥ 


తోలు చెముకలు ముట్టి దోనమంటా? దీర్ధమాడి 
తోలు నెముకల మేనితోడ నున్నాండ 
వాలిన జీవపాంప వద్దని చె తన్నముతో 
తేలించి శాకపా కాల దిగమింగేము, ॥ వెలి ॥ 


బూతున( బుట్టినందుకు పుణ్నములెల్లాం జేసి 
బూతులసంసార మే భోగించేము 
పాతకము లెల్లాం బోను బహుచానము లొసంగి 
ఆతల నొరులం బోయి ఆడిగేము నేము. ॥ వెల్లి న్‌ 


కర్మము అన్నియు. దోసి ఘనము క్తి. బొందేనంటా 
కర్శాచరణములే కడు. జిసేము 
నిర్మించి (శ్రీ, చేంక కేళ నేరాలు నన్ను నెంచక 
ధర్మము దలంచి నీవే దయ? జూడవే, ఇ వెలి ౪ 177 


'జేనాళం 


వమన(గవచ్చునమ్మ ఇటువంటి వారి జూచి 
కామించి గోపిక లెల్లాం గాచుకున్నా రదివో. 4 పల్లవి ॥ 


12D శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


రోల గట్టువడ్డ వాండు రోంకలివట్టిన వొాండు 
వే? లేదు వెన్న లెని ౧వెరంజూడేకు 
వేల గొండె తిన వా(డు వేరే యేరుసేసేవా(డు 
జాలులవలెనే వీధి? జారా చేకు వారవో 


కాటుక మెచాయవాళ€డు కవ్సురపువన్నె వాడు 
కూటము గూడుక జోడుకో డల నారు 
నీటు. బై (డికోక వాడు నీలి కాళతోడి వాడు 
శెటలై దూడల గాచి తిరిగే రు వారివో 


వేరి చీరలిచ్చు వాండు చెలి. గుంగించినవా(డు 
ధీరులై. "రేపల్లె లోనం దిరిగే రే 
యీరీతి (శీ వేంకట్యాది నిద్దరును శేకరూ వై 


కోరిన వారివరాలు కొల్ల లిచ్చే రదివో nవమ॥ 178 


పొడి 


చేరి యంచెల మోతతో చెన్న కేశవా 
యీరీతి మాడువూంలో నిట్లాడే వా. 


మున్ను యళోదవద్గను మ ర్రు ౨గు* శాడితివి 
పన్ని నేవల్లెవీధులం బా రాడితివి 
పిన్న వె గోపాల.లతో6 లిల్లదీపులాడితివి 
యెన్నిక మాండుపూరిలో యిట్లా జే వా. 

న 

శ్రీల యమునలో రాన్మకీడ లాడితి 
చేలలంటి గోపికల చెట్లా. టాలాడతివి 
యీలీల మా(డ పూరిలో యిట్లాజే వా. 


గారింగువడి”గగలవపె కడు వాట్యమాడితివి 


౧. వెరంజి+ఆదేరు 
౨. గునీసి + అదితివి=గు నిశాడితి వివ్యావవారికసంధి. 


॥ పలవి॥ 
bn 


॥ చేరి 


॥ చేరి ॥ 


రేకు 


అధ్యాత్మసంకీ ర్తనలు 


తగువిభాండకునితో చాంగిథి ముచ్చలాడితి 
అగడుగా బండివిగిచాటలాడితి 


121 


వొగి (శ్రీ వంకటగిరినుండి వచ్చి మాడ. పూర 


నెగ నిగసి ౧గతుల కిటులాజే వా(2) 


ఐవి లలీత 


పన్న చేత(బట్టి నేయి వెదక నేలా 
యిన్నిటా సంచిచూచితే నిదియే వివేకము. 


నీచానులున్న చోట నిత్వ వె కుంర మిడి 
వెదతో వేరొక చోట పదక నేలా 
ఆదిగొని వారిరూపు లవియీ నీరూపులు 
పోది నిన్ను మదడి* దలపోయనేలా 


వారలతోడిమాటలు వడి వేదాంతవరన 
సాలె వట్లిచదువులు చదువ శేల 


చేరి వారికరుణే నీచేవట్టి నమన్న నలు 
కోరి యింతకంు ౨ మిమ్ము. గెౌనర నేలా 


నావిన్నపము నిదె నారదళు కాదులును 
యీవిధముననే ఆనతిచ్చినారు 
(శ్రీ వేంక మేళ నివు చేపట్టినదాసులకు 
శ వళమౌ యీబుద్ధి కడ మేలా 


దేవగాంధారి 
పీను(డ ననన్ను( చెచ్చి యింతగా మన్నించితివి 
చానచారి నీవు సేసే తగ విట్రిదయ్యా, 


౧. "గతులు '= నాట్య(ప్మకియలేమో ? 
అని “మమ్ము€ " సూ. ము పొ, 


4 చేరి! 179 


CTA 


|| వన్న [1 


॥ వన్న ॥ 


॥ వెన్న ౪ 180 


॥ పల్లవి ॥ 


122 శ్ర తాళ్ల పాక అన్నమాచార్యుల 


విరతిబొందినయ.ట్లివిమలచిత్తుడ గాను 
భరణి నెక్కుడయినః వసి గాను 
అరుదుగ గెంటులేనిఆ చారవంతు(డ గాను 
వారి నీకరుణ నావై నంటుకెట్టయ్యా ॥ హీను6॥ 


చేముంచి యిందరిలొన జితెందియుడం గాను 
భూమెల్రా చానమిచ్చినవుణణఖ్యు(డ 6 గాను 
దోమటికర్శాలు సేసి తుద కక్కే వాయడం గాను 
'యమిటికి€ గాచితివో యిది సోద్యమయ్యా,. ॥ హీను6॥ 


వివరించి తెలినినవిజ్ఞూని తొలుత గాను 
తవిలి నీభ క్తి గలధన్వు డం గాను 
భవసాగరములోని[వాణిమా[త మింతే నేను 


యివల (క్రీ, పంక మేళ యె లితివయ్యా ఇ హీను6॥ 18! 
మంగళ కెొళిక 
ఇదె నీకన్ను లయెదిటికి వచ్చితి 
కదియుచు నెట్టయిన+ గావకపోదు. ౫ పల్ల పి 


వరమపురువ నీభ క్తి దొరకశే 
యిరవగుజన్మము లె త్రితిని 
హారి నీకరుణకు నరువాము లేకే 
చురితవిదులనందుల 6 బడితి 1 ఇదె ౪ 


జగతీశ్యర నీశరణము లేకే 
వొగి నంసారవువురి. బడితి 
ఖథగవంతు6(6డ నీఫవదములు గనే 
'ఇగనిపావము.ల తీదీవు అతి ॥ఇదా॥ 


అధ్యాత్మ సంకీర్తనలు 128 


గోవిందుఃడ నిను గొలువ6గ నేర శే 
ఛావతి యాన=*6 దగిలితిని 
(శ్రీ వే-క ేళ్వర చేరి నీవు నా 


దై వమవుగా[€గ ధన్యుండనయితి ॥ఇచె॥ 182 
4  చేసాళం 
౧ ఈత (కే ము క్రిదోవ యోాతంజే మాయా శార్యుC 
డీతండు గలుగ (బట్టి ఇందరు బదికిరి, శ పల్లవి ॥ 


అదివో తాళ్లపాక అన్నమాచార్యులు 
యిజె వీయె (శ్రీ, వేంక శుకు నెదుట 
వెద వెట్లి లోకములో వేదములన్నియు మంచి ___ 
వదములు సేసి పాడి పావనముసేసెను ॥ ఈతం ॥ 


అఅరుచు. దాళ్ల పాక అన్నమాచార్యులు 
నిలిచి (శ్రీ వెంకటనిధియే తానై 
కఠలిదోపములు వావ ఘనపురా ణములెల్ల 
పలుకుల నించి నింది పాడినా6డు వారిని 1 ఈత6 1 


అంగపించెల దాళఫాక అన్నమాచార్యులు 
బంగారు (శ్రీ చేంక కుశుపాదము లందు 
వంగుమీర (శ్రీ వెంకటరమణుని యలమేలు -- 
మంగను యిద్దరి బాడి౨మమ్ము గరుణించెను ॥ ఈత6౬ః 188 


అమిత 
నె౭యడు నిముపహావమ నెరపెడినమయము 
వాడి మెరసి యిటు వరదుండ రావే ॥ పల్ల వి ॥ 


టర్‌ దాయ తు యనా. 
) ఈపాటకూడ పెదతిరుమలాచార్యులదొ, వినతిరుమలాచార్యులదో కావలయును *“మమ్ము¢ 
గరుణించెను' అనుదాబతో ఇది ఇతరులదనుట స్పష్టము. ౨ “మమ్ములి కావలెను 


= 


124 (్రీతాశ్లపాక అన్నమాచార్యుల 


అల చృకపాణ్‌ వై యనురలతల-- 
లిల( గూల్చిన జగదీశ్వరుండ 
చలమున హిరణ్య అకాడ యిటు భూ 
వలయుము నిలిపిన వరావామా 


పంచల నీచాను( బలి చినక శిపుని6 
జించిన (కీనరసింవామా 
యెంచి విధీవణు కిటు లంక యొవగి 
కొంచని| పతాప కోదండరామా 


నరళకానురు నటు న౭ికి కామినుల 
సిరులం జెలుగొన్న (శ్రీకృష్ల 
పారింబొరి బధిచెి భూదాన మడిగి 
సిది నిటుగూడిన క్రీ వేంక కేశా 


శంక రాభదధణం 


కని ౧గుడ్డును నదె విని చెవుడును నిదె 
ననిచి జగత్తు “డచీనదివో 


వుదయా స్తమయము లెకదినముననే 
'యెదుటనె వున్నవి యెంచినను 


యిడివో జీవులు యొంచక తమతను- 
బదుకులు నతమని (భమసెదరు. 


'వెలు(గును జీ(కటి వెనల గను(గొనలనె 
నిలిచీ నూరక నిమిషములో 
కలవలె నుండినగతి సంసారము 
బలువుగ నతమని (ఖమ నెదరు. 

౧. “గుడ్తియు * కావచ్చు. 


4 నేండు ॥ 


క నేడు ॥ 


1 నేడు! 184 


[వలవి॥ 
(ap) 


కనీ కః 


౪రనికి 


అధ్యాత్మసంకి ర్లనలు 125 


కాంతలు బురుషులు కాయ మె.క్కుట నె 
పొంతనే పుట్టుచుం బెద లెదరు 
యింతయు (శ్రీవేంక పేశ్వరుమహిమల-- 


పంతము 'దెలియక (భమ నెదరు- గకని॥ 185 
5కు 2౪8 రఛామ్మక్రయ 
౧వఎదిరించి పోట్లాడ నెవ్వరితరము లిక 
(త్రిదళవంద్యుండు వారిం బరిచూడ€గల రా ఇపల్ల వి ॥ 


భూత మీన మదరితే గగ్గులకాడవుదురు 
యూతండు దలచూపితే నెదిరించ రరులు 
ఆతురాన గొరిశరాయడికి నోవంగ లేరు 
చేతిగోరు మీటిళేనే ఛిన్న భిన్న మవుదురు. ॥ ఎది॥ 


చెనైె. నిత డడుగిడ పాతాళానం గుంగుదురు 
కోపించినంత నెత్తురుగుండాలపాలౌదురు 
తూవు చేత నంటితే3 తుత్తుమురె పారుదురు 
రాపునీలికాశ గంశు రణభీవి గొందుకు. 1 ఎది 1॥ 


ముంతన మీత6 డాడితే మానముగోల పోదురు 
కొంత గుజ్ఞ మెక్కితేనే గుంటంగూలిపోదురు 
యింతటా రీ వేంక కేకు డెక్కుడం జూచిన దానే 


పింత| పతాపముతోడ విర్ర వీ (గీ వద్రవోే, ॥ ఎది [1 186 
వరాళి 
కలిమి గలిగియు నధమగతి యదేల 
బలిమిగఠరిగియు లోంగి బతిమాలనేల. 1 పల్చవి &॥ 


౧. ఇందు దశావతార సమన్వయము కలదు. 


126 (శ్రీ తాళ్ల పాక అన్నమాచార్యుల 


ఇలువేలు పొకండు వారి ఇంటనే వుండగా 
వలు వేలుపులతోడి|[ భమక3 లేల 
“మల6గి సూర్యు డెక్క_(డు మికి_దిని “వెలు6గ ౧౦7౫ 
వెలలేని దీవములు వేయి నమిటికి ॥ కఠి॥ 


వారిభ_కి యొక్క_కు ఆత్మలో నుండగా 
పరయుక్తు అంచేటివనులేల 
రుల. జిం తామణటు చేతిలో నుండలా 
నరి గాజుబూన మెచ్చ(గ నదెమిటికి, క 


నాలుకను మంచి వారినామ ముకటుండయగా 
గాలి. బోయెటివూర గాథ లేల 
యీలీల (శ్రీ, వేంక శుళు( 'జఇజదుట నె వుండగా 


మూ లలకు+ జేచాంచి "మొక్కా ని(కనేలా uD 187 
గుండ|కియ 
నివే యెరిగి నేయు నీచిత్తము వచ్చినట్లు 
తావులం గొనశేనన్నా తనివోదు వాకు. ॥ పల వి॥ 


వారి నిన్ను నమ్మితి నే ౧నననెట్టు వచ్చు నాకు 
ఇరవైన బుద్ధి నా ఇచ్చగాదు 
వరవున నొకటి నే విన్న వించెదనం కును 
సరి నీవు వెలిగాను న్వతం[తుండం గాను. ॥ నీవే॥ 


యిట్టి న్నీవె భారము నే నెట్టు వేయంగవచ్చు 
పట్టి నీకు( బురుషార్థపరుండయ గాను 
గుట్టుతోడ చే నిన్ను గొలువ(గం గొలువంగ 
యెజ్టరాం గానిమ్ము యెరంగ నెవ్వరిని, ॥నీవే॥ 





రా- “ననక ' పూ ము, పొ, 


అధ్యాత్మ సంక్రీ రనలు 


యింతటిదై వమవు నిన్ని(క నెందు వద కను 
చెంత శరణాగతులచేతి వాడవు 
వింతగాదు నీకును (శ్రీవేంక కుళ నాకును 
అంత ర్యామివి సీయానతిలో వాడను 


జౌళి 
ఇట్టేయవి వెక బుద్ది ఇయేవనికివచ్చు నింక 
జట్టిగొని చాగ ణము చక్క(జేయంగదవే 


వారి నీయిచ్చం (బపంచమంళతా నీవు నడప(గ 
అరసి నీళ_క్తి చెలియక నమ్మక 
౧వెర వెరంగనియట్టి వెజ్టివాండ నే నొక్క 
దొరనంటా6 బనుల కుద్యోగించేను 


అంత రాత్మవైై నీవు ఆన్నియు! చెర రేంచంగ 
బంతినే నీనుహి మెల్తా భావించక 
చెంత నిసంసారము సేసేవాండ నే నంటా 
దొంతులకోరికలతో. దూరిపారేను 


ఆదినుండి స్వతం్యతుండ వై యేలినట్టినిన్ను 
సోదించి శరణు నాంజే చొరంగలేక 


యీథెన (శ్రీవేంక మేళ యిప్పుడు నీచానుండ నై 


భీదయకలిమితోడ నేడు మొక్కను. 


లలిత 


ఓపితేం చానే తగిలి వోపకున్న( దానే మాని 
మాపు కేపునలయింకేమాయ మాశేలా, 


౧. వెరపిరంగని” పూ. ము పాం 


॥ఖవే॥ 188 


పల సి॥ 
లల, 


1 ఇట్ల & 


॥ ఇట్టి i 


i ఇట్టి 1 109 


41మవలమి 1 
cr 


128 శ్రితా శ షాక్ర అన్నమాచార్యుల 


చింళతాయకుండగు/0వారి చిత్తములో నుండంగాను 
వింతవింతవిచా రల వెల్లి నూేలా 
చెంతల పరునవేది చేతిలోనే వుండంగాను 
దొంతరవిద్యలతోడిదోవ మాకేలా, ॥ ఓపి॥ 


తోడు నీడై యచ్యుతు(డు తొలంగక వుండంగాను 
జాడదప్పి తిరిగేటిజాలి మా"కేలా 
యేడనో కోకలు వేసి యేమియు నెరల లేక 
చేడుకతో కొక్క రాల వెంట మా కేలా, ॥ &పి ॥ 


'వెల్లవిరై యదుట (శ్రీవేంక మేళు( డుండ గాను 
బల్సిదు6 డీతని( జాసి (భ్రమ మాశకేలా 
యెల్లధాన్యములు మాయింటిలో నుండంగాను 


పొలి కటుదంచేమని బుడి మాశేలా ॥ ఓవీ॥ 190 
aa) ఈ లా 
గుజరి 
Us] 
మాశేమి నీకరుణ మవోపసాదమనేము 
సీకు నీదానులశేతినింద జెట్లుగాచా, ॥వల్లవి ॥ 


పమ్మి మిమ్ము? గెలిచిన బంట్లం బరులు దమ. 
సొమ్మృనుచు దియ్యగా ( జూచేదాొ 
వుమ్మడి నీవిందుకెల్లా నూరకున్న (గన మిమ్ము 
నమ్ముమన్న వేదాలయానతి కొొంచెపడ చా ॥మాే॥ 


నీముద మోచినవారి నీచులు దడవంగాను 
యీమేర నడ్డమురాక యిట్లుం జేదా 
వోమక నీవీవేళ నూరకున్న నల్రనా(టి __ 
సామజము6 గాచినది నసంచేహించ6బడచా. ౫మాసే॥ 


అధ్యాత్మసంకీర్తనలు 120 


మీరుమన్నించిన బారు మీవాకిలి గావ కేడో 
వారి వాకిలి గావంగా వద్దన రాదా 
'నేరిచి (శ్రీ వేంకశేళ నెండు నన్ను€ గావకున్న 
ధారుణి మీదయే మిమ్ము 6వ్వులెంచుకొనచా [$మాక॥ [101 


రేకు 284 సాకంగ నాట 
౧నే నీంత సేసినయట్టి నెరమి మరవవయ్య 
ఆనుకొని తాళ్ళపాక అన్నమయ్య. జూచు n వలపి॥ 


నావొళ్లియవపరాధా లెన్నక ౨“న్నూ సారె సారె 
చేవేలు దూరీతి విచారించక 
కావించి కన్ను లలోనిక శంకు చెలియ లేక 
ఆవల జందురు నలు వణంకించినట్లు. ఏ నేని & 


పాయక నే. 'జేసినట్టిపాపము లెంచుకొనక' 
ఆయాలు మోవనాడితి నఏవో నిన్ను 
మాయల నాదేవామిదడి మలినమే తల(చక 
చాయలేదని యద్గము సార దోమినట్లు ॥ నేని ౫ 


మదమత్భ కాలు నాలో మానకి కు వుండ(గాను 
అదియే నసీకేంతంటా నాడుకొందును 
యెదలో (శ్రీ కెంకశేశ యిరవై నీ వుండంగాను 


వెదకి వెదకి నీకే వెల్లిగొన్నయట్లు ॥ నేని॥ 192 
లశ 
ఆదివిష్ణు పీశండే యటరమ్మా, 
ఆదిగొని భూభారి మణంచీనోయమ్మా ॥ పల్లవి 11 


“౧ ఈపాపకూడ పెదతిరుమలాచార్యులదో చినతిరుమలాచార్యులదో కావలని 
యున్నది ౨ ఈ “నిన్ను పూ ము, ఏళ్ళలో తప్పిపోయినది 
Vol 3 ౧౪ 


180 (శ్రీ తాళ్ళ పాక అన్నమాచార్యుల 


చందురునుదయ వేళ నవ రేతిరి కాడ 
కందువ బేవకి బిడ్డం గనెనమ్మా 
పొందుగ (బహ్మాదులు పురుంటింటి వాకిటను 
చెంది బాలుని నుతులు ససేరోయమ్మా * ఆది ॥ 


వనుచేవునియుదుట _వెకుంరనాధుండు 
౧సినువై యవతరించి చెల(గీ నమ్మూ 
ముసిముననవ్వులతో మునులకు బుషులకు 
యముసువము౦ంత వా డభయమిచ్చీనమ్మా ॥ ఆది ॥ 


కి న్న తలిదం(డులకు కర్మపాశము లూడి ఏ 
అన్నిటా రాకాసిమూ(క అణ(చినమ్మా 
వున్నతి (శ్రీ వేంకటాాదినుండ లత్మీ దేవితొడ 


వన్ని నిచ్చకల్యాణాల౬ బర గీనమ్మా ఆది! 199 
నామంతం 
వపసిడియజంత లివె పట్టరో వగరు ళాతో 
డెనల( బెరటాండ్లు దేవునివెండ్లికిని ॥ పల్లపి ॥ 


(శ్రీవేంక కేళ్వరునికి (శీ వ.హోలత్మికి 
దై వికపు( బెంధ్రిముహూ రము 'సేండు 
కావించి పరుల. (మోస గరుడధ్వజం బక్క 
'దెవతలు రారొ దేవుని పెండ్లి కిని స 


కందర్ప జనకునికి. గమలా దేవికి( బెండ్లి 


వందిలితోవలం దలంబాలు నేండు 
గందమూ విజ మిచ్చేరు కలువడాలు గట్టిరి 


అందుక మునులు రారో వారిపెండ్షికినీ ॥ పసి6 ॥ 


న. నాల కనకం. అయా కారకం వలాలాతావునా పా చలా. బాతూ ఆతా ల అగాకాల ఆల om ఊగ 


నా | శిసుపై ౨ "రేకు, 


అధ్యాత్మ సంకీర్తనలు 181 


అదె (శ్రీ, వేంకటఎతి కల మేలుమంగకును 
మొదలితిరుగాళ్లకు మొక్కేము నే(డు 
యెదుట నేగేకు వీర యిచ్చేరు వరము లివె 
కదఠి రారో కరువు ఘనుల వెండ్రికిని nen 194 


జ ళి 


ఇందుకే కాలమంచే యాతని శరణంటిమి 
ముందు ముండే దయ.జూచి మొగిలి గోచు(ాక il పల్లవి ॥ 


పుడమి గుంగిన నెతె పురుపో తము డితండు 
యెడసి కొండ గుంగిత నెత్తి నితండు 
అడరి నంసార వార్చి నడ(గినచదానులను 
యిడుమలం దొొందకుండా యింతి కాచు6గాకో. ॥ ఇందు ॥ 


పట్టి ప్రహ్లాదుబాభలు పాొపినదేవు( డితండు 

"రెట్టిగా "పదము లుద్ధరించె నితడు 

వట్టిదుష్టులలో సవా వానమె తె దాసులను 

దిట్టమొె వెళ్లందిసి తా దికైై_ శాచుంాక ॥ ఇందు ॥ 
లంకలో సీతంబెచ్చినలాఎరి తానే యితడు 

మంకు అవాల్య శాపము మాస్సె నితడు 

అంకెల (శ్రీ వేంక కుళుC డతిఖీ తిం బాపి మమ్ము 

గొంకక తనచాసుల. గూడి కాచుంగాక ఇందు! 193 


దేసాళం 


ఓడవిడిచి వదర వూర "కేల పక్షువు 
గోడ గడుగ నడుసే కుగిసీ నోమునసా ॥ పల్లవి 1 


192 


శ్రి తాళ్ల పాక అన్నమాచార్యుల 


చి తములోపలనున్న చిం తామణి యీవొారి 
యి తల. గోరినవెలా నియ్యలాను 
అలాని య a 


త త్తరించి తలంచక దవ్వువోయి పరులకు 
'దెత్తివై యేల నోళ్లు డదెరిచే వోమననా 


కన్ను లెదుటనే వారి కల్చవృతమె యుండి 
మన్నించి లోక మెరంగ మనుపంగాను 
'యెన్నివలసిన మరి యీతనినే యడుగక 
కన్న వారి నే లడుగ6 గటకటా మనసా 


(శ్రీ వేంక చేళుంజే మనచేతివరుసమై యుండి 
ఆావున నీవావరాలు ఆతా నియ్య (గాను 
భావించి మొక్కక వేర బద్ధులై నజీవులను 
చావతివడుచు నేల తగిలే వోమనసొ, 


౬లిత 
మంగళనూ త మొక్క ళు మగశాలికి. గళ్షైది 
అంగవించే మీ(దివన్ను లన్ని యు విభునివే 


తల౭పులోపల నిన్ను 6 దలంచినాను6 గలవు 
తలంచకున్నా నంత రాత్మవై్వై కలవు 
వలువూజ లి6క నేల భ_క్రిసేయనేల నీవు 
గలవని నమ్మేదొక్క.శు బుద్దిగాకా 


మొక్కినా రతింతువు మొక్కకున్నా జగములో 
యిక్కువతో రడి.శువు యెపుడు నీవు 
చెక్కు. విన్నపాలేల పిలిచి యలయనేల 
తక్కక నమ్మేటిది నీచాన్ల మొక్క. 


1 ఓడ ॥ 


॥ ఓడ ॥ 


ఓడ" 196 


వలని ॥ 
(ara) 


జ మంగ ॥ 


4 మంగ ॥ 


అధ్యాత్మ సంకీర్తనలు 138 


కోడునుజ్ఞానినై నా నీగర్భ చాసమే వునికి 
వెడ నజ్ఞానినై నాను విడిదక్క_డే 
బడినే (శ్రీ వేంక శేళ వలునావుద్యోగాలేల 


నిడివి నిన్ను నుతించేనేనుమే నాది ॥మంగ॥1 197 
రేకు లికిర్‌ సామంతం 
పడ ధర్మ మేడ కర్మ మిన్నియు నిహేవే కాక 
యాడనే యిందుకు సాడు. ఇమ నిలిపితివి ॥ పల్లవి ॥ 


'తెగువనేనీ నీకు. బెబ్బిరి బోనములు 
మగండ్ల మాటదోసి మౌనినతులు 
తగ నిన్ను జేపట్టుకే ధర్మముగా నిలిపి 
జగ మెరంయగయగ వెదసమ్మతి సెసితివి ॥ ఏడ ॥ 


బలి దాన నిన్ను బొంద బలుసావానము సస 
త లిదం[డిమాట దోసి తానే రుక్మిణి 
యెల్లగా నీకు మోహించు ె₹ుక్కుడుతగవు సేసి 
వెల్లవిరి నాెపి నీవు వీధుల నేంగితివి ॥ పడ ॥ 


శి, వేంక కేశ నిన్ను సేవించవచ్చితేల జూలు 
ఇావించి రటి.ంతువు నీవరువలను 
యీవల నీకు మొక్కు కు యిన్ని పుణ్యములూ( ౧శేసి(2) 


కావించి హీనుల మమ్ము ఘనుల. చేసితివి "ఏడ॥ 198 
౬లిత 
నమో నారాయణ నాఏివ్నవ మదివో 
నమాను(డ6 గాను నీకు సర్వేశ రతిందవే ॥ పల్దవి ॥ 


న. 





ల. 


౧. ఈ “చేసి” క్వాంతము హేత్వరకము కావచ్చు. 
అజాద్‌ @ 


(శ్రీ తాళ్ల పాక అన్నమాచార్యుల 


మనను నీయాధీనము మాటలు నీ వాజేటివే 
తనువు నీపుట్టించినధన మిది 
మును నీపంసున నిన్ని మాచుకున్నవాండ నింతే 
వెనక నన్ను నేరాలు వేయక రడించవే "నమో 4 


భోగముఅెల్లా నీవి బుద్దులు నీ విచ్చినవి 
యీగతి నాబతుకు ౧నీవిరవై నది 
చేగ దేర నీవు నన్ను జేసినమానిసి నింతే 
సోగల నాయజ్ఞానము చూడక రతించ వే. 1నమో ॥ 


వెలి నీవే లో నీవే వేడుకలెలా నీవే 
కలకాలమును నీకరుణే నాకు 
యిల (క్రీవేకంళుళ నీవేలుకొన్నబంట నింతే 


"సెలవు దప్పించక నీవే రతించవే. ॥నమో॥ 199 
ఆహిరి 
ఏమి సేయ6గలవా.డ నిదివో నేను 
నీమర(గు చొచ్చితింగా నీచిత్త మి(కను ॥ వల్లవి ॥ 


పుట్టిన వాండను నేను భోగించేవాండను నేను 
గట్టిగా నిప్పుడు నాకు గర్హవు నీవు 
వట్టరాదు జవ్వనము పాయరాదు నంసారము 
యిట్టి వెల్ల నీమాయ యేమీ ననరాదు ॥ ఏమ్‌ ॥ 


కడుంగాంతలు నాసొమ్ము కర్మములు నాసొమ్ము 
నడమ నంతరా౧మివి నాకు నీవు 
వుడివోవు కోరికలు వొదుగదు కోవము 
కడదాకా నీమహిమ కాదన౮-దు. ॥ పమీ | 


౧. “ నీకిరవై నది" పూ, ము, పా, సీవిరవైనది=సీవే నిండుకొన్నది లేక, 
నీవే స్టానముగాకలది కావచ్చు. 


అధ్యాత్మసంకి ర్తనలు 


భావించ లేని వాడను (పకృతిలోని వాడను 
(శ్రీవేంక కేళ దయ సేసితివి నీవు 
తోవదప్పదు జైనము తొలగదు పివేకము 
'దేవుండవు నీమర్శము తెలియ+గరాదు 


కాంబోది 
ఏమిసేయం౭గల వార మందుకు నౌదుము నేము 
(శ్రీమాధవ నీవే దయం జిత్తగించు మమ్మును 


'వేపరక పుణ్యాలు గావించేదే యరుదుగాని 
చేసేనంళు పావములు చేతిలోనివే 
గాసిలక చూచితే జీకశు నా వెలుగ గాని 
పీనమంత మటిచినా వెలు నె నాం జీకే, 


'ఆలివతో మూతము సాధించే ద యెొక్కుడుగాని 
అలయించేలోకము లెన్నేనా గలవు 
తలంచితే నీరూపము తానే యదుట నుండు 
యిల బరాశకె_ వుండితే నెచ్చోటాం జిక్కదు 


యూవల నీచాను( డయ ఘనముణాని 
దావతి రాజసా లంతటా నున్నవి 
(శ్రీ వేంకశేళ్వర నీసేవే (ధువవదము 
దేవ తాంతర మెలా దిగుడుకు దిగుడు. 
సా “A Pa 


తత్తు 
జణాదనోటివారెవ్యరు కడలనుండి 
వద 'బేఠిచి సీజేమి సేసి నాను "జెల్లును, 


186 


కపమి॥ 200 


|| పల్లవి క్‌ 


1 ఏమి 4 


॥ ఏమి ॥ 


11 ఏమి ॥ 201 


TENANT 
na 


188 (శ్రీతా శ్‌ పాక అన్నమాచార్యుల 


తక్కొక (బవహ్మోది దేవతలకు నాయకు(డవు 
మక్కువ (శ్రీసతికి మగ(డవు 
చక్కనివాండవు మర చంద్రనూర్య నేత్రుఃడవు 
వుక్కుమీరి నీవెట్లానుండినా నమరును, 


కాముని. గన్న తండివి కడు:జక్కు6దనమున 
ఆముకొన్న యట్టిచ (కా యుధు(డవు 
కామించి యెందుజూచినా గరుడ వావాను(డవనా 
వేమరు నీవెటువలె వెలసినా నమరును. 


అందరిలోపల నుండే అంతర్యామివి సీవు 
చంద మైనపర[బవ్మాస్వ రూపు (డవు 
'యెందును (శ్రీవేంకటాద్రి నిరవై నవాండవు 
అంది మమ్ము నేలిశేను అన్నిటా నమరును. 


లలిత 
తెగక వరమునకు( దెరువులేదు 
పగయెల్లా విడువక భవమూ.( బోదు. 


కన్ను లయెదుటనున్న కాంచనము వె మమత 
వున్న ంతదడవు మోత మొనగూడదు 
అన్నము తోడిరుచులయలమట గలచాయకా 
పన్ని ననుజ్జ్ఞానము పదిలము గాదు. 
పక్కనున్న కాంతల భమగలకాలము 
మిక్కిలి (శ్రీవారిభ క్రి మెరయ లేదు 
వెక్క_సపునంసార విధి నున్నంతదడవు 
నిక్కి పరమధర్మము నిలుకడ గాదు 


"కాద 4 


1rద॥ 


* కాద ॥ 202 


॥[పలఅవి॥ 
యm 


॥ తెగ | 


1B కీ 


అధ్యాత్మ సంకీర్తనలు 


చి త్తములోవలిపలు చింతలు మానిన దాకా 
సత్తుగా వై రాగ్యము సమకూడదు 
యిత్తల (శ్రీ వెంక శేళు డేలినచానులకై తే 
హత్తి వెకుంఠపదవి అప్పుడే కలదు 


కేకు 286 వర?ళి 
ఎన్న(డు వివేకించే దిజేశ చెన్స (డు 
యెన్ని లేవు జీవిపా శేమిచెప్పే దింకను 


నరజన్మమున బుట్టి నానాభోగాలం మరిగి 
వారి నెర(గక మత్తుడై. వుండును 
సురలోకము చొచ్చి సుకృత ఫలములంది 
గరిమ వజ్ఞూసమార్షము విచారిం చడు. 


సెక్కుగాలము (తికి పెనుఃగోరిక లే కోం 
అక్కడ వ్‌ప్లు! గొల్వక అ6నుంచెను 
మిక్కిలి. దిపము చేసి మించై నఘనత శెక్సి 
తక్కక పరమమైనతత్సము చలియంతు 
వేవేలుబుద్దులు నేర్చి వేడుక నంసాగిరమై 
(శ్రీ వేంక కుకు “జెందక చిం"*6 గుందును 


చైవ మాతజే దయదలంచి మన్నించు(గాని 
భావించి తనంతనై తే భనములం బూయ (డు 


చేశాక 
నివొక్కండ వే యిత్తువు నిన్ను గొల్చిన వారికి 
(శ్రీ వలభు ండవు రతశీంచ వే నారాయణా 


187 


1 "తెగ 1 208 


1మలపి॥ 
(ay 


i ఎన్న 6 క్ల 


1. ఎన్న 6 1 


॥ ఎన్న 6॥ 204 


1 పలఅవి | 
౧m 


ES 
|] 
న. 


(తాళ్ళ పాక అన్నమాచార్యుల 


me] వ 
224 ఫ్ర ఏ ఎలు భఘుుుది* బెరిగారు మాచయు 
ee ప్రార నుట బెల్బు లఎయ్యనో ఎ 'రవ్వురు 
అకు ఎప్పుధోగ "బు అంగళ _”ీ నున్నవి 
ల్‌ లు 


న ళన న ముంగర మోటవ గొబ రాదు 1 నీవొ ॥ 


వున్న ఓ న ST ట్ర! వో డ్రి యందే మోతము 
కము ర్‌ ఆ జ 07౪ గా 
న్నక యొ్క్కనుం కు మెట్లు గావు 
యు సంసార ధర్మ మి.దివో మోతము చూవ 
చన్నమన్న వారిఇలా సాధనము గాదు ॥ నివా ॥ 
౮ 


వదునాల్లులోకముల. వన్నివున్నవి మోతము 
తుద కెక్కించ నవై నా. దోడుగావు 
యిదివో (శ్రీ వెంక మేక యిపావరము లొనంగి 
ప్యాదయములో నున్నాండ వింక నెల చింత  ॥నీవొ ॥ £05 


ఆపూొరి 
అక్కటా నీమాయ కగఎడె జీవుడు 
యెక్కువ తక్కువ లివి యేమీ దలపోయె౭డు, 1 పలవి ॥ 


గొందినున్న న్వర్గము గోరి పుణ్యము సేయును 
యెందో తన|వాతెఫల మెరంగడు 
నందడంచి మరునా6టిచవులశే కూడ పెట్టు 
పొంది మింగినక ళృపులుసర “మెంచ డు క అక్క- ॥ 


అప్పటి దేవాసమ్మంధపాలి కే మనను పెట్టు 
తప్పిపోయిన వారల6 దగుల(డు 
కవ్పుకొ నేకోకలశే కడగి చేతులు చా6చు 
చిప్పిల€ దొల్లి చించివెసిన వన్నో యెంచ(డు ॥ అక్కు... ॥ 


అధ్యాత్మ సంకిర్తనలు 
ఇయెదిటిగ్ళృవారాబోా అవే తన కాణాచను 


ఇదరి కలలోనివి చేవటై(డు 
వెదకు వై కుంరపువిష్టుమూ ర్హిం గనేనని 


189 


నాదయములొ శీవేంకకేళు( టాడడౌోం ద ణు గఆక్క- 1 £06 


దేవగాంధారి 
నీవే నన్ను దయం గావు నీవు స్వతంతుఢవు 
జీవుండ నింత నేను (శీము న్నా రాయళ౯ణా 


నిను నామనను. గొని నేం దలంచేనంటినా 
మనను [వకృతిం బుశు మరి నిన్నెట్లు దలంచీ 
అం రి €౨ 
తనువుం గొని సీసేవ తగిలి సేసేనంటినా 
తనువు కర్శ్యాధీనము తగిలినా నిన్నును. 


గరిమ నర్దమిచ్చి నీగతి గనేనంటినా 
పూరణం ముజూానమూల నెటు సీకు నియ్యని చ్చీ 
3) డూ "7 ణ్‌ 
సిరుల నాజన్మము నీ సెలవు సేసేనంటినా 


సరిం బుట్ట గు నంసారసాధ్యము నిన్న ంటీ నా 
లు ణి స 


యిల బుణ్యఫలపము నీకిచ్చి మెప్పించెనంటినా 
ఫలము బంధఘూల మెర్పడనియ్యనిచ్చీనా 
నిలిచి (శ, వేంం శుళ నే నీశరణు చొచ్చితి 
యెలమి నీకరుణ నన్నె డయనిచ్చీనా 


వావముఎతం 
మాయామయము లిపి నూయకు నీ వేలికవు 
చాయకు( దెచ్చేనంెకు వ్వత (తుండ నయ్యా. 


i పల్లవి it 


॥ నివే! 


1 నీవే! 


॥ నివే! 207 


శకులని॥ 
Tn 


140 శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


తెగనీకోరిక తానే తీ గావలె నల్లుకోంగా 
తగదన మానుప నాతరమయథో నా 
వగల గోపము పామువళె నాలుక చాచి యగ 
పగటుతోడ. దొడికి పట్ట(గ నేరుతునా మాయా ॥ 


వయను తానే మేఘమువలె సోన గురయం శా 
జయించి నే చాని నణంచంగ నోవపేనా 
లయించక లోభము జల6ంగవలిం వీరుచంగా 
నియమించి మట్టుపెట్ల నేడు నాకు వనమా _ *“మాయా॥ 


యేపున గర్వము జానే యేనుగవతె మీరలా 
చేవట్టి చిక్కించుకో నాచేత లోసానా 
యేపొద్దు (శ్రీవేంక లేళ యివి వానిన్వభావాలు 
శాపాడవే నన్ను నే నెక్క(డా నీదానుండను [మాయా॥ 2068 


(శ్రీరాగం 
చిత్తగించవే దేవ (శ్రీపతి నావిన్న పము 
వాత్రి నీచానుండ_నెతి నపరా ఛా లున్న వా, ॥ పల్ల పి i 


జిగములువఫడచేటినవాజ మింతేకాక 
వగటు నాచేంతలు వేరే వున్న వా 
జిగి ( గర్మమిల( "జీ ఎటుంచేకా పుర మేకాక 
నిగిడ్‌ నావల్ల "వేలే నేర్పు నేరా లున్న వా. ॥చిత్త ॥ 


ఎంచవమువోభూ తాలన్వథా నము లింతే కాక 
అంచెల నాకు వెళ జన్మాదు లున్న "వా 
కొొంచక పనిగొచేటిగుణ[తయ మింతే కాక 
సం బివేయ నాకు 'వేరేపాపపుణ్యా లున్న వా [చిత్త ॥ 


అధ్యాత్మ సంకీర్యనలు 141 


సరి. గౌమారయ వ్వనజరాలచ6దాలే కాక 
గరిమ నాకు వే రేవికారఠా లున్న బా 
ఎురవై (శ్రీవేంక కుక యింతా సీకల్పిత మే 
కరుణించు మీయాత్మ కౌ.గాము లి6క నున్న వా, ॥చి త్త, ౬509 


రకు 297 ధన్నాసి 
ఇది కల్ల యన రాదు యిది నసికయింపరాదు 
పదిలానం గొలువయణగా పత్యకమ౭మ్యేవు ౫పల వి॥ 


యెదలో నుండుదువని లన్నీ వేచాలు చెప్పగా 
వెదక ధ్యానము సేతు పెనం గనుంగొంట లేదు 
చెదర కంచే మరి జీవుడు నున్నా 6 డందురు 
పదిలము గాం జూతు థభాఎంచరాదు ॥16ఇదె ॥ 


అంతటా న౦దువని | పవ్లోదుండు చెప్పెననంగా 
చింతించి పట్లందల6తు చేతికిం జిక్కుట లేదు 
సంతత జ్ఞా నాన నిసాకారమున్న దందురు 
మంతనానం బిల్లు నొకమూట వినబడదు ॥ ఇదె ॥ 


రవిలో నుందువని నురలు నిన్ను 6 గొలువలా 
తవిలి వూజించేనంశే దగ్గరి వచ్చుల లేదు 
యివల (శ్రి వెంకటాది నిరవె నివున్నాండవు 
తివిరి సెవించితిమి (దషమాయ మాకు ॥ ఇది! 210 


జేశాత్‌. 
ళ్లు జ్ఞా నబూ్యతమున నెవ్వరైనా ముకు లే 
పుటుగులు మర లేను పొందుదురు మోతము, ॥ వలవి ॥ 


శ 


కశడ (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


అతినూ త్మ మీయాత్మ అందులో వారి యున్నా (డు 


క తలి వినుటగాని కానరాదు 
ఉతి చేవోాలు (పకృతి. జెందినవి ఇ*రములు 
మజ నిది చెలియుటే మహిొతనుజ్ఞానము. 


లోకము (శ్రీనతియోా జలో తత్వా లిరువదినాల్లు 
ళా ళ్‌ 
కొని సేంతలు నేనీ గర్హలు లేరు 
సాకిరింతే జీవుడు న్వతం[తుండు దేవుండు 
యీాకొలంది గని నుఖయించుకేు సుజ్ఞానము, 


కాలము చె చమునృష్టి కలి మన్వుల భాగ్యము (£) 
బాలాయించి యెవ్యరికి రచింప వాదు 
యాలీలలు శ్రీవేంక చేళునివి ఆచార్యుడు 
జాభిమిం జప్పుగా విని తలంచు శు సుజ్ఞూనము 


భూపాళం 
సరమ యోగీశ్వరు లవద్దతి యిది 
ధరణిలో పివేకులు దలబోనుకొనుట 


మొదల నాత్శజ్ఞూ నము చలిసి పిన్నుట 
వాదయములోనివారి కారుంగుటు 
వుదు ఇనయిం(డి యాల నొడిసి వంచుకొనుట 
గుదిగొన్నంనలో కొరికి లుడుగుట 


అనపుణ్యఫ అలములు ద వము కొంగుకు 
వనివడి యతని చె భ కిచెనుట 
తనివితో నిరంఆర భాక్టవయోగవరుండొాట 
మంఎను “గే. [(బం్ట్ట ఎ“స్షంనము మరచుట. 


uy ఇళ్లు! 


i ఇ క్హ్రై || 


॥ ఇళ్లు un 211 


nపలవి॥ 
ap) 


॥ పర ॥ 


॥ పర 1 


అధ్యాత్మసంకీర్రనలు 


నడుమ నడుమ విజ్ఞానవుక థలు వినుట 
చిడుముడ నాచార్య 'సీవసేయుట 
యెడయక శ్రీవేంక ళుళుపై భారమువేసి 
కడు వె వ్షవులక్ళాప గలిగి నుఖఎచుట 


కుద్ద వనంతం 
"లే దం మ వల్ల ( చలీవి యెన్న టేికినీ 
సీదంకు నాడె నించిన గాని 


అరయం౭6గం బపంచ మలవడినటువలె 
అరుదగువె_ రాగ మలవడదు 
తరుణులరతి చతి దల6౮౦చినయటువ అ 
ధర నీనా కారము దలంచదు మనను 


గొనకొన్న యర్థము గోంనయటువఅె 
కొనయగు మోతము గోరదు 
తనుభోగములకు6 దగిలిన్యయటువ బె 
తనినీ నిక థలకుం దనియడు మనను. 


చలమును బావము చవి యెనటువలె 
ఇజలితపుగ్యాము చఖఐ గాదు 
నులభ (శ్రీ, వెంక 'కేకుండ వీనుహొమిది 
గనిగితివి నాకు గలంగదు మనము, 


ముఖారి 
పామరుల కెంతై నా ఫలియించనేరదు 
(శ్రీమాధవ వీవు దయ సేసీతే నీజేరును 


148 


॥వర॥ 212 


Ei పతిని (7 
లా 


॥ లదం | 


॥ లీదం ॥ 


n లేదం ॥ 218 


॥ వలవి ॥ 
(ap) 


144 శ) తాళ్లపాక అన్నమాచార్యుల 


అన్నిటా చై వముం దమ్ము నందరు నెరుళగుదురు 


'యెశ్నుడ వావివర్తన లెరుంగుదురు 
పన్నీ జనన గుగణభ యము లరుంగుదురు 


వన్నెల నెదింగెరి6€గి వం జిక్కు.దురు 1 పామ 1 


కుందురు పురాణాలు విందు రుపదేళాలు 


కంతరురు తల్లి టి వారివి చా రాలు 
విందురు స్వర్గనరక విభవము అన్నియును 
మందలించి విని ఎని మాయకు లోనౌోదురు ॥ పొమ ॥ 


నడతు రాజబారమున నానాదానాలు( జేతురు 


విడువక తీర్ణయ్యాత వెనం జేతురు 
యడయక (శ్రీ వేంకకేక నీవుండంగ( దప- 


మదవుల( జేసి చేని అలయుచుండుదురు 1 పామ॥ 214 
నాగవరాళ్ళి 
ఎట్టు వేగించీ జీవు. డిన్నిటిలోనా చే. 
పట్రిరతింతువు గాక వరమేశ్వరా ॥ వల్లవి॥ 
ళు రు 


బలటిదుణ వె రాసన పదారము లన్ని యును 
య Oa NE ౭ స 
వొల్పనంయు సే నోరూరిం చును 
వొల్ల నే కావలెంని వొడిసి పట్ల(జూది'తే ___ 
నల్లంతనుండి యాసల నలయించును || ఎట్టు ॥ 


యించుక మొదలువెట్లు యిచ్చాద్వేషాలు ముందు 
మించు ౦౮6 రా౭గాం౧ బెట్టిమీందం గప్పును 
పొంచి యంతలో! దెలిసి పొంగణ6గి వుండితేను 
వంచిం చొక్కకారణాన వచ్చి |[వవేశించును ॥ ఎట్లు ॥ 


౧ 'బెటమీందంి పూ ము పా ' మీందంబెట్ట్‌ * అని యుంే 
సందేహమే గలిగియుండదు, 


అధ్యాత్మసం కీర్తనలు 146 


"వేసరి యడవినున్నా వెటనే నుఖదుఃఖాల. 
పాసిపోక కెంత యానుభసంపించును 
రోసి పాయలే “రెవ్వగు రు సుల యె తోచు నిఓ 


(శ్రీనతీ? కనుగొను (శీ వేంక శుళ్వరా 1 ఎట్టు ॥| 215 
కేకు 288 ౧కంగడగెళ 
పమిసేతు నాఖాగ్వ్య మిట్లున్న చి 
౭ యా ౫ 
నేమ ముమీ నెరంగను నీవ గత యిఆఉను 4సెల్లవి॥ 


అగపడి బెరంతర మవానై జగత్తు 
ముగముకం గట్రినట్లు వేగి మురఎనీదు 
తగిలి నిన్నెటువలె ఛాంకముూెతు నెను 
అగడ సేసి సవోయముగాదు మనము 1వమి॥ 


విడువక యెల్లప్పుడూ విడిదలై నదేవాము 

మెడంగట్లినట్టున్న ది మెలంగి నురులదు 

వెడయ(డ నీవూడగ మొదిగి నే సెట్టు సేతు 

అడం కపి్సిననీమాంయా( దోడుగాదు 1 ఏమి 1 
వొద్దనే "పెక్కుుగాలము పూనినపు ంస్ఫతము 

చద్దిమూంకుై యనుభఏంచ ( జేసీ మానదు 

అద్దుక (శ్రీవేంక కుళ అంత గ్నామివి కీవు 

వొద్దిః తే ఠరతుంచు నావోజూ. దోడుగొదు ॥వపమి॥ 218 


రాము కియ 
వఠలి౭ి వి చరికి యీ దేవాభూమి నీద 
"మేలు అన్ని మట్టు పెట్టి మించరాచా జబీవుండ 1 వల్లవి ॥ 





౧ “రామకియి పూ. ము. పొ. 


“0513 ౧10 


148 (శ్రీ తాళ్ళ పాక అన్నమాచార్యుల 


వెలింబడ్డయిం[దియాల వెలయ లోనికి. బిల్చి 
కొలువులు సేయించువొనరాదా 
కలంచెడిలోలోని కావమూదిళ (మువుల 
జెళకనీ కడ్డ వెట్టింపించ గాదా జీవుండ 


అకు పరువుదో లిన ఆనల'నేగ, అముల 
గట్టిగ లోలాయమునం గట్టంళోరాణా 
వొట్టి యుదుటు మొ £జులై వుండనఖభోగములను 
ముట్టి యంతర్భామి కిచ్చి మొక్కురాదా జీవుండ 





పంపు వెట్టి దండంపినబల.౨వుద్యో గాల 
గుంపు గూర్చి ముకి చూరగొనరాచా 
ఉఇంపుల శ్రీవేంక శుళుం జీత జే సగ్వకర్త 
సొంవుగ భావించి చక్క 6జూడళరాడా జీవుండ, 


ధన్నాసి 
తప్పించుకోరా దింక దైవమే గత 
యెప్పుడు నుద్ధరించే వా "రెవ్వరును లేరు. 


మలసి దేవానంద మే వురగినయాత్కక , 
తొలుత [బివ్శానందను దొరకదు 
అలవాము తయ (దభోగాలందు. జిక్కినయాత్ముకు 
బఠిమి విరతింబొంద బలపడదు 


నర్వ'దా (బవ్మోండములో. జరియించేయాత్మకు 
నిర్వహించి వెడలంగ నేరుపు లేదు 
వుర్విలోపథిచింత లుడుగనియాతృకు 
నిర్వికార భావము నెళకొనదు, 


| ఏలీ ॥ 


nod nn 217 


॥ తప్పి £ 


॥ తప్పి 8 


అధ్యాత్మ సంకిర్తనలు శే? 


షరనఒ ర్రన స్‌ వెలసటియాత్శకి 
పరగ(౧ బేదలమీ(ది భ క్తి వుట్లదు 
ధరలో యీ వంక చేశు దాసుండుగావయాత్మకు 


వప ఫఅుమిటా లేను వెదకి చూశ ను i తప్పి ॥ 218 
సాళంగ నాటు 
నీచారై నవారికి నీవె భక్తేకాక 
భావించ నేరక వట్ల భవం. బడవ అనా 1; పలవన ॥ 
లు య 


కరుణానిధి నీవు *జలిగివుండ(గాను 
తిరుటుంతమే నాకు దిక్కాయివులడంగా 
వరుస నాచార్య్యుండు నహించుక వుండ గాను 
పరగ దపము చేసి బడల(6(గవలెనా, 4లీవా॥ 


కమలాతు నీము[దలే కాఛుక శాకుండ:గాను 

అమరి దాస్యము కాఠడా౭చె వుండగా 

తమితోడ వెవ్వవులు దాపుదండై వుండ(గాను 

తెములి తీర్రాలెల్లా (దిష్టించవ లెనా. 1సీవా 1 
(శ్రీ వేంక పేశ్వర నీసెవే గతియై యుండంగా 


ఆవటించి నుతి వుపాయమై వుండ6గా 
తాపులనే శరణనేధర్మము రతంచ గాను 


వేవేలు దానాలు చేసి వండుకొనవలెనా 1నీవా॥ 219 
ముఖారి 
పరమాత్మ నిన్ను గొల్చి (బది'కేము 
విరనపుజాలి. జిక్కి. వెతంబడనోవము,  వల్లవి & 


౧“ బెదల” కావచ్చు. 
ద 


148 డ్రీకాళ్ల్ళపాక అన్నమాచార్యుల 


మగండా విడిచినా మామ విడువలియట్లు 
నగి నామనను రోసిశా లోకులు మానరు 
తగిలేరు పొగిలేరు దై న్వమే చూపేరు 
మొగమోటలను నేను మోసపోవనోవను. 


పొసగ బేవు6 డిచ్చినా వూజరి వరమీండు 
విసిగి సే పడిచినా విడునరు లోకులు 
కొనేరు ముసరేరు కోరిక దీర్చుమునేరు 
వనసలేనివములకు బడల నే నోవను 


నుడుగులు దప్పినా నోముఫల మిచ్చినట్టు 
కడంగి వేండుకొన్నా. గానిమ్మనరు లోకులు 
తడవేరు తగిలేకగు తామే (శ్రీవేంక కుళ 
బుడిబుడి సంగాతాల( బొొరల నే నోపను. 


ఛై రవి 
కరుణానిధి నీవే కనుంగొంచు నున్నాండవు 
యిరవై నాలో నున్నా6డ వేది గతి యి(కను. 


"వేరుచున్నవి నాలోనం బెక్కునికారములు 
వూరుచున్న వెన్నైనా వూవాలెల్లాను 
చేరుచున్న వొక్కొక్క కు సేనాసేనకోరికలు 
యీరీతి నున్నా€డ నాకు నేది గతి యింకను 


పట్టుచున్న వి నానా (పకృతులవోజలు 

౬ 
పుట్టుచున్నవి యనేకభో గేచ్చలు 
చుట్టుకొనుచున్న వి నులభవు వేడుకలు 
యిట్లివి నానడతలు యేది గతి యి6కను* 


గపర ॥ 


॥ పర।॥। 220 


క$వలవి ॥ 
౧m 


'కరు॥ 


కరు॥ 


ఆధ్యాత్మ సంక్షిర్తనలు 149 


సందడింపు చున్న పి సారెకు శామవముతలు 
ముందు వెనకై వున్నవి మావాోలల్లా 
చెందె నీసెభ క్రి నేడు శ వేం; కుశ్వర 
యెందునూ సివే కాక యేది గతి యింను ॥కరు౪ 221 


శేకు 289 జాలి 
నీ వొక్క 6డవే నర్వ్యాధారము నిన్నే యెగి(గిన నన్ని యు నెలుగుట 
ఇఛాఏంచి యింతయు. చెలియంగవలసి బహ చేత్తబకు ఇగ దెరువు ॥పల్తఏ 


నీయందె (బ్రహ్మ్మయు ర్నుదుండు నింద్రుండు నీయందె. ౨ క్ళాలకులు 
నీయందె మనువులు వసువులు రుషులు నీయండె పిశా ఖా దేవతలు 
నీయందె వురగులు యతరాతసులు నీయంఎదె గరుండగం ఫయ్వింు 
సీయందె ౧పితరలు సిద్దఫాధ్కులు నీ యంచె ద్వాదశాదికు లు ఇతో: 


వివలననె కిన్నరకింపురుషులు నీవలననె విచ్యాధరులు 

నీవలననె యచ్చరలు చారణులు సివలన'నె నకు[తములు 

నివలననె [గవాములు చం|ద్రు(డును నీవలన సొ) నధోంతరి కములు 
నీవలన నెజలధులు పవనూను౭డు నీవలన నెగిరుల.ను 'సామి మును.॥లీవొ 


నీళోననె నదులును నగ్ని యు నీలోననె సచ ౯ చవములును 
నీళలోననె వేవశాస్త్రృము మొదలుగని ఖలశబ్దమ యము 

నీలోన సె అన్నియు నిన్నర్శించన సిఖలత్భ ప్తిక*ము 

|శీలల గాధివ (శీవేం“చేశ్యర శివెప్లవులకు నిది మత మి NDE 


మలవాగొ 
దేవాముసమ్మంధము యిని దేషాకేం బఫీలీదు 
వూహి-చనేర్చిన వారలే వోరుచుకుంగపరయా్వ. ॥1పల్లొ॥ 


po oo నారా కజునాానం. శమయ. టన. వాలా అకాల... కానా ముల జీవ సళ. ల దన. లాను... దానా... నను అనం 





౧ పితరులు ” కావచ్చు. 


160 


"'ఆగవటు భవబంనంబుయ తెగ వడ త రిగ ర్భంబులు 


(ఫ్రీ తాళ్ల పాఠ అన్నమాచార్యుల 


విడువవు శీతోవ్షంబులు విడువవు నుఖదుఃఖంబులు 
"వడ వెడ మరణభయంబులు విడిచినయం దాకా 


వుడుగవు కాంతలు మనుతలు నుద్యోగంబులు చింతలు 


పొడవగువి" క్రి శగలతోం౭ బొొడమినయంచదా౭౯కా 


మానదు చి త్తవికారము మానదు దుర్గణడోవము 
మానదు భోగము_లన్ని యు మానినయంచాొ(కా 
పోనీము సేసినదురితయి పోనీదు [వాంకఫలంబును 
పూనినత నయజ్ఞానము పోమినయంచా కా 


నిగిడిన యూ యాత్మ జ్ఞానము నీషిచ్చినయంచా కా 


జగదేక ౧భుడ (శ్రీ చేంక టిశ్యర సర్గము కీయానతికొలం దే 


1 దేవా॥ 


॥ దేవా ॥ 


తగులుచుండు నివి నీశల మి” సీ వాసము గలిగినయంచదా (కా 12294 


'దెవగాం ధార 
చూడ వే గోవిం” నోదము లు యు 
యేడాల గర్హ, యిన్నిట నాకు 


చీరినం దును౯గక చేసినదుగితము 
సొరీవలెనే కడు నారటిలీ 
కారుకొని తలపు కఠలయిగ, +ంబుల 


పొరక పెనునదివలె( చారీని 


'యెజ్ఞంగాం [గూరత్వ మెప్పుడ.ం గొలిమిళో 
కళ్టువలె నే కడుయగాయగీ ఎ 
వొజ్జిమొ |ఎక్భతి వొరసి వేటలో 
యి క్రక్‌వలెనే యెల బు౭చీనీ 


॥ చూడ, 


॥ చూడ 


అధ్యాత్మ సంకీర్తనలు 151 


వీడక వీమూ_ర్టి వెంటవెంటనే 
తోడునీడయొ తొరలీని 
యీూడసనే (శ్రీ చేంక పేళ నీమహపిమ 


వాడనివనములవలె6 జిగిరించీని. ఇ చూడ ॥ బివిశ్రీ 
ముఖార్‌ 
ఎవ్వరివనము గెల్వ నింత వీనిమయమే 
యివ్వల నీవు గాచితే నేమోశాని, ॥ పల్లవి ॥ 


వొక్కలోభము నెంచితే వొగి లోకమెల్లాం దానే 

యిక్కడ చూచినాం చొనే యీదివనము 

వెక్కనమైనది తానే వేగిలేచి సేనేపని 

తక్కాక యిన్నిటా నెట్టు తప్పించుకో వచ్చును. ॥ ఎమ ॥ 
పలుమారు వచ్చీ దానే వనిలేనిపరాకు 

వళచుకొన్నది తానే వట్టిఫీతి 

నిలుచుకున్నది తానే నిలువుననే సిగ్గు 

మెలువున నెటువలి మెదబంగవచ్చును, ॥ ఎవ్వం ॥ 
కనుగొంశే నెందూ.6 దానే కార్పుణ్యము దైన్యము 

అనిశము మించీ(. జానే యా-చకత్వము 

నను నేలుకొంటి విచే నమ్మితి (శ్రీవేంక మేళ 

జనుండను యివి నేను సాధించు ళెట్లు= ॥ ఎవ్వ॥ 226 


మూళవిగాళ 


ఇండి రెరింగినపని కింక దప్పించుకో రాదు 
పొందుగానిమాయ లం బొరలలగనేంటికి, శ పల్లవి ॥ 


152 ఢశ్రీకా శ్లపాక అన్నమాచార్యుల 


గతియె _ఉవ్మోండాల, కల్పించ నేరిచి 
నుతులె (బ్రహ్మాదులు చూవటు (గా 
ద. త్త 
శతి వేదళాస్తా9లచేత( బొగడించుకొంటా 
నితరు అరంగకుండా గొణత దాంగనేంటికి ॥ ఇంద ॥ 


వున్నతపరమవద మొనంగ నీవు గర్గవై 
అన్నిటా లకీ నాభుండవన. జెంపొంది 
పన్ను క యిన్నివిదగలా. (బసిద్దు (డై వుండి 
కన్ను లకు6 (బత తము గాకుండ నే౭టికి ॥ ఇంద ॥ 


నురల యావదలెల్లా సులభాన 3 తీర్చ 
పరగ ధర్మము లల్లా( ఎరిపాలించి 
పరువ౪ణకు వరాలు =ఎలుమాగ 6 గృ్భవచేసి 
నురిగి (శ్రీ వేంక పేళ మాటాడ వదే?టికి ॥ ఇంద ॥ 228 


"రేకు 240 సామం౭తం 
ధర నీవే లి యును దండియు నె యుండంగాను 
యిరవుగ 'సవ్వరూ వకహాంచుకో నేమి టికి nh పల్లవి ॥ 


పుట్టినజీవులు తొల్లి భువివె ననేకులు 
అమ్ము వారిచరితలు ననేకములు 
వటిజాలిం దమతమవారల”టా; గం చుక 


బట్టబయ లే నానొాశావాలణ బొ ఎ చురు 4 ధరి ॥ 


నరవి నందరు( జే పేసంసారములు పెక్కు. 
సిగులవారిగుణా[.. చవమలు సెక్కు 
అరకీ “మవారితో వని యెల్లాం జెవ్పకొంటా 
దరినుండే వగరి౧చి త *కీంవు ద'దురు ధర ॥ 


అధ్యాత్మసంకీర్తనలు 


వడి నెన్నైెవా6 గలవు వావు ఆంచిచూ చుకొంశు 


గడియించేపదా ధాలు కల వెన్నెచా 


158 


యెడయక (శ్రీ వేంక శేళ సదయ ౧ గలి(గిఫతె 


జడియక సీదానులు నంత రమందుదురు, 


దేశాత్త. 
నారాయణ నసీచానుల నడకలివి 
ధారుణి నిదేఎవై రగులంగవలెను 


ఆతుమలో హారిమీ*ది ఆందోళ మే వలె 
చేతికి లోయగాకుంళును చింతించ వలె 
ఆతని జూచేయందుకు నాల బొరలవలె 
రీతి నివెవ్వుడు విచారించుకొనివశతెను 


నీలవర్టుకథలకు నివ్వెరగు నొందవలె 
ఆలకించి యలదు [థమయంగవ లెను 
తాలిమితో మహిమలు దలఫోనముకొనవల 
వేళ వేళ ఛ్యానిం గ వెదకగ(గవలెను 


చేరి (శ్రీవేంక కుళు సఎంచుకుండ(గవలె 
గారవాన సదా మరుగంగవ లెను 
ఆరసి ెద్దల నన్నీ వడుగుచుండంగవలె 
నోరునిండా నేపొదూ నుతిరు'ంచవలెను 


ముఖారి 
జగము లేలేనాండవు జ నొర్దనుండవు 


*ధర॥ 227 


॥ కలవి ॥ 
య 


[యం | 


శ1సహారా I 


నారా || 228 


తగ నీ వార మై(మే?) "సేవల ధర నెట్టుండ్‌నాను, ॥ పలవి ॥ 


కలదు ఈనాటికి పామరులనోట కడిఎజిల్లాతో విన వచ్చు 


రహస పపాత. = పు నన్‌... ర య 
౧ “కలుగు” ధాతువుకు బదులు “కలు' ధాతువు ఈ వాజ్మ యమున శలుతావుల 


164 (శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


గతి నీవు మతి నీవు కాణాచిచోటు నీవు 
సకమె యన్ని టికిని సాఊవి నీవు 
చతురత వలసికే జరతుము కొలుతుము 
తతి నేము సేసినతప్పులు లోంగొనవే 1 జగ ॥ 


తల్లియు దండ్రీవి నివు చాత ద్రైవబువు నివు 
యెల్ల వారికి. బగము నివాము నీవు 
మల్లిడి నొక్కొక వేళ మజణతుము తల6ంతుము 


చట్టంగా మానేరములు నె ౧౦చుకొన వే గణగ గ 
దరి నీవు దాపు నవు దయామూ ర్రివి వీవు 


వరగ (శీ | ) వేంక మేళ పతివి నీవు 
విరివిగా నేమనా వెండతుదుము నుతింతుము 


శరణుచొ చితి మింక తమియించుకొన'పే, namin 229 
పొడీ 
ఏకాాలము నామనే యెరింగినదానులకు 
చాకొని (శ్రీవారి భ క్రిధారణ గలిగి తేను ॥ పల్లవి ॥ 


తొడుకు మేయ([ రాదు తూర్పె త్తితేం బొల్లు తాట 
బడినే (శ్రీవారిభ_పంట వండ తే 
వుడివో చేలము ౧వొకతతి రానద్దు(€) 
చెడని శ్రీహరిభ క్తి చెట్టుక ట్టి తేను, 1ఏకాౌ ౫ 


వలువదీసితేం బోదు ఐాడుకొంశు వె_్తిగాదు 
కొ"లచి (క్రివారిభ క్తి కుప్పచేసిఆ 
రెలుకకు+ దిన రాదు యెన్నాళ్తున్నా. జివుకదు 
తలంచి హొంభఖికి చి తపుగాదె( బెట్టితి. | పఏళొా ॥ 


వ. 


౧. ఒకతతి రావద్దు పూచుటకో కాచుటకో ఒక బుతువే కావలెనను ఎద్ధతివడ్డు 


అని కావచ్చునేమో, 
వ్‌ 


అదధ్యాత్మసంకీర్తనలు 


ఆ తో.గాదు నుంకరవాి “బృచు 
'యెొజుకతో పహారిభ క్రి యిలు నిండితే 
నెఅవై (శ్రీ వేంక పేళ నీకృపగల వాగికి 
గ ఆిగాంగ వారిభ క్తి కూడ పెట్టుకొ ళును. 


చేసాళం 
విశ్వరూప ౧నిమూర్తి వివేకించ లేను సను 
ఇాళ్ల్రతు.డ నీవుశన్న చంద మేమీ నెంంంగ, 


నిబ్బగయె లోక మెల్లా నిండ ఇ వుండుమువట 
దొబ్బుకొంటా? దిరిగేము తోవల ఏవ. 
వుబ్బి సము[దమ. ఏ లెనున్న నీప్రక్ళతియందు 
గబ్బినై యీో(దుచున్నా డం గలంగకుమిః 


కడయు మొుదఖులేనికా ఎ ము నిీతన వట 
నడుమ నందుతోనె వపెనంగుచుర్నా €6డ 
అడరి సీసామ్ములైనఆ గృ లలో నొక (డె 
చిడుముడి నున్న వాడ చిక్కువజణచకుమీ 


నరమున నవామునం |బబలియు న్నా 6౧దవట 
గరిమ సోదించేము కమ్మటి నిన్ను6 
ఇరవై (శీ, వేంక కేశ నిన్నిటా నిన్న నెము 
శరణు చొచ్చితి మింగ చనవిచి శావమీ, 


నాథటు 
కొలిచినవారికి. గొమ్మని వంములిచ్చీ 
“వలయం గలశాపుగ వీ ధిహానుమంతు.డు, 


[గర్‌ 


nen 290 


1వలఅపవి॥ 
“తట. 


$e నిశ i 


॥ విశ్వ & 281 


॥పల్లపి ॥ 


౧ ఈ “సీమూర్తి' పూము ష్కాలో తప్పి పోయినది ఇదిబే కుంటే వాక్య 


ముతో కర్మ కుదురదు 


158 శ్రీ తాళ్ల పాక అన్నమాచార్యుల 


బెట్టుగా నొక చేతల జూవెడి ఎన్నవ తాఎము 
పట్టుకున్నా ౬ డెకచవేత. బండగొల 
వ్‌ లా 
మెట్టుకొన్స వి గాకాసి మెదడుతోడితలలు 
రట్టడి కలశాపుగదిట్టహనుమంతుండు 


చెచ్చెర వీనుల నాలించేడి సురలనుతులు 
కొచ్చి కొచ్చి తోంక6ం జుట్లుకొన్నది నంగి 
తచ్చి చూశేడి కన్నుల దాసులమీందికరుణ 
రచ్చ ఆక్క. గలశాఎరమువానుకుంతు*డు 


వసుధ మతిలోనిది స్వామెకార్యవి శ్యానము 
వెన దనపనై_నది విష్ణుభక్తి 
పసగా (శ్రీవేంక పేళ బలు నీబంట్లలోన 
రసీకుడు కలశాపురములానువుంతు డు. 


రకు 241 లమ కీంరు 
రాముడు లోకాథఖి. ముడు 
ఆముక ఐజనగరమందు నున్న వాఒడు, 


ఇ ఏ) యదనముల వాడు జావకీవల్లభుళకు 
గక్ళ్కన శబరివూజ గై కొన్న వాడు 
వెళ్ళస్తమెన్నపెండీవిల్లునమ్ముల వాండు 

ర. ఏ ౧౧ 
రక్కుసులవె రి దశరథనందనుంణు 


శర థిగట్టిన బా డు చాయ “*లైనివాండు 
యిరవై స్ముగీవాదుల 'నేలినవాండు 
సరి భరత కతుఘ్న సౌమితి సేవితుండు 
అరిది మునుల కభయమిచ్చివ వాండు, 


Te: 


॥ కొల 


(కొలి॥ 28 


11 రాము€ 


1 రాముు€ 


అధ్యాత్మసంకీర నిలు 157 


అస్‌ కెసల్వాత్భుజు డు అయో 'ధ్యాపతై వాండు 
వొట్టి తారక(బవ్మామె వుండే. తాడు 
గుటుతో నదములి చ్చేళో ణుశిరీడ ౧ఢ . (డు 


౬ 


| స్ట క లక 
పట్టపు శ్రీవేంక ట్మూదిం బరగిస వాయు ॥ రాము! నికీ 


సాళంగ నాటు 


కంటిరా వోజనులాల కరుణానిధి యు 
జంతు లత్మ్మీ దేవితోడ సరున నున్నాడు 1వ స 
ap) 


వా(డిదో [వపతాపను గీ వవరసింవాు డ్రా 
మూండుచూర్దు లొకరూపి మూచివు న్నాడు 
వేండిరక్కాలసు నెల్ల విదళించివేసినా(డు 
ఫో౭డిమి నురంం గాచీ భువనాధీకుండు. కంటి, 


ఇరవై నరపిచం్యదు అశనికన్ను లివిగో 
ధరణి ననంత వేదము లూర్సులు 
అరుదై చెలంగ |బవ్మాండ మీతని నెలవు 
నిరతి సనకళాదులు సిత సేవకులు ౧ కంటి ॥ 


ఘనమెనళశంఖుచ(క్రములతో మెరసీని 
మని" |[పహోదుని మన్నించి నిదె 
'యెనలేని (శ్రీవేంక కుశుండై వున్న వాడు 


అనిశము నకలాంత రాత్మ తానై నాడు ॥ కంటి॥ 2౨4 
ముఖారి 
ఉవిదలాల చూడ రే వుద్దగిరిక్భష్టు*డు 
నవకపు సెలవుల నప్వుచుాగ్నా (డు. 1 పల్లవి ॥ 


158 (ఖీ తాళ్లపాక అన్నమాచార్యుల 


అచ్చపుబాలు6డె శకటానురు మర్టించినాండు 
కుచ్చి కా6గిళ్ల నింతులంగూడినాండు 
మచ్చిక ౧ దోగొడుతాను మద్దులు ఏరిచినాండు 
పిచ్చిల౯ బూతకి చన్ను పీరి వినాండు u ఉపి ॥ 


పిన్న నాండే కోజలలోం బెనంగి గెలిచి వాడు 
యొన్నికగా వేల గొండ యొ తిసా(డు 
వెన్నడిని రొండపాము వె శెండు సేసి నాడు 
పన్ని కంనునిమదయు భంజంచి నాయడు 1 ఉని & 


పొంచి వేద్దవాండైె భూ భారము దీిుచినాండు 


అంచె జాండవులకు దికె న గాయణశు 
మించి (క్రి పంకటగిరిమీ:ద నిడె వున్న వాడు 


వంచించక చానులకు వరాలి బ్చేవా(డు ॥ ఉవి॥ 285 
ఆపిారినాట 
అరుదరు దీగతి యవోబలేళ్యర 
పొరింబొర చానులు పొగడుట యెట్టు (వఠలవి ॥ 
Cc 


యెదుట జించితివి సొరణ్వ్యాక శిఎుని 


అదె (పవో దుండు బంటగు ₹ుట్లు 
కదిసినర్నుదునిగర్వ మడంచితిపి 


గుదగొఎదొివిజులు కెలుచుఖటు యెట్లు 1 అరు ॥ 


ఘనసంహోక్ళృతి ౨ కొనివుంటివి 
యెనయం.:గల6 గరిం గాచినచెటు 
పనివడి కంబమువగుల వెడలితివి 
మనుజులు పూజించి సురుగుట యెట్లు 1 అరు, 
౧. “దొంగెడు” రేకు. *తొంగు తోంగు” ధాతువులు ఈ వాజ్మయమున 
నున్న స్తే, ' దోంగు దొంగు* ధాతువులుకూడ ఉండవచ్చు. 


నరవితో వీరరనమున మించిశళివి 
ఆరయ శృంగారి వొ కుట్టు 
సిరి వున మెళ్కను (శ్రీ, వేంకటాద్రి 


యిరవుగ నీతొడ 'యెొక్కుుట యెట్లు ॥ అరు ॥ 286 
దెపాళ ౧ 
నిండు కంతటా నున్నది నీమాయ 
వొండొకరు జనులకు నుపదేశించ నేలా ॥ పల్లవి ౪ 


నేరకుంపే నంసారము నేరుపును నీమాయ 
చేరకుంళు గడులోనుచేసుకొను నీమాయ 
వూర కొడంబడకు9 యు వొడ:ంబరచు నీమాయ 
టోరి విడ్డలకు తండి బుద్ది చెప్పవ లెనా ॥ నిండు ॥ 


నారికె కారురుచులు నఠి. బెలుపు మాయ 
'బేలులడె విరకు.డై. భితమె త్తించు సీమాయ 
పాలుమాళేమంకునె .* పనిసియించు నీనూయ 
కిలు(యబగ శొకరు | వే రే(పుచుండవలెనా ॥ నిండు ॥ 


చొక్కించి నోరు జేతికి సూటి చూపు నీమాయ 
చిక్కు.లాగుల నన్నిటా6 బెకగించు సీమాయ 
పళ గ్రానపల మేల్మంగవిభు (ఢ (శ్రీవేంక కుళ 
తక్కక సీముహిమిది తలపించవలెనా నిండు 1 287 


లుకుత 
మనుజు లూరకే తాము మరంగులంటా నుందురు 
యెనసి దేవుండు సేనే నిందరికి మూయ, ॥ పల్లవి ॥ 


160 (శ్రీ తాళ్ళ పాక అన్నమాచార్యుల 


విని కందరి కొొక్క_శు వివరములే వేరు 
కను చూపుల నొక్కే కాంత టే వేరు 
మునూ నొక్క శే త్‌ *నిమర్మములే వేరు 
తనికొియు నొక్క ళు తనువులే చేరు. ౫ మను । 


లోకమును నొక్కు లోనువెలువల వేరు 
వాకు లొక్కు కే 'భావలవరుసే వేరు 
జోక నావోర మొక్కశు సొరిది రుచులే వేరు 
కై కొన్నరతి యొక్క "టే కందువలే వేరు ॥ మను । 


పరిమళ మొగ. కు ఇభాగించుకొనుజకే వేరు 
యిరవైన దొక్క కే యింపులే వేరు 
అరిది (శ్రీవేంక కేశ అన్నిటా నీచాసుండు(ల?) 


ఖ గరరనాగతి యొక చళు జాతులే పేరు 1 మను॥ 2కి 
రేకు బి42 సాళంగనాట 
శరణాని (బదుకరో కనులా ల 
గరిమ మెర్సు నిదె కనకంంవాము. ౪పలపఏి 


అవారవామును! (బహ్రోదు€డు దొరకొని 
బపహాుపధముల హారిమహామలు వొగడంగ 
కవాకవా హిరణ్యక సిపుడు నగి వారి 
నవాజ మెదియగి చల జె గంభము u¥t 


అటమరి వెటచెటమని బేంచెగసి 
౨ిటచిటరవముల జిరుతపొగ లెగసి 
తటతట మనుచును తరలి [వయ్న లై 
పటవమనుచును పగి లెం గంథము, 1 


అధ్యాత్మ సంకిర్తన లు 


'జెడిదపుచూప్తలమిడు(6గురు అగయ (గ 
పుడమి యదర నూర్నులు చెల(గ 
గడగడ వడయకి ది క్రటము లల్లాడ (గ 
వెడల గంభఖభమున విజయ సింవాము 


నగవుల నుడవణె నభోంతరంబులు 
పాగ అగనెను "పెనుబొమముళ్ళ 
పగటు శార్పు లను పగిలెకుం గొండలు 
వెగటుగ వెడలెను వీరసింశాము. 


తెఅచిననోర( |బతిధ్వను లెసగంగ 
కొలికుగతుల చుక్క_లు చెదర 
నెజీహుంకృుతులను నిజలము జెదర (గ 
వెఅచణఅవం( గారఆ విమలసింహము, 


పటువిహారముల |బవహ్మోండ మగల 
గుటగుటరవళి నాకులు వొగడ 
నిటలనేేతమున నెఅమంట లడర 
పటుగతి మెరసెకు భయదసింవాము, 


సపెదపెదకోలఅల పిడుగులు రాల(గ 
తుదనఖముల నెత్తురు దొరుగ 
గుదిగొనుక నరుల కులగిరు లూ.-టాడ 
వుదయించె నదివో వుగసింవాము 


అట్టహాసమున ననురలు వార€6గ 
ముట్టి వాయువులు మొగతిరుగ 
దట్టము లె జలధరములు ముసర (6౫ 
దిట్టయె వెడలె ధీరసింవాము 


Volt 3 ౧11 


161 


॥[ళర జ 


శర ॥ 


కర | 


కళర ౪ 


కర క్ష 


కర ౪ 


182 (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


జలధులు గలంగెను జడినె లోకములు 
తల.కె సవా ఆొళములు 
వులికిపడ 6దొడ( 7౫” నూర్ణ లోకములు 
కొలువున నిలిచెను ఘభోంసి వారము 


అచ్చట హెరణు! నదరంట బట్టి 
యిచ్చల6 డొడ వె నిడి చించి 
కుచ్చి వానిపేగులు జందంములుగ 
ఏచ్చి వెనుకౌనె ఫిష్టుసింవాము 
పొగడిరి దివిజులు భువనములు వెలసె 
పగయుడిగి చెలం (బహ్రాదుండు 
మిగులశాంతమునే మించె (శ్రీ వేంకట. 
నగమున నవోబబనారసించాము 


బె 


1శర ॥ 


1 భర ॥ 289 


దేవా నీవే యిన్ని చందముల తిరముగ మహోవకళారది వెతివి 
'యేవలనై నా పీచేకాక భుఏ నింతటి బూరలు ముంక6 గలరా వల్లవి॥ 


జనులకు నీవే వొక్కొక చోటను శాస్తాగర్ణములై కడంగుదువు 
తనియక నీవే మరి వారకి బోధకుల గొందరగని. గల్పింతువు 
మననులో నంతిలో వొడంబడికె చేసి మలయుచు నీవే నిలుతువు 
కనుగొన నీవే సుజానమార్గము ౧౩ వనముగా€ బెలుపుదువు ॥ దివా 


కడంగి యప్పటి నీవే యజ్ఞాదికర్మఫలములై వుండుదువు 

తడయః నీవే తిరుపతుల దేవతామూర్తులై. పొడచూపుదువు 
'యెడయక నీవే తపోమహివులై యొదుటనే తార్కాణ లౌదువు 
వొడలె నీవే యివాపరములకును వొొడిగట్టి సాధింపింతువు. &దేవా॥ 


౧ “కెవశము' రేకు, 


అధ్యాత్మసంకీ ర్గనలు 183 


ఆవేళ నీవే తశ్వనిర్ణ యము సాధారమునై యేక్పరతువు 
నీచే కమ్మటి ఆతబారవిధు౨కు నియమము లెల్తా నేర్పుగువు 
భావింవ నీవే అల మేల్చంగకు. బతివై (శ్రీ వేంకళుళ రతింతువు 


జీవుల కంత ర్యామివె నీవే శిష్టు 6 బరపొలింతువు, 1 చేవా॥ 240 
ఇన్నాసి 
విచారించుకోరో యుడ వి క.లెల మెండు- 
పచారాలు చూచి మీరు (భమయకరో ॥ పల్లవి ॥ 


ఖావింప నారదునికి (బహాపట్ట మరుచా 
వేవేలై_ నా6 గొంచెమని విడిచె(గాక 
దేవతలు తన్ను6 జూచి దిగ్గవ లేచి మొక్కేటి- 
గ 


ఆ.వె భవపుపద ముందెంగాక ౧వీచా ॥ 


మిక్కిలి జ్ఞానము గల్లి మించి తను నేరు వెల్లా 
చిక్కి సంసారమువాలు 'సెయవలినా 
'యెొక్కువ వారిదానుడై యిట్లా నే వై కుంర- 
మెక్కెడితోవ సాధించే దిది మేలుగ*క, 1 పీచా | 


మూలమని నుడిగితే ముంచి యొవ్వండు గాచెను 
పోలించ నెవ్వనినాభిం బుమై భో కలు 
బాలి యెవ్వ్యనికుటి నీజగము లున్నవి మరి 
కాలమందే ఆదేవునీం గానవలె(గాక, ౪బిణా | 


యిది యే (శీవెప్తవులు యిల€ బూ ర్వాచార్యులు 
వెదకి చదివి కన్నవివరమెల్లా 
తుద మొద లెరంగనిదుష్టులకతలు మాని 
పదిలమై యిళక్షు నమ్మి _బదుకుటగాక. 1 వచా ॥ 
యా టు 


164 శ్రీ కాళ్ల పాక అన్నమాచార్యుల 


నంకు(జక్రములు మా (నూని నమానభోగముతోడ 
అంకెల (శ్రీ) వేంక కుళునండ నుండరో 
పాంక పుబుద్దు లిమ్మ 9 పొంచి గాయతి జపించి 


ఇంక [బహువేత్త అుచే దిందుకేళకాక ॥విబా॥ 2 
రకు 248 శంకరాభరణం 
కలిగినమీచా గడ మేలా 
వలులంవటముల.( బడుళు కాక. ॥ వల్త ఏ 


దురిత మణ(యగ నిటు తుద క క్కె నుఖము 
వారి యొక్కా(జె గతియన్న పుణే 
పారి నింక జే నెటిపుణ్యములెల్లా 
వరునతోడ నెవ్వరికో కాని ॥ కథ 


సార మరింగె తనజన్మము గాలచెను 
(శ్రీరమణుని( దలంచినయపు జే 
నె రణతో నకం జది వేటిచదువు 
'మేరమీ€ద నేమిటికో కాని 5D 


(శ, వేంకటపతి చిత్తాన నిలిచెను 
కావించి గురుని. గన్నపుడే 
భావించి యుతరపార్గన లన్నియు 
యీవలావలను యుందుకో కాలి EDN 24 


వ ఫపంతవరాళి 


వట్లిస్వతం(త్ర మిందు లేదు వావాద మిందు లేదు 
గుట్టు దెలియక లోలో గునిసేరు వీరివో వల్ల వి 


no 


అధ్యాత్మ సంకీర్తనలు 186 


నేరిచి | బదుకువారు నేరక వీ౯గేటి వారు 
యొరీతి. జూచినాను యెవ్వరు లేరు 
తీరుగా. దమలో నుంజే దేవుండు పెర శేంచంగా 
మేరతోనే జీవులెలా మెర నేరు వీరివో ౪ వట్టి ॥ 


కొందరు గొవ్పజీవులు కొందరు చిన్న జీవులు 
యెందు జూచినా భూమి నెవ్వరు లేరు 
జొందుతే వెరు వేరుగా. బుట్రించె దేవుడే 
అందాలు సేయ(గ లోకు లమళేరు పీరివో ॥ వట్టి ॥ 


అసుర కాణాచి వారు అమన కాణాచివారు 
'యెసంగ విచారించుకో నెవ్వరు లేరు 
వెన (శ్రీ వెంక కేశు(డు వినోదించినయట్లు 


ననధమీ(దటం గానవచ్చేరు వీరివో 9 వట్టి ॥ 248 
కన్నడ గాళ 
సరవులు దెలియ(6గ(6౬ జనుంగాకా 
పరమార్గములో భంగము గలదా ॥ పల్లవి | 


వారి సుతంత్రుడట హారినంక లము 
విరసంబొనా పిశ్వమున 
సరవి: బపంచపునకలమతంబులు 
వరున నెంచ6 గొదువలు మజికలవా ॥ సర 41 


యిత6డు పూద్దు(డట ముశతనివివోరము 
వెతకంగవలినా వేమరును 
కతకరచినయీకన్ను లెదిటివే 
మతి. దో(చీ నిక మజంగులు గలవా ॥ సర ॥ 


శరీర (శ్రీతాళ్ళ పాక అన్నమాచార్యుల 


అంత రాత్మయట ఆతని వేచే 
చింతించవలెనా సీలుగులను 
చెంత నే యిదివో శ్రీవేంక 'పేళుండు 


'చుంత దెలిసీినా యుతరము గలదా ॥ సర ॥ దష 
చదెసాళం 
అచ్చుతుక్స పాలబ్బ ముటియు€గాళ 
మచ్చిక నాతండు సేసేమతకము?*క ॥ వల్లవి। 


నానాపాట్లల బడె నాండు కరి మకరిచే 
హీన'చెస (పవ్లోదుండు హరణ్యు చె. బాటునడ 
పానివట్టి హారి యది పరివారించని గాజా 
ఆనుక వారదానుల కంకటనే భంగమా ॥ అచ్చు! 


తగిలి ఫీమ్మ (డు శరతల్పమందు నుండ(డా 
అగడై విధీవమణుండు అన్న చే. దన్ను వడ(డా 
పగపాడే చూచుచుండ భాగవతులను ౧ వారి(?) 
తగినపుణ్యుల నిందు తప్పు లెంచవచ్చునా 2 అచ్చు ॥ 


మంతనాన నారదుడు మా-శలకు6 లోనుగా౭డా 
జెంతల నర్జునునకు చేతులు దెగిపడ వా 


ఇంత లో (శ్రీ వెంక కేకు. స్తై న మన్నంచ ణా 


ఇంతి టేవువోనుథావు లిందుకు జడుతురా 1 అచ్చు 1 245 
దే గాకు 
పుట్టుగు నీయాధినమే భోగము సీయాదధీనమె 
అరు యూ౫ూా భావనకు నరుద య్యూూ నాగ, 4 పలవి॥। 


౧. ఈ 'హరి” సంబోధనమా: 


అధ్యాత్మ సంకీర్తనలు 


శాననిట్టుండ వచ్చు నిద ల్పిత నుఖదుః ఖాలు 
మును మోచి మీయోాజ్ఞ మీరవచ్చునా 
నానొజీవుల. వజేనాలిభోరనములు చూచి 
దినికెంగ వగతువో దేవ నీచిత్తానను 


తొట్టన పావపుణ్యాాలు చొలై ౪ నరము లే 
పుట్టినమీవమాయ లెన్తూ6 భొదొజ్బిమా 
వొట్టుకొన్న జీవులు వెరిలచుడలగం జూచి 
యెట్లు నీవోరచేవో టూవేద : కిఫుడు 


చెశ్చర యోజన ములు (శ్రీ వేంకశుళ్వర నీవే 
యిచ్చినవి నీతోడ నగుగాజేమా 
నిచ్చలు నమూవలటి వార సేరుపునేరాలు చూచి 
వచ్చి న ళరణనగా వహించుకోవలనె 


దేవగ+*ంధ శా 
అంతటిద్రై వమ వకు గా 6గా 
చెంత నిన్ను6 గూర్చినబే ఘనము 


వెరవునం బంచమవేదసొరములు 
సిరుల నినునుతించినను తులు 
నరపితోడి బహుశా శ్ర్రృసంతతులు 
నిరతి జెప్పెడిసి నీకధలు 


కొంగు వెండియగుగురుముం[4ంబుల, 
నంగడి ఎనె_ప్షవసం భాషలు 
నింగికి భూమికి నిజవగాణములు 
ఎంగతిగల నీవంకీ ర్తనలు 


161 


ti పుట్లు i 


|] పుట్టు ॥ £248 


"పలి ॥ 
య 


1 అంత ౫ 


1 అంత 14 


168 (శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


వూనినవిధుల మవోపనిపషత్తులు 
నానాగతి నీనామములు 
ఖీనులకును (శ్రీ) చేంక కుశ Oa 
జా నార్లములు మిము £జదువుచదువులు 


రేకు ని44 ఇరిపి 


పపాటిగలవాండ నిదివో నేను 
నాపాటు చూచి వారి నన్ను, గావంగదవే 


౧నిలువు నూరు వండీని()నిచ్చలు నీదేవా మెతే 
వొలిసీ దుఃఖములకు నోరువ లేదు 
కులము గోటిసేనును గుంపుల జన్మాదులె. "తే 
అలరి వొరులంబోయి అడిగేదే యెపుడు 


పట్టితే పసిడి రాలీ బచ్చననంసారము 
గుట్టుదెలియ6 (బాణము కూటిచేతిది 
వుట్టిపడీ మానువము వొకనాటి కొకనా.డు 
షట్టికాంతలయెదుట భంగపడే మ్‌ద్‌వే 


చేది చెట్టడిచితెను వేట (డు చుట్టరి కాలు 
యీరిఠి నిన్నా ళ్ల దా. ఆం సెందుండిరో 
ఆరిచితే మూర జెకీ గ్రానదే నామకీ రనము 


కూరిమి (శ్రీ, చంక లేళ కొన నాలి 'కెకును 


ఇ వరాశి 24 
క 


దైవమా సిచెలిదే మూధర్మపుణ్యము 
పూవువంటికడు లేంతబుద్ధి వారము 


"Son 247 


29 
ఇ 


గ వపా ॥ 


కఏపవపా ॥ 


॥ఏపా॥ 245 


t వఠఅవి।ః। 
ce న 


౧ “నిలువు నూరువండీని” మనిషిపొడవే నూరువిధములపంటలు పండు 


తుంది అని యర్గమా? 


అధ్యాతి్మి సంకీర్తనలు 169 


యేమిటి వారము నేము యిదివో మాకర్శ మంత 
భూమి నీవు పుట్టించ 6గ6 బుట్టతిమి 
నేమముతో నడచేటినేరుపేది మావల్ల 
దీముతో మోచిన తోలుజేవులము ॥ డె వ॥ 


యెక్కడ మాకింక గతి యెరిలగే చెన్నండు నేము 
చిక్కి_నట్లినీచేతిలో ణజీవు లము 
తక్కాక నీమాయ లలల చొాంటంగలవమూా మము 
మొక్క_లవుటజ్ఞానపుముగ్గ లము ॥దే వ 
యేది తుద మొదలు మూాక్‌(క నిందులో నీవే 
ఆదిమూ ర్తి నికు శరణాగతులము 
యాడెప (శ్రీ వేంక ళుళ యేలితివి నన్ను ని 


నీదయ గలుగంగాను ఛీ వారము 1 చైవ॥ 249 
జాళి 
శరణు నేం జొచ్చినది నరి నీవు మన్నించేది 
యిరవై నగురుతుగా కిందు'( గూడ వెశ్టువా ॥ వల్లవి ॥ 


యెంగిలినోరు వెట్టుక యేమాటలాడినాను 
నంగతిగా నవి నేడు నత్టమయ్యో్య నా 
అంగనల మోవాము నాయంతరంగాన' బెట్టుక 
ముంగిటిఆచా రాలు ముఖ్యమయ్యా నా nశర॥ 


ఆసలు మెడంగట్టుక అన్ని యు. జదివినాను 
దోనము లెల్లా మాని దొరనయ్యునా 
రోనాలు మది( బెట్టుక రోంత మెను గడిగి తే 
'వవాలయ్వే తోంచు6లగాక వేశేపుణ్య మున్న చా. 11 ళర 1 


17) శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


ఘననంసారము మాచి కర్మ "మంత సేసినాను 
తను చా జన్మించిన టి తప్పు దిదినా 
యనలేళ (శ్రీ చేంక కేళ నన్ను నేలితివి 


తగినితీ నింక నేను తముకించేనా. ned 25( 
సాళంగ నాలు 
ఇంక చేల నాకు వెగ పింతమాట గలిగియు 
జం కె లెల్ల బాను నాన్వతం[తము లొక్క జే |) పల్లవి | 


నే నెంతపావబుదినై నేర మెంత సేసీనాను 
కానీలే నన్న లే వాంణు కావళలగలండు 
ఆనతిచ్చెం దొల్లి యాత డటదె చరవమార్థ్రమందు 
మేనీదోన మెల్ల. బావీ మ లొనంగేననుచు, 1 ఇంక ॥ 


మట్టు లే కతని నెంతమరచి నే వుండినాను 
పుట్టిం చిన దేవుంజే [పోవంగలండు 
గుట్టు చూయు తెల్ల తనగురాము పాండవులందు 
గట్టిగా దనవాంరై తే కాచుకుందు ననుచు. ॥ ఇంక ॥ 


తస్ప చే నడచివాను తగిలి (శ్రీ వెంక శుళు 
డొప్పులు సేసి రతింన నొద్దంగలండు 
చన్నుల గోపికలు సే సివదోనాలు దొల్లి 
క పుణ్యాలు సేసె ఘనుండం చాననుచు. 1[ఇంక1! 251 


గ 


భూపాళం 
ని ఆజా నందు లము నిగ్భులుల ముర నము 
సత ౧నముగ మమ్మాత (దు నిం బుట్టంచటగను ॥ వల్ల వి? 


అధ్యాత్మ సంకీర్తనలు 


'యుక్కుడవోయి వెదకే మిటమీంద డై వమును 
వొక్కాట నంత ర్యాామె వున్నాండదె 
ఇక్కడ నాతనిగుణా లెన్నేసి చధివే మిళ 
పక్కన తనదానులభ కికి సులభుడు 


ఇేమేమి వేండుకా నేము బమిటమీ6ద నాతని 
నామములు నాలిక నటించీన న 
నేమమున నింకా నెట్లు నిచ్చలు భుజించే మో 
శామించి నంసారపుకై_ంకరగ మాతని దే 


ఛథ్యాన మేమని సేసేము తలంచిశందెల్లాను 
వూని (శ్రీ వెంక కేళుండే వుండ(గాను 
నానా(ట నింక నేమి నమ్మితి మనేచేమి 
పేని మమ్ము. దనకుతీ (౬ బెట్టి చెంచ(గాను. 


నూళవిగాెళ 
వమని చెప్పంగవచ్చు నీనంతోవ ఫునుద్ది 
నానముము (శ్రీక్యష్తుండట నారాయణునికి 
జననీ చేవకిజేవి జనకుండు వనుబేవు6-- 
డనఘు. డ్రై నయట్రఆదిపచా ర్రికి 
ఘనలోకరవ్షణ కంనుమూమగండమును 
తనకు6€ గారణమట దె వశిఖామణికి 


పుట్టినది మధుర ఇంపుడుంజోటు రేపల్లె 
వొట్టినమూ యలప్పురుపో త్తమునికి 
పటినపాండవపతపాతము కౌరవ వైర. 
మిట్టి వాంతఫలమట యీక్వ ేళ్వరునికి. 


171 


11 నిత్యా 11 


it నిత్యా 1 252 


i పల్లవి (1) 


1ఏమ॥ 


వమ ॥ 


172 శ తాళ్ల పాక అన్నమాచార్యుల 


గోవుల గాచేదియు గొ ల్లెతలం బొంబెదియు 
ఆవేళ గుణము యాయచ్చుుతునికి 
(శావణబహుళాష్ట్రమి చం దోదయము రోహాణి 
కా వీంప జన్మమిదివో (శ్రీవేంక టవతికి /(పమ॥ విరి 


రేకు 245 గుజ్జరి 


వెనుబల మెనను( గావ( వర విష్ణు డొ(కడే కాక 
అనుమానములన్ని యు నుడిగి తిని అలసితి నింక నేను ॥వల్లవి॥ 


వట్టినచలము మానదు (పకృతి న్వతం తమున 


చెళ్లుడ మాయలనే కమ్మర వెట్టదు వివేకము 
వుట్టి ఈ నిన్నా శ్లాయను పొదలితి . ౧ బు ధైరింగి 


దిట్టనై అది కాదని తో సేటిదీమనమూ లేదు ॥ వెను ॥ 


తగి లెడిఅనుబంధము మానదు తల.పును నొకవంక 


"ఆగనియ్యదు కరము లేమిటిని తెగించు( బుణ్యముల 
నగుచునే ముదిమికి లో నెతి నానా(టికి నేను 


మగటిమి నే దాని నణంచను మరిగెడిడేకాని 1 వను ॥ 


సీనఅల వాటు మానండు జీవుండు తనగుణము 

వేసరదు అనుభవించుటకు వేసరు ముకికిని 

చానునిలా (క్రీ వేంకకేకుండు దయ(జూభెను నను నీవేళ 
మోనములన్ని యును దేరెను మునుపు వెనక యేదో, 1 వెను! 254 


సామంచం 


వారియే యురుయను అందరి బతుకులు 
యిరవై యిీతని యొరు(గుళశు మేలు, పల్లవి ॥ 


వా “బెద్దెరింగి * ఫూ. ము, పా 





ఆధ్యాత్మ సంక్షిర్తనలు 


'వెనకటిబవ్మాలు వేవేల సంఖ్యలు 
యెనసి |బవ్మోండము లేలిరట 
ెనగొని వారలేరులు మరచిరి 
మనుజకీటముల మరఠెవ( డెరుంగు, 


అ) దొల్లి మును లనంతకొట్లు 
చెసిరి తపములు నేనలుగా 
'యేసిరు లందిరి యెర(గ శెవ్వరుకు 
"వేసపునరులకు విధి యేదో 


కల వనేకములు కర్మమార్గములు 
పలుదేవత లిటు వాటించిరి 
బలిమి (శ్రీ, చేంకటపతికి మొరజఇడి 
వెలసిరి తుద నిదే వెర విందరికి 


వాడి 
వారి వారిసవాజపువరుర లివి 
కారణము తొలే వారికల్సితమిది 


వేస విరుద్దము లెదు వివేకించిమూాచిశేను 
శూరు౬డై వుండిన మవేసుజ్ఞానికి 
యేరీతిం జూచినాను యేక నమ్మతి లేదు 
సారము చెలియ రానిసంసారిక్తి 


సకల భావములును చక్కన యేరతో ( చివుండు 
[పకటించి నేంచినపెఢ లకును 
అకటా జగడములే అన్నిటా వెంటనేవచ్చు 
వికలులై నమూఢవిచారులక 


178 


॥ వారి ॥ 


॥వారి॥ 


| వారి ।। 2కర్‌ 


ఇ పల్లవి 1 
2) 


11 వారి।। 


॥ వారి ॥ 


174 శ తాళ్ళ పొక్‌ అన్నమావార్యు ల 


వేయంగలకర్భ మెలా సేసి తొల్లై ఫలించెను 
{ c౧ మట. 
చాయిదండగల ఎవారదొసులరును 
రాయడి. బు వా సాలు రా కాపుల యుండు 
యెయుడ (శ్రీ, వేంక కుళు నెకయగనసీవారికి గ వారి! 258 


చేళి 


క మ్మురను జీవునికిసీ ఇది కార మెమియు లేదట 
ఇమ్ముల రాజూ నెరయగనీ ౧ వ్యెకుట యవ్వఠ కెక్కును నారాయణా 


1] వల్ల పి [1 


యిలలో జీవునివివయభోగమున సెందును( బొరయనిచవాండవట 
చలమా యేల పుట్టిం చితి వీసంసార వారధిని 

కలకాలము నీగర్భగోళము 4 గాంవురముండ!:గ నిటు చేసి 

ఫల మేమిగట్లుకొంటివి భావము చెలుపవే నారాయెగా 1 కమ్మ ॥ 


నడెవెడి యాజగము అన్నియును నటనలు నీవట తొలుతనే 
యెడయక యిందే వినోదించెిదను యెడ్డత నంబా భీ కమి 

జడియక నివె సెసినచేంతలు సర్వమును సలుపంగవలదా 

క డుగళ€గ నేంటిక నెంగివిబూరెట౨కడ టే మనెల(2) నారాయణా ॥క మ 


పరగినయీకర్మ మార్గములు బంధ పొ తువని చెప్పితివి 

యిరవుగను వేదమార్గములు నేలా శాచుక తిరిగొదవు 

గరిమల (శ్రీ, వేంక శుళ్వర యిచ్చాకలట్నిశములు యిన్నియు వ్ఫ్‌క్తు 

రి నెరిగించితి విం నీచి_త్తము వర్వశ్యర వోనాగాయణా |కమ్మ।2క7 


పూడి 
శిషరతణమును దువ్షనిగవామును 
౩పృష్టించె నొక్క_వేళ నే (శ్రీజయంతి నా6డు 1 పల్లవి ॥ 


తలాన అకాల... ఆలాతాపంగానాం జాజుల. లలత రాంుతాకాలులులా. 


౧ వెట్టి + అట=వెశ్రైట, ౨. . కడవెయుట--పార వేయుట ౩. “సృష్టించ” "రేకు 


అధ్యాత్మసం కిర్రనలు 


వార కృష్ణావతార మందినయంతలోనే 
పరమమునుల కెల్ల థ ంరుముడిగాను 
తెరరి చెతురలగుండే దిగులుచొచె న తరి 
సిరులమించినయట్టి శ్రీ జయాంతినా (డు. 
గోవిందు+డు వనుజేవుకొడు-కె నయప్పుడే 
గోవులు రంజెలు వేసె గొల్లపల్లెను 
నోవితోడ6౬ గంసునికి నూరునింజెం జూడ6గానె 
చేవలుమీరినయట్టి, క్రీ) జయంతినాండు 


నారాయణుండు భువి నరుండు బాం గాంగానేె 
మేర వాండవు అెచ్చిరి మేసవావిని 
కారవులపని దిచె కమ్మి (శ్రీ వేంక కేళుండు 
చేరువనే మెరయ6గ (శ్రీజ యంతి నాండు. 


సామంతం 
ఇంతకంకు ఘన మిక లేదు 
సంతత సౌఖ్యము జ నార్లనుంజే 


భఖ యని వారణము వర మాత్మునినుతి 
జయకారణ మీళ్యర చింత 
అయుతపుణ్య ఫల మచ్యుతుని సేవ 
క్రీయతో నిజ మెరింగినవారికిని. 


కర్మవారము (శ్రీ కాంతుదంళనము 
ధర్మరాసి మాధవుశరణు 
అర్నిలిసంపద లనంతునితగులు 
నిర్శలముగ౬ బూనిన'చాసులకు 


176 


11 శి || 
దు 


౫ కష (| 258 
లు 


1 పలపి జి 
cr} 


8 ర్తె౦ితే గ్ల 


ఓ ఇంతే ॥ 


176 (శ్రీకాళ్లపాక అన్నమాచార్యుల 


ఆగ మోక మీవారికై ౦కర్వము 
భోగము విమ్ణునిపూజ యిది 
యోగము (శ్రీ, వేకటో_త్తమునికొలువు 


బాగులు నేర్చిన పపన్నులకును ॥ ఇంత ॥ 25' 
రేకు 246 చేసాతు 
ఎటువంటివెజ్రినో యేమని విన్నవింతును 
ఘటనలు నావంటా గర్వింతునయ్యా. ॥ పల్లవి 


తల(చేతల(పు నీది తనువు నీ విచ్చినది 
నిలిచినజగ మెల్లా నీమయము 
వలవంశ నే నిందులో వట్టియవాం కారినై. 
'ఆలియక నేసేయంటా? దిరిగేనయ్యా్యా. ॥ ఎటు | 


"సేసేచేంత నీయాజ్ఞ చిత్త మెల్లా నీయిచ్చ 
రాసులకర్మములు సీరవము లివి 
ఆనపడి నే నిందులో అన్నియు నావనుచును 
పోనరించి మాయలలో బొర లెదన య్యా. ॥ ఎటు 1 


ఇవాము నీవినోదామే యెన్నం బరము నీసొమ్మే 
సవాజము నీకు మాలళోచై తన్యాలు 
మహిలో (శ్రీవేంక కుశ మరి నీచానుండనై తి 
బహుభ క్రి నీమీ6దం బచరించేనయ్యాా ॥ఎటు ౪ £60 


లలిత 
ఇందరు నచెలు6గుదు రీయర్లమే భువి 
కందువ( దగులుటు కర్మముకొలంది. lt పల్లవి ॥ 


అధ్యాత్మసంకీ_ర్తనలు 


ఆదికి నవాది హారిదాస్యం విది 
వేదాండంబుల వెలసినది 
సోడించి కనిరి శుక నారాబాదులు 
పాదుగం నింక దమభాగ్యముకొలంది, 


అతిరవాస్య మిది అచ్భ్యుతువై భ క్తి 
(వతిలేనిపరమవగవనము 
చతురులె తెలిసిరి సస కాొదిమునులు 
తతి దొరకుట సుకృత ఫలముకొ లది 


పరము | శ్రీవేంకటపతినంకీ ర్హన 
సొరిది గురుం డొనగుసూత్మ మిద 
చిరపుణ్యులు మును చేకొన్ననిజ మిది 
మరిగి మనుట తమమననులకొలంది 


హాందోళవనం౭౦ 


ఎన్ని కై (శ్రీ వేంకయేళుం డితడు గలుగంగానె 
అన్నిటా నందరిలోనిఅజ్ఞా నాలు బా నును, 


సకలశా(న్హ్రుములందు నంచేహూమేుకాని 
వోకరు బె వమహిమ కొడంబడరు 
'అకటా జబాసచేసినయందుకెై నా నమ్మరు 
విఠలచిత్తు లెల్లాన) విష్ణుచాన్యమునకు 

గక్కనం గర్మము చేసీ కడునలయుశుకాని 
వొక్కమాటు హారి. బొడ నొడంబడరు 
తక్కక పెద్దలుగా6గ తలవణ6కుకే కాని 
పుక్కటికాండ్లు వారి? బూజించనేరరు 


Vol3 ౧12 


177 


॥ ఇంద ॥ 


ఓ ఇంద ॥ 


॥ ఇంద ॥ 261 


1పలవి॥ 


1 ఎన్నీ a 


॥ ఎన్ని ॥ 


1/8 


శ్రీ తాళ్ల పాక అన్నమాచార్యుల 


చిత్తములో వివేకంచి వంతం బెరలుపేళాలి 
వొత్తి వారిపై భార 'మొప్పగించరు 
వా త్తిన( కీ, వేంక కేళు డఢకు దయదణ౯ంచ6గా 
మ త్తిలి (పవన్ను లెల్లా మ రేమిటా( దప్పరు 


దేసూళం 
వాని వాని నవాజము వద్దన నేల 
యీనేట్మిపపంచ మది యేమి సేయ6గలదు 


వారి పుట్టించినయట్టి జయా [పకృశులను 
విరసాలం దిప్పేమంటే వేరొకళటానా 
పరమక్షాన మొక్కే పాటించితేం జాలు 
'యెొరవుల పుణ్యపావా లేమి నేయంగలవు 


బలువుగ విస్టుమాయ6 బబ లేసంసారమును 
చలమున దిద్ద్ధంబోలేం జక్క_నౌనా 
తెలివితో హారిభ క్రి తెగక వుండితేంజూలు 
ములయై 6 బంచేంద్రియము లేమిసేయ6గలవు 


(శ్ర వేంక కుకు డాత్ము( జేకొలి వుండినది 
భావించకున్న నాతడు బడి వాసీనా 
సావధానాన నీతని కరణనుళొంకుంజాలు 
'యేవిధులు భవముబు నేమి ఢేయంగలవు 


రావ [కియ 
నారాయణుడే సర్వనాయకు(డు 
'వేశేదురాళలు వెదళ. జో శకేదయ్యా, 


॥ ఎన్ని * 262 


1] పల్లవి గ 


॥ వాని 1 


॥ వాని ॥ 


॥ వాని ॥ 268 


1 వలవి 1 
య 


అధ్యాత్మసంకీ ర్తనలు 179 


ఆకన మొకొపాదము అకు భూ మొక పాదము 
చెకొని యొకవాదము పాతాళము 
యేకమైనా( జేడనున్నా యిందులోవాశే జీవులు 
ఆకడ బరులగొ ల్బేమనంజో శేదయ్యా, | నారా! 


కడుపులో జగములు కాయ మిన్ని టా ధారము 
'యెడగలచోట చెల్లా యీతనిమాయే 
కడుంబో రా దితలజే కారణ మందరికి 
తడవి మరుపాయాల. దగులంజో కేదయ్యా. 1నారా॥ 


౧ చెతన్య మీతనిది సృష్టి యీతనిఘటన 
ఆతుమ (శ్రీ 'వేంక కుకు. డంత ర్యామి 
రాతిరింబగలు. దానే రతకుండు మనలకు 
పోతరించి ఇంక మెచ్చి పొగడంజో క్రైదయ్యా. 1నారా॥ 264 


ఆహార 


ఇంక నాదైన్యము చూచి యెటు ర&ించేవో కాని 
సంశెదీర( బులిసితి స ర్వేశ్వ రా 1 పలవి॥ 


తపముసేసి నీమాయ దాంపేననుచు( జెనంగి 
అపుడే యలసితిని అదివో నేను 
కృపం జూచి నీవింక గెలిపించే 'చెట్రోకాని 
వువమల సెరివోరి వోడితి సే వానికి క ఇంక (| 


పంచేందియములను పార6దో లేనని చూచి 


వంచ(గ సత్వలేక వనమెతిని 
అంచె ౨ నాపాటు చూచి నీవడ్డ మౌ "బప్పుడో కాని 


దించని వీరములాడి దిగితి చే వానికి 1 ఇంక ॥ 
౧ “చైతన్య ' కావచ్చు ౨ “అంచనాపాటు' పూ ము పొ 


180 శ్రీ) తాళ్లపాక అన్నమాచార్యుల 


'మోవోంధ కారము.వె మొనచూపేనని పోయి 
సావావములేక సె జడిసితిలి 
వూవాల (శ్రీవేంక శుళ వున్నతి నన్నేలితివి 
జాహుబలమున తుదిుదమయితి వానికి 


రేకు 247 'బెసాతీ. 


వీ దానులభంగములు నీవు చూతురా 
ఇయేదని చూచేవు నీకు నెచ్చరించవలనా, 


పాలసము|దముమీ(ద( బవ్వళిం చినట్టి నీకు 
'బేలలళై నురలు మొర వెట్టినయట్టు 
'వేళతో మామనవులు విన్నవించితిమి నీకు 
యేల నిద్దిరించేవు మమ్మి ర&ంచ రాదా 


చార కానగరములో తగ నె త్తమాజేనీకు 
బీరాన (చౌవది మొర వెట్టినయట్లు 
చం వో 
ఘోరవురాజనభల6౬ గుంది పన్న వించితిమి 
యేరీశి పరాకు నీకు నింక రఊించ రాదా 


యెనసి వె కుంరములో నిందిరంగూడున్న నీకు 
చెన(గి గజము మెంర వెట్టినయటు 
చనవుతో మాకోరిళ సాఢె విన్న వించితిమి 
విని (శ, వేంక శకేళుండ వేగ రషించరాదా 


సాముంతం 
దానవర్షముల శెల్లా దరిదాపు మీర కాన 


వాసికి నెక్కించరా చా వనుధలో మమ్మును, 


॥ ఇంక ॥ ౬65 


1 వలబి ॥ 
న్ని, 


| సీదా ॥ 


1నీచా ॥ 


1 నీచా ॥ 266 


॥ వలవి ॥ 
లౌ 


అధ్యాత్మ సంకీ ర్రనలు 181 


"సిచాధిపతి నీవు చేరి విన్నవించరాదా 
(శ్రీనాథునికి నేము సేసేవిన్నపము 
ఆనుక భాష్యకారులు అశు మీరు. "జేయరా చా 
మానక విన్నపము మామనవి చనవులు ॥ దాన ॥ 


వేయినోళ్లభోగి నీవు విన్నపము సేయరాచా 
వే యేసిమావిన్న పాలు విమ్లునికిని 
ఆయితి మై గరుడండ అశ్తై మీరు. జేయరాదొ 
యేయడ విన్నపము మా శేమివలసినాను. ॥ దాన ॥ 


దేవులమ్మ యిందిర మాఏిక్కె- విన్నవించ రాదా 
(శ్రీ వేంకటపతికి చిత్తమందను 
ఆవేళ శీపూచలమ అ మీరు జేయ రాదా 


యో వేళ మావిన్న పము తీడేర నింకను. ॥దాన॥ 267 
లధిత 
ఒక్క_(డే యీజీవుండు వొడలు మోపనినాండు 
'యెక్కడి "కెక్కుడి మాయ యేమిగటుకొ నెనో ॥ వలవి ॥ 
లు య 


పొంచి గర్భమున మాను పొదిగి వుండిననా(డు 
యెంచుకొని ముచ్చటాడ నెవ్వరున్నారు 
అంచల6 ౧ బరందు(1) కొచేయట్టినంసారమిదయు 
అంచుమోచి తానెందు అణ(గుండనో. 1 ఓక 61 


నిచ్చ నిచ్చ రాతిరులు నిద్ధురవో యేవేళ 
యిచ్చల6 చా జేసేపను లేమున్నవి 
కచ్చువెట్టి తనమేన(. గాచుకున్నక ర్మములు 
'యెచ్చుకుందుల నాచోట నెందు వోయనో 1 ఒక్కా6 ॥ 





౧ “సరయు' కావచ్చు, 


182 (శ్రీతాళ్ళ పాక అన్నమాచార్యుల 


బు దైరంగక ఇాలుండై. పొత్తులలోనున్న పుడు 
కొద్దిలేక ఆజా నెవ్వరి గురుతెరుంగు 
సిద 
అద్దుక Shae డంత ర్యా మై వుండ 
తీద్దుక రాగానె కాక తెలివెందు నున్నదో. ॥ ఒక్కం॥ 2665 


కన్నడ గాభ 
ఈయపరాధములు సహించవయ్యా 
పాయక మమ్మురజి.ంచేవని నీచే కాదా, ॥ పల్లవి ॥ 


అకడ నీకఢ మాలో నంత ర్యామివి నీవు 
నీకు. "జే సెవిన్న పాలు నీ ఇర (గచా 
చెకొని వోరువలేక పదరితి మింతేకాక 
రాకపోక సీవు మమ్ము రతీంచకుంజేవా, 1 ఈయ ॥ 


అట్టు కెక్కి. దాసుల మజువక రతి ౦చేనీవు 
గుట్టుతో మమ్ము వహించుకొనకుంజే వా 
పట్ట లేక వేగిరించి చె దూరితిమిగాక 
ఇళై మా కీసిరులు నీ విచ్చినవే యెపుడు, ॥ ఈయ ॥ 


యిధదె శ్రీవేంక శేళ నుమ్మేలినవా(డవు నీవు 
వదలకుండ వీవు నావాండవే కావా 
అదన మన్నించ6గానే ఆనం జే చాంచితింగాక 


చెదరక నాంజే నాకు జేతిలోని వాండవు. 1 ఈయ ॥ 269 
నారాయణి 
౧ ఇందాకా వచ్చె జేంతలు యి(కనో బుద్ది 
యెందుకు నీవే క ర్రవు యింకనో బుద్ది ॥ వల్ల వి॥ 


౧, ఈపాటలో పూర్వుముదితపారమున శ మీబుద్ధి ' అని సంబోధనాంతముగ వీరువ 


బడినది కొని “ యి64కనో బుడి? = ఇంకమీళద బుద్ధి( వచ్చెను అను నరముగా 
ధ ఖై ధి 
తోచుచున్నది 


పుట్టతి సియా జను భుజించితిం గరు నెలా 
మా థై య 
ఇల్లు జీవుండ నాకు నీకనో బుడి 
N లు 
కట్టుకొంటి సంసారము కలిగ బంచే[దియాలు 


యెట్లనెదిటిపనుల కి(కనో బుద్ది ॥ ఇందా 


నున్నా 6డ కీచూయణో నే వొట్టుకొంటి ఆన లెల్లా 
యెన్ని ౩ య్యూపాణికి నీ(కనో బుద్ది 
వన్ను కొంటి నంపదలు ౧వంచభూ తాల లోనె తి 
యిన్ని టూ సీపంపుననే యి6కనో బుద్ధి 1 ఇందో 


భూమి సె న న్నేలితివి భోగములకు గుె తి 
"యేమసేవు యూ దేహి కింకనో బుద్ది 
(శ్రీమంతు:డ విన్నిటాను (శ్రి వెంక శుశ్వర నీవు 
యీమహివ. లెల్లా నక అక బుద్ది, # ఇందా 270 


పొడి 
ఈతడు బలువుండొట కివియు సాకి 
యీతండు (బహ్మామౌట కీశండే సాతి. కపల్హవి॥ 


అమరుల మొరాభించి అసుర బాధలు మా న్నె 
అమరుల శెక్కుజాట కదియే సాతీ. 
అమృతము సంచి పెట్ల యాదిలక్ని. _గకొనె 
అమృతమథనమే అన్నిటికి సాది. 11 ఈత ౬ 


యిందర.౦ జే బహ్మాండాలు యిడె కుతీ. నించుకొసే 
యిందరి కెక్కుడగుట కిదియే సాతి. 
కందువ వరములిచ్చు కడ నెన్న (డు జెడవు 
కందువ పురాణాలలో కథలే సాతి. 1 ఈత 


wen wm row వా. అజ 


“ద. ' పంచభూతాలకు ” కావచ్చు. 





గ లజనాల కాలా. గారాడ ల వాకాలానాకారా బయల నాని. 


184 (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


ఆదిబవ్మా. బుట్తంచె మ్యాఖాకుమీ (ద దుదణ బేలె 
ఆదినంత్వ మత (డఊాట కదివో సాత్‌. 
పాదుగా (శ్రీ వేంకటా దవె మహీబు వెదచల్లై 
పాయకొన్నయీరనిశ్రీపాదములే నాథ్‌. 


శికు 248 ననా ఎ 
అంత రా త్మ నీయాతీన మింతయు 


చింతలు సిలుగులు జీము= కెలా, 
gr 


చి త్తంబ ల యెడనసింవో౮న మచి 
వు తమపురువ నీవుండెడిది 
వాతి దయిందియము అంగ ౦ బ్రధానలు 
(వ_త్తాతరాజ ము (పకృతియు( గలిగె 


కన్నులు వచెవులును (ఘాణము నాలిక 
వన్నె మేను రీ వావాములు 
వన్ని నకోర్కులు భండారంబులు 
సన్నుతి నంశారసంపద గలి? 
పుట్టినపుట్టుగు భోగపుకొటారు 
పట్లుము కర్మానుబంభంబు 
గట్టిగ (శీ) వేంకటపతి వేలిక 
విట్లినిమహిమ రిన్నిటం గలిగా. 


ముఖారి 
ముద లేతెలియవలె మోనపోక మానవలె 
పదిలపుయోగి కై నా (బహ్మాకె నాను 


ncaa దిగ! 


$ఖవలవి ॥ 
ళు 


గ అంత || 


1 అంత ॥ 


1 అంత ॥ 272 


॥ వలవి।॥ 
ag) 


అధ్యాత్మసంకి_ర్రనలు 185 


అలుగుల వె 6 బడితే నాయాలు దా(కకుండు శా 
క లికినతులచూపు కా6డకుండునా 
యిల ౧ దో.డుదొక్కి తేను యెండి- చకుండు నా(2) 
చెలులయిండ్లకు. బోతే చిక్కించకుందురా ॥ మొద ॥ 


చిచ్చు గాణిలించుకొంశు చిమిడించకుండునా 
గచ్చుంబర (స్రీలపొందు కాంచకుండునా 
తచ్చి విషముమింగితే తలళెక్కకుండునా 
వచ్చినతులవలవు (భనుయించకుండు రా మొద ॥ 


"తగి సము[దము చొచ్చితే లో(బడకుండునా 
మొగి నింతులమాటలు మంచకుండునా 
తగు (శ్రీ వేంక మేశ్వరు దానుఃడై గాలిచికేనే 
పగటున నివి యెలా. ౨ జంపు సేయకుండునా ॥ మొద ॥%78 


నాట 


వీది వీది వాడే వాడే వీంజే పీజే ఇలంగీని 
ఆదిదేవుడు (శ్రీ వేంకటా ద్రిమీ.దటను ॥ పలవి॥ 


గరుడ శ్వజింబదె ఘనవిషప్టురథ మది 
సరి శంఖ చకములు ౩ ఇార్గమునదె 


జ 
హరి యందుమీ(దటను ఆయి త్తమె యున్నాడదె 
అరులనెల్ల గెలిచి అమరుల: గావను* ॥ వీది ॥ 
౧ చేతబడికి తోడుబోతు అని వ్యవహారముగలదు అ తోడుబోతు చేన్‌, 
లుగు వీథులు కలినేచోట నిమ్మకాయలు అక్షతలు బొగ్గులు వెంట్రుకలచుట్టవగ్గె రా 
ిని'వేనినవదార్థములు పారబోయుదుర్ను దాని నెవరైన తొక్కితే వారెండిపోవుచుందురు 
వారికి ఏవైద్యమూ తదురదు దీనినే తోడుశబ్దముతో వాడీనాడా? 
౨. “ఐంపుసేయకుండును ” కావచ్చు ఆ శార్డ ౫ రేకు పూ. ము పొం 


188 (శ్రీ తాళ్ల పాక అన్నమాచార్యుల 


సారథి యల్ల వాడె చాలి రణభేరి యడె 
ఆరయ నిరుమేలా బ్రవ్మోదులు వారే 
చేరుకొన్న వేదములవిరుదుపద్యము లవె 
'శ్రిరచుణు(డు మెరి చిక్కులు వాపంగను 


ఆటలు6జాటలు నవె అచ్చరలేమలు వారె 
చాొటువ నల మేల్ముంగసంగడి నె 
యీటు లేని (శ్రీ చేంక కుళు జేంగీ నల్లవాఃజె 
కోటానంగోటిదా సులకోరిక లీ జేర్చను 


భె రప 
జీవుండ నేకొక(డను సృష్టికి? గర్హవు నీవు 
యీవల ధర్మపుణ్యము లివివో నీశేతిపి 


పుట్టినయట్టిదో పాలు పురుషోత్తమా నీను 
పట్టీ తెంచివేయక పాయనేరజ్బ్చ 
గట్టిగా సంనారములో. గలిగినలంవటాలు 
ముట్టి నీవల్ల నేకాని మూయరావు 


పంచభూతవి కారాల. పరమాత్ము(డా నీచే 
కొంచక నీయాజ్ఞ (గాని కొద్ది నుండవను 
అంచెల జగములోనిఆయాసవాజములు 
వంచుక సీవల్లంగాని వై పుగావు 


చిత్రములో విజ్ఞానము (శ్రీ వేంకశుళ నీవె 
వా_తించి చూపినంగాని యం కెకురాదు 
నత్తుగా నిన్ని టికి నీళరణుచొచ్చితి మిదె 
నిశ్రెము౯ గావం [బోవ నీయిచ్చే యింకను. 


*పీది॥ 


వీది । 274 


న వలవి ॥ 
య 


ui జీవు6€ i 


1] జీవ ( గ 


॥ జీవుం॥ 275 


అధ్యాత్మ సంకీర్తనలు 187 


లలిత 


'వెఅవకు నునళా విష్ణునియ భయము 
చెఅవుగ నెదుటనె నిలిచీనది ॥ పల్లవి ॥ 


(శ్రీపతికరుణే జీవరాసులకు 
చాపును దండై తగిలినది 
వె దేవునిబలుసంకల్ప మే 
చేపట్టి రతీంచ6 జెలటగేది ॥ వెళి ॥ 


నలినోదరునిజనామాంకిత మె 
యిల పై దాసుల చేలేది 
కరిభంజనుళశంఖచ[క్రలాంఛన --- 
మలవడి శుభముల నందించేది Mey 


(శ్రీ) వేంకటపతి నేసిన చేతలే 
వేవేలువిధుల పల 'సేది 
భూవిభుం డీతండు పూంచినమహిమలే 
శై_వళమె మము గాశేవి ॥ వెల ॥ 276 


బళ 


కనీయు: గానరు నీమహిను కెరవకంసజ రాసంఛాదులు 
మనుజులు దనుజుల( జంపి రన(గ విని మరి నీశరణము చొర వల'చా.॥ప లివి 


పుక్కిటనే లోకములు చూపితి పూతకిచ న్నటు చాగితివి 

పక్కననే బండి దన్ని పోచితివి బాలులుసేసేటిపను లివియా 
అక్కరతో తృణావర్హు నణంచితివి ఆ(బోతులకీ టణంచితివి 

చిక్కించి యనలము చేత మింగితి శికువులు సేసేటిపను లివియా, ॥కని॥ 


188 @) తాళ్ల పాఠ అన్నమాచార్యుల 


తొడింబడ మద్దులు భువ్హివెళల గూలంగదొబ్బి యనూనురు6 జంపిగొం 
బడినే గోవర్గనగిరి యె త్రితి వకుచులుసేనేటతివను లిగియా 

అడది (ఎహ్మామాయకు. (బతిమాయలు అను గడించి నిలి చితివి 
పిడికిట చాణూరు నేనుగ6 గొట్టితి పిన్న లునేసేటిపము లివియా. ॥కని॥ 


కాళింగునిమద మణ6చి దవ్వుగా కడగడల 6 బోంతోంసితిపి 
గోలవై యజ్ఞ ఫలము లిళ్చితిప ౧గో వాకు సే సేటివను లియా 
యీలీల శ్రీ వెంక ట్మాదిమీంద న ౧ఎ౦దగ”కివి పొడచూపితివి 
'బేలుదనంబుల నెంచి చూడ పనబిడ్డలు నె సెటి వకు అిపియా ॥కని॥ £77 


రేకు 249 దెవగాంగార 
ఎదుటనే వు క్నవి లన్ని యును 
యిది కన. వనమగు లున్న (డో రాని fl కలవి 1 


ఆకస మొకచే అలభూ మొకకే 
లోకములు పెక్కు లోలోనే 
(శీ కాంతు( డదివో చి తములోనసె 
యేకచి త మగు చున్న (డోశాని ॥ ఎదు ౪ 


యిరవగుకాలం బెప్పటినవహజమె 
అరుదగుదెనములు అనంతము 
పరమాత్ముడు లోవల వెలుపల నిడె 
యెరవుమాని చేరు "బున్న (డోశాని. 7 ఎదు ॥ 


ఛావించలగ నొక|బవ్మోండం బే 
జీవరానుతే నేనలివే 
శ్రీ) వేంక శుకు (డు సృష్టించిన వాండు 
యీవిధిం గని మను శున్న (డో కాని క ఎదు॥ 278 


SHU సు Sa, ఎతు త సము shh 
ణా ద థి డు 


అధ్యాత్మసంకీ_ర్తనలు 


ముఖారి 
సులభపుమార్షములు చుట్టి రానే వుండ(గాను 
బలుప్రయానవుశర్మబద్దులై రి జీవులు 
(శ్రీపతిభ క్రియ నేటిచింళామణి వుండ౭౬గాను 
యేపున మోఫపొ య్యేరు మేలో జీవులు 
చేపట్టి నామాంకితపుసిద్దర సము గలిగి 
కోపుల నుడిగి వనిగొనరేలో జీవులు, 


అక్కడనే శరణాగతచేవోడ వుండ౯ంగాను 
"యెక్కి థవవార్టి దాంటకేలో జీవులు 
తక్కక చాస్యమనేటిధనము దమకుండ(గా 
లెక్కించి కూడ'పెట్టుళో లేరు ఇయేలో జీవులు, 


అశు (శ్రీ) వేంక కేకు డంతర్శాత్మై వుండ(గాను 
పట్టి కొలువరేలో 3పెపై. జీవులు 
సట్టపువారిదాసులు (పత్యతమై వుండ6గాను 
యిశ్లై వారికృప చేరుళున్న (డో యీజీవులు 


శంక రాభరణం 


ఆడరో పాడరో ఆనందించరో 
వేడుక మొక్కరో విజ్ఞానులు. 

వారి రతకు6౬డై యందరి కుండ(గ 
పరగంగ బది శేరు _ట్రహ్మోదులు 
గరిమ నతంజే చక్రము చేంబట్టంగ 
నురిగి పారి రడదెం చూడుడు సురలు. 


౧ “చూండు డసురలు ” కావచ్చు 


109 


వల పి॥ 
mn 


nనుల॥ 


॥సుల ॥ 


1నుల౪ 279 


"పలి 1 


1 ఆడ్‌ ॥ 


190 (శ్రీ తాళ్ల పాక అన్నమాచార్యుల 


పదిలపువిమ్షు(డె (పాణమై యయుండ (గ 
యిదివో మెలలగేరు యీజీవులు 
మొదలను యితంజే మూలమై యుండగ 
పొదలె నీశతనివంపున లోకములు, 


(శ్రి వేంకటాదిని (శ్రీపతి యుండగ 
తావుల నిలిచెను ధర్మములు 
యీవల నితంజే యిచ్చేటివరముల 
పావనులై రిదే ప్రపన్నులు 


మాళణి 
అందరికి సులభు6డై అంతరాత్మ యున్న పాడు 
యిందునే శేవగిరిని యిరవై విష్ణు(డు. 


'యోగీళ్వరులమతినుం జేటి దేవుండు తీత 
సొాగరశాయి మె నన ర్వేకుండు 
ఖాగవతాధీను(డై నపరమపురుషు,డు 
ఆగ మో కవిధులందు నలరిననిత్వుండు 


వై కుంరమందునున్న వనజ నాభుండు పర 
మాకారమందునున్న ఆదిమూరితి 
ఆకడంసూర్యకోట్లందునున్న పరంజ్యోతి 
దాకొన (బవ్మోం డాలుధరించిన| బవ్మాము 


నిండువిశ్వరూపమై నివి చినమాధవు(డు 
దండి వేదాంతములు వెదకే ధనము 
పండినకర్మఫలము పాఠికివచ్చినరాని 
అండనే (శ్రీ వేంక కేుశు. డై నలోకబంధు (డు. 


॥ ఆడ ॥ 


1 ఆడ ॥ 280 


౪ అంద ॥ 


॥ అంద్‌ 1 


॥ అంద ॥ 281 


య క న 


౧. 'నూరియ'ి రేకు 


అధ్యాత్మ సంకీర్తనలు 


నాళంగనాట 
నమో నమో చానవవినాళచ(కమా 
స్స్‌ సనమరవిజయ మైనన క్టేళశు చకమా 


అకు పహిాదారుభుజా౨ు నమరినచ|[కమా 
పట్టినఆయుధముల బలుచ(కమా 
నెట్టన మూండుగన్నుల నిలిచినచక్రమా 
అటుగా మన్నించ వే మెఅయుచు చక్రమా 


ఆరయ నారుగోణాల నమరినచ(కమా 
ఛారలు 'వేయిటితోడితగుచ[క్రమా 
ఆరక మీందికి వెళ్లేోం అగ్ని శిఖలచ [కమా 
గారవాన నీచానుల( గావవే చకమా 


రవిచం[దకోటితేజ రాసియెనచ కమా 
దివిజ నేవిక మైనదివ్యచ (కమా 
తవిలి (శ్రీ చేంక *మికుదక్షిణకరచ(క్రమా 
యివల నీదానులము యేలుకో వే చకమా 


వరా థి 
వాం వారి నొబదుకు ఆశ్చర్యమాయ నాకు 
శరణంటి నిన్నిటికి సెలవుగా, నీకును. 


వున్నతి జలధి (గలవు ప్పెల్లా6 దింటింగాని 
యెన్నిక నుజ్జానమింకా నేజంగనైతి 
దిన్నగా భూమి వేరుగ దేవాములె త్తితింగాని 
పన్నిన నాభోగకాంత. జబాయంగలేనైె తిని 


191 


నమో ॥ 


॥1 నమూ | 


నమో ॥ 282 


i పల్లవి ll 


జః వాది॥ 





౧. *అజి ” రేకు. 
Rice 


192 శ్రీ) తాళ్ళ పొక అన్నమాచార్యుల 


నాలిక బేఠితిం గాని నానాభావ లెల్లా 
తాధిమ వారినామము దడవనెతి 
నాలినంసారము (బవాానాంటనుండి( జేసేయగాని 
మేలమి మోతముతోవ మె౭ంగలగనె తిని 


వూరకే డినడినాలయుగాలు దొబ్బితింగానసే 
నేరిచి వివేకము నిలుపనై తి 
మేరతో శ్రీవేంక శే ళ మీరే దయంజూడం(ంగాను 
చారదప్ప కిము మీచాను(డ నెతిని, 


రేకు 250 సొమవరాళి 
దైవమా నీవెలిశేది తమవెలిశే కాని 
౧ జీవుల(లుఇపట్టినకొ ల్ల చేతిలోనే వున్నది. 


నిండినవి జగముల నీనామము లనంతము = 
లండ దల(చే వారి భాగ్య మే కాని 
వండయున్న దిదె చేవభక్తి యెందు చూచినాను 
దండితొడ. బనిగొచే తమనే ర్పశాని, 


మననులలో నున్నది మరి నీపై జ్ఞానము 
వొనర€౬ చెలిసేవారివోపిశే కాని 
ఘన మైనమున్ని టినీకథ లెల్హా నున్నవి 
విన నేరిచిన వారివివేక మే కాని 


(శ్రీ) వేంక పేళ మీముద ఇెల్లుబడై వున్నది 
"వేవేగ భరించేవారవేడుకే కాని 
తావుకొని చేరువ నీచాన్య మిశ్లే వున్నది 
భావించి నమ్మేటి వారివని యింతేకాని 


॥ పాది॥ 


వారి 2883 


॥ వలఠివి ॥ 
Cn 


(దెవః 


"5 వ 


౫ దెవ॥ 284 


ఆ * జీవులయొక్కపట్టినకొల్ల * అను విగహవాక్యముతో సమాసము కావచ్చు 


అధ్యాత్మ సంకి రసలు 198 


దేవగాంధారి 
ఎన్న (డెకో బు ధైరిలగి యూీూజే 3ది జంతువులు 
యిన్నిటా నీమహిమలు యొదిరించి వున్నవి. ౫ పలప ॥ 


కావించి నీపాదతీర్ణగంగ [పవావామెనది 
_పొవనుల్లై యిందరినీ [బదుకుమని 
లావుగా నీపసాదతులసి నారువోళున్నది 
'వేవెలు పాత కా లెల్ల విదలించుమనుచు ॥ ఎన్న €| 


చెంతల నీమూర్తులు శిలాశాననాలై నవి 
పంతముతో( గాలిచి"కు [బదుకుమని 
బంతినే నీనామములు (పశిధ్వనులై వున్నవి 
దొంతులె నభవములతుద గనుమనుచు ఎన్న 6 ॥ 


అందరికి నీనేవలు -వా_స్తగతా౭ వున్నవి 
బంటబెదీర నీకు మొక్కి. (బదుకుమని 
అందవు శ్రీవేంక శుళ అంత రాత్మవె వున్నాండ...__ 
వెందు చూచిన విజ్ఞాన మింద కొండో యనుచు ॥ ఎన్న (॥ 265 


బళ 


మమ్ము6 జూడ నేమున్నది మావంక' నీ కేలాభము 
కమ్ముక దయదలంచి కరుణింతుగార. పల్లవి 1 


(క్రీ కాంతు(డ నీపాద సెవకులయిన వారు 
పాక శాస నాదులును (బవ్మోదులు 
కొని నర్గుండ నేను బంట(6గా6గ నెంతవాండ 
కొని నీపుణ్యానకు. గాచుటిం తేకాక, ॥ మమ్ముుం ॥ 


Vol 32-11౧ 


శీ) తాళ్ల పాక అన్నమాచార్యుల 


నారాయణు(6డ నిన్ను నమ్మునట్ట చానులు 
నారజాదిసనకసననందనాదులు 
వీరిలో నేనెంత వాడ వికటపుజీవుండోను 
యీరితి నీమూ(కఈ6 “గూడ నేలుటింతేకాక,. 


(శీ వెంక శేళ నీవె చేరి భక్తి కి వేచే వారు 
కొ వించి యనంతముఖ్య గరుడాదులు 
దేవ నేనొళ గానీచుండ దీనరతకు 6డవు నీ... 


i} మము bi 


పీబధథ మెంచుక మమ్ము నీడేరింతు గాక il మమ్ము. ॥ 986 


దెసొళం 


కాదన్న వారికి వారికర్మ్శ్మ మే సాతి. 
'5కుచెన చూచిన మాకు నీతంజే సాతి, 


వేదాలు సత్వమౌటకు విష్ణుడు మత్స రూపమై 
ఆదట( దెచ్చి నిలిపె నది సాతి. 
ఆది గద్భములు సశత్యమౌటకు దహ్మాయయగాన 
హోదిత్రో నితడు యజ్ఞ భోకాే సాతి 


అదె (బవ్మాము సాకారమౌటకు పురువసూ శక్ర... 
మెదుట విశ్వరూఎము యిది సాథి. 
మొదలనుండి (వపంచమును తథ్యమగుటకు 
౧పొదిగొన్నయాగములే భువిలో సాకు 


'బెరసి జీవేళ్యరుల భేదము గలుగుటకు 
పొరి బవ్మోదులవారవూజలే నాయి. 
యిరవై దాస్యాన మోత్షమిచ్చు నీతండనుటకు 
వర్‌ శ్రీ రక కారుల! సాథి 


౧. అన్నమయ్య వడగలవారనుటకు సాక్షి, 


4 కాద ॥ 


1 ¥ద ॥ 


గ కాద ॥ 287 


ర 


ఉఊఈధ్యాత్యు నంకి రసలు 


జేసాకి 
చాంటలేను యమాయ దైవమా నేను 
సీటున6 జేసే వాడవు నీవ సీ వెకా 


యీమురికి'దేవామెకా యెంతగాలమైన నేను 
వోముకొంటా భువిమీంద నుండంగో శేది 
దోమటినిం[దియాలేకా తోడునీడమయొ నన్ను 
వేమరు భోగించజేసి వెనుబలమెనవి 


పొంచిన నాకర్శ మేకా పుట్టించి పుట్టించి 
పంచల నంసారముపాలు సేసేది 
అంచెల నీచి త్తమేకా ఆనలాసలను. దిప్పి 
చంచుల నా శేపొద్దు చనవరియ యేది 


చుట్టుకొన్న నంపదే కా నూటియెన నటికి 
జట్టిగొని లోలోనే చవ సే సేది 
అశు శ్రీవేంక కుళ అంతరంగాన నీవెకా 
పట్లుంగొమ్మవె యుండగ బది కేది నేను. 


శంక ్రాభరలం 


ఇతరము లేదిక నెంచి చూచికేC 
బ్రతివచ్చు నితండు (పత్యతమై 


సకలలోకములు చర్చించి వెదకిన 
వొకంజేపో పురుపో త్తముండు 
[పకటము బహుురూపములయి నూత (డు 
అకుటిలనుహిమలయనంతు.( జే 


196 


౫ దారు! 


రాటు 8 


Db ॥ 288 


= 
ర్‌ 

36 
(జ 


॥ ఇత ॥ 


రు 
108 న వ ఆన్నఖారాగ్యలి 


సర్వినజీవుల భావించిచూచిన 
సర్వాంత రాత్ము(డు సర్వేళుంజే 
వుర్విని వెలువల నుండినయాత (డు 
నిర్వహించె నీనీరజాయులడే, ॥ ఇత 


చన్న కాలమున మన్న కాలమున 
నున్న చాడు యావు-పేరదు.జే 
కన్ను లెదుట ని(క6 గలకాలంబును 
అన్నిటా (శీ) వేంకటాధీళు జే, [ఇత ॥ 28 


కేకు జక! ముఖారి 
హాయము తనవానన లేలమానును 
చీయన్న మాన డిదే చెప్నరానిమాయ., 


జంగిలిమనుజునకు నరునం జావమే చవి 
అరిగవించ వలదంకే నగ్గలమౌను 
ముంగిట నిలాలుండలో ముటశిగోరు. బర (స్త్రీల 
నో ళ్‌ 
యెంగిలి కీకెండు సళ యిదివో మాయ, [పాయ | 


వరగెనజీవునికి పంభళేం[దియా తై నుఖము 
ధర నెంతగాల మైన తనివిలేదు 
సిరులు దనకుండి నాం జేయిబా౭చు( బరులకు 


యిరువు లెరంగ రాదు యుదివో మాయ, 1 హేయ ॥ 


(శ్రీ వేంకశుళశ్వురుండు చే8 యాత్మలో నుండంగ 
ఖావించు నితనిక స్‌ ఫలించు రూ (త్తు 
పూవువంటి సంసారము వొదుగుకవుండంగాను 


ఆవటించు, బుణ్యఫలా లదివో మూయ. * హేయ ॥ 290 


ఆధ్యాత్మసంకీ ర్తనలు 


'రామ్మకియ 
ఆతండు నేసేచేంత లన్నులు నసేయం౭ంగల శా 
జాతుల మనుజులెల్లా సతమ య్యే రా 


దిక్కులేనివారికెల్లా చేవుల. డొక్కాండే దిక్కు 
చిక్కినవారికినెల్లా (శ్రీపతే గతి 
తక్కిన అనాథులకు దైవమే రతుకుండు 
యెక్కడా నాత€౬ డుండంగా నంటి కింక చింత 


బలిమి లేని వారికి పరమాత్ము6జే బలిమి 
కఠిమిచాలని-వారికలిమి వార 
యిల చేరని "వారికి నిందిరానాథుంజే నేర్చు 
వెల సీతనికే విన్నవించు టింతే కాక. 


పొందులేని వారి కెల్లా. బురుషో తముంజే పొందు 
విందును వేడుకయు శ్రీవేంక శుళుండే 


197 


గ ఆత( ॥ 


క ఆత ॥ 


ఇయెంద రెందరుండినాొను ౧ దయూంతండు గలడు మాకు 


సందడి నాతంజే అన్ని చక్క.బెటీం బనులు 
వ, 


నామ౦త౦ 
(భువవిఖీవ ణాదులు సాతి. 
వివరపుజీవులు వెద కదిది, 


డేవేందనంవద దిక్కుల కెక్కుడు 
కావిరినది యొక కాలముది 
తావున ( క్రీవారిదానులనంవద 
తేవల నెన్న6డుం దీరనిది. 
౧ “యాతడు పూ. ము పొ, యతిభంగము,. 


n eతcu 291 


1 వలవి ॥ 
యm 


|| థువ॥ 





£08 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


బలువుగ నడచేటి (బఅవ్మాపట్లమును 
తెొలుబవ్ళోండముతోడిది 
జలజాతునీనిజకళరణాగతి యిది 
కోలకాలమునకుం గాణాచి | (భున 


వై కుంరమున కివ్యభిలోక రబులు 
రాకల పోకల రచనలవి 
యీకడ | శ్రీవేంక కేశ్వరుసన్ని ధి 


కొని దొరకిన (బదికేదిది. 1(ధువ॥ 292 
వరాళు 
బయలీ(దించీ నదివో [పాణులను వహారిమాయ 
(కియదెలునుకొనేటి కీఠిం తీ కాని, ॥ పల్లివి ॥ 


చెక్కుపురుషులలోన జెరశొకనతి యుం'పే 
యిక్కువై యందే నాటు నిందరిచూపు 
దక్కి. యందరికా(గిళ్ల తరుణి యుండుట లేదు 
గక్కన వట్టియాసల౬ గరంప శే కాని [బయ ॥ 


చింత కాంరుక జ్ఞైయము చేరి యినుమంతవుంకు 

అంతటనే నోరూరు నందరికిని 

పొంతనే నాలుకలకు పులునె యుండుళకే లేదు 

కొంత భావించి మింగేటి గుటుకలే కాని, బయ ॥ 
(8) వేంక టేకు తేరు దీ సేటి మనుజు లెల్లాన. 

సేవగా నేమే తీసితిమందురు 

ఆవల నాతడే తమ అంత రాత్మఇమైయుండి 

కావించుట 'యెరంయగరు గర్వములే కానీ, ॥ బయ ॥ 298 


ఆధ్యాత్మ సంకి రసలు 


పూర్యగాళ 
పమని చెప్పీనోళాక యిల(గలశాస్తా”లు 
కామించి చవాదంచేవారికడ మేదో 


అంచెల జగములకు పాదియే ఆధారము 
'మయొంచ6గ నాభారము యితని కేదో 
పొంచిన వేదార్థములపురుమోర మీతండు 
నించినయర్హము యీతనికి నేదో, 


పొందిన పాణుల ఇల్లా పుట్టుగెనాండితండు 
యెందును తనకు. బుట్టుగిక నేడో 
చందపు(గర్మములకు సాధన మీ దేవుండు 
మందలభించ సాధనము మరి తనశేదో, 


కలయన్ని మాయలకు( గారణ మీమూా౭తి 
తలవంగ కారణము తనశేదో 
యెలమి (శ్రీ వేంక పేళు. డితంజే సర్వ సాడీ. 
మలసి యీూతనికింక మరి సాట యేదో 


నసొమం౧తం 


ఎక్కడం గడచే రినరులు 
తక్కుల. జెళ్తేరు తరుణులు భువిని 


కన్ను లచూపులు గాలపుచీలుకులు 
'వెన్నెలనవ్వులే వెలిఇరలు 
మిన్నక పురుషూమృగముల వేంటలు 
పన్నుక యాజేరు పడ(తులు భువిని 


199 


1 ఏమ ॥ 


వమ ॥ 2౪4 


॥ పల్లవి ౪ 


॥ ఎక్క ॥ 


200 (శ్రీతా శ్లపాక అన్నమాచార్యుల 


ముంచినమా౭టకే మోవానఘంబలు 
మంచియధరములే మచ్చులవి 
మిం చినపురుషూమృగముల వేంటలు 
అంచెల నాజేరు అతివలు భువినీ 


కట్టువగ ళ్లు కందువకుచములు 
పట్టు (శ్రీవేంక టవతిమాయ 
మెట్లుగ పురుషామృగములవే(టలు 
నెట్టన నా'డేరు చెల(తలు భువిని 


రేకు బిక్‌లి మలవారి 
ఇన్ని టిమూలం బవీళ్యరు. డాతని .._ 
మన్న నకొల(దినె మలయుటగాక 


మాయామయమై మనియెడిజగ మిది 
బాంరతుల నిందు నిజము గలదా 
కాయము నుఖదుఃఖములకు6 బొ తిది 
రేయి బగలు నొకరీతే కలదా. 


దె వాధీనము తగుసంసారము 
వావిరి జీవులవసమను నా 
ఛావతి మనసిది తన కర్మమూలము 
వేవేళై నా విడువంగవళవమూ 


పంచేందియముల+ బరగేటి బదుకిది 
చంచలంబు నిశృృలమవునా 
"యరిచలో (శ్రీ వంక కొళ్వరుకృపతో 
సరిచయమయి జే నతమవుంగాక 


॥ ఎక్క 


| ఎక్క 1 295 


॥ సథఅపి గి 
ory 


॥ ఇన్నీ | 


॥ కన్నీ క 


u ఇన్ని [1 298 


అధ్యాత్మసంకీర్హనలు 201 


ఛన్నాసి 
ఎందుకు£ బనిగొందము యేమి సేత మివియెల్లా 
చెందిన మా కింక బుద్ధి చెప్పవే నారాయణా ॥ పల్లవి ॥ 


హారి నామ మొకటనే అణాల జావములు 
వొరసి యన్ని నామము లూరకున్న వి 
సిరు లిచ్చెం గలవెల్లా (క్రీవతినామ మొక" 
"వెరనామములెల్లా -వెళ్లైలలో నున్నవి ౪ ఎందు ॥ 


గోవిందనామ మొక కు కూడపోె( బుణ్యములు 
వేవేలు నామములకు వెలలున్న వా 
శ్రీవిష్ణునామ మొకే చేతికిచ్చె వైకుంఠము 
తావై యున్న నామములు ౧తమకించీ నీవికి 1 ఎందు ॥ 


ఇ త్తల కేళవునామ మియ్యంగలవెల్లా నిచ్చె 
పొత్తులనామము లెల్లా. బొంచుకున్నవి 
చిత్తమున నిన్ను6 జూ]పె (శ్రీవేంక శేశనామమే 


వాొ_త్రిననా మను లెల్లా నందులోనే వున్నవి. ॥ఎందు॥ 297 
భూపాళం 
వేంకునం దిరుపళచ్చి విస్ణునికి. జేంరురో 
ఆంకటికొదగినట్ట ఆర గింవులు u పల్లవి ॥ 


అతి, బహ్మాండాలు నుడి నటు ధరించినయటి-- 
అతనికి. జేయరో ఆరగింపులు 
(పతిలేని &ీ. రాబ్టి( బవళించి అేచినట్టి 
చతురునికి. జేయరో చవి నారగింపులు ॥ 'వేంకు ౪ 


“తమకి ంచినివికి(3)” వూ ము పా, ఈవికి తమకించీనిజ ఇచ్చుట కుబలాదినడుచున్నవి, 


202 శ్రీతాళ్ల పాక అన్నమావార్యుల 


'యేడుదినములచా(కా నెతెను గోవర్ధనము 
ఆడివచ్చే బాలునికి నారగింపులు 
మేజపుగోవికలతో మిక్కిలిం బెనంగినట్టి.... 
పెడుకళానికిం. చేరో విందు లారగింవులు 


పట్టపు దెవుళ్లు( చాను బంతి సాగి వున్న వాండు 
అపై చీంరురో వులు6౯గ మార గింనులు 
నెట్టిన (శీ, వేంకటా ద్రివిలయు. ఉడారగింశీని 


మట్టు లేక వడ్డించరో మళచింయారగింవులు 


దేసాతి 


పపొద్దు చూచిన దేవు. డిటావే యారగించు 
రూపులతో. బది వేలు రుచులై నట్లుం జెను 


మేరుమందరాలవలె మెరయు ౧ నికైనలు 
సూరియ చం[దులవంటి చుట్టుంబ శృేలు 
ఆరనిరాజాన్నాలు అంమ వె వడ్డించ (గాను 
బోరన చుక్కలు రానవోసినట్టుం జెను 


పలుజలభు అవంటి ౨ (ఉవపెండిగి స్నెలు 
వెలింగొండలంత లేసి వెన్న ముద్దలు 
బలసినచిలుపాలు పంచదార గుపష్పంగాను 
అలరువెన్నె లరన మంది చ్చినట్లుం డెను 
పండినపంటలవంటి పచ్చళ్ళు (€ గూరలును 
వండ యలమేులుమ'-గ వడ్డించ౭గా 
అండనే (శ్రీవేంక శుళుం డారగించీ మిగులంగ 
దండిగా చాసుల కెల్ల దాంచినట్టుం డెను. 


an * నడెనలు ” రేకు, —™ 


1 వేకు 


౫» వంతు॥ 29! 


# ఏలన || 
య 


7 ఏన్‌” ॥ 


1 ఏపొో ॥ 


॥ పపొ 11 299 


గాళ్ళ 


అధ్యాత్మ సంక్షర్తనలం సై 


గుండ|కియ 
జయజయ రామా సమరవిజయ రానూ 
ఖభయహార నిజభ_ళపారీణ రామా ॥ పల్లవి! 


జలధిబంధించినసౌ మి తీరా మా 
సెలవిల్లువిర చినసీతా రామా 
అలస్ముగీవునేభినఅ యోధ్య రామా 
కోఖిగి యజ్ఞ ముగా చేకౌ సల్య రామా ॥జంరు ॥ 


అరిరావరగకారితక ఆదిత్యకులరామా 
గురుమౌనులను। గాచేకోదండరామా 
ధర సహాల్యపాలిటిదళర థ రామా 
పారురాణినుతులలో కాభి రామా ౫ జయ 1 


అతి పళతాపముల మాయామృగాంతక రానూ 
నుతకుశలవ(పియ నుగుణ రామా 
వితతమహిమల శ్రీ వేంకటా[ది రామా 


మతిళోనంబాయనిమనువంళ రా మా ॥ జయ ॥ 80౮ 
సాళంగనాట 
మొక్కరో మొక్కురో వాంజె ముందర నిలుచున్నా (డు 
'యొక్కువ రామునిబంటు యే కాంగ వీరుడు ॥ పల్లవి ॥ 


సిట్లిన జంగతోడి "పద్ద వానుమంతు డు 
హ్శఖైను ౧యడమచేతి బలుముప్టి 
మెటినాడు పాదముల మించు రాకానితలలు 
కొచేననుచు నె తె గొప్ప వలశేలు il మొక్క ॥ 
కో అందో 
౧ *యడమి రేకు, 


204 (౯ వాక అన్ను బూగాత్యులి 


వంశేను శిరనుమీంద వాలుగా' దనతో(క 
చించెను మిన్ను లుమోన “పినుదేవాము 
నించినాండు రౌ[దము నిడుపాటిదవడల 
కాంచనపుంపుట్టు కాళ కడు బిగిఇఖంచెను, ॥ మొక్య- 


ఇనచి తొడలుదా(క పెద్రపదకము EE 
తనువును వేలాజేదండలతోడ 
అనయము (శ్రీ) వేంకటా ది దెవునిబంటు 
వెనుబలమై యున్నా (డు విట్టలములోనను ॥ మొక్క ॥ 80 


"రేకు 258 గుండ|క్రియ 


ఘను డాత6ండా యితడు కలశావురము కాడ 
హానుమరితు. డిత(డా అంజ నాతనయు౪డు 


చెడచేత లోచేత జెరసి కొందర గాచు 
అడరి దానవుల వానుమంతు(డు 
జెడిదంపు౭ంబజెనడోంక విర బిర దెప్పి మొ శె 


అడ ఈగ మాల్యవంతు వానుమంతు(డు ॥ ఘను6 ॥ 


దచదాకాల మోం౭కాలం దాటించం గొందరి 
ఆకాశ వీధినుండి వానుముంతు(డు 
చె కొని భు జముల( బడందాల౮క? గొందరి 


ఆకడ జలధిలోను హానుమంతు(డు ౫ ఘను( ॥ 


ఆరుపోల నూరువుల నందరం బారంగం దో 
జొరా సంజీవికొండవానుమంతుండు 
మేరతో (శ్రీ, వేంక టా.ద్రిమీ(దిదేవునీబంటు 


ఆరితేరినబిరుదు వానుమంతు.డు ఓ ఘను ల0బి 
౧ “పటుకౌక ' పూ 


- ము, పా, పుటుకతో వచ్చినకాశకావచు సప 
కవచమువల. స్త . ల 


అధ్యాత్మసంకీ ర్రనలు 


బె 


హరి దగ్గరనే వున్నాా€ డందా.కా. జబారనీదు 
కురుచలోనే మగుడు గోవిందుమాయ. 


చెనకిపంచేం్యదియపు ఇరువు లై దింటికి 
మనననెడి దొకటి మహా[పవాహము 
దినము6 చారుచునుండు దిగువకు వెళ్ల లేదు 
తనలోనే తానిగురు డె వమాయ, 


తూలనిపంచభూ తాలతో(ట ల దింటికి 
కాలమనియెడి డొక్క_శాలువ వారుచునుండు 
నేలా దడియదు నీరూ. దివియదు 
తోలుంది త్తికే కొలది దొరకొన్న మాయ. 


ముట్టి పంచ! పాణములమొ లక లై దింటికి 
పుట్టుగులని యేటియేరు పొదలి పారుచునుండు 
ఇటు వటుకే కొలంది (శ్రీ వెంక పేశ్వరుండు 
ళు యు 
నట్లనడుమ నున్నాండు నాననీదు మాయ 


పాడి 
రామభ[ద రఘువీర రవివంళలిలక నీం- 
నామమే కామభేనువు నమో నమో, 


కౌనల్యానందవర్ణన ఘన దళరథనుత 
భానుర యజ్ఞ రజక భర ఈా|గజ 
రాసి కెక్క(క్కు%9) కోదండరచనవి ద్యాగురువ 
వాసితో సురలు నిను వడి 'మెచ్చేరయ్యా 
౧. పూము.పాొ.లో ఈ “సీ” తప్పిపోయినది. 


205 


i పల్లవి iu 


॥ వారి ॥ 


॥వారి॥ 


॥వారి॥ లీ0కి 


౫ రామ ॥ 


%¥08 ఢ్ర్రీ తాళ్ల పాఠక అన్నమాచార్యుల 


మారీ చను జాహుమర్హన తాటజాంతక 
దారుణ వీర శేఖర ధర్మపాలక 
కారుణ్యర తా కర కా కానురవరద 
సారెకు 'వేదవిదులు జయవెశు రయ్యా 1 రామ ॥ 


సీతారమణ రాజేేఖరశిరోమణీ 
భూతలపుట యో భ్యాస్పరనిలయా 
యీతల (శ్రీ) వెంకట్యాది నిరవయిన రాఘవ 
ఘాత నీవతావమెల్లా( గడు నింజెనయ్యా ౪ రామః 804 


జెళ్ళ 
ఎట్టువలసినా "జేయు మేపీ నననేరమయ్య 
వొట్టిననామనను ర్‌ కొపృననుమృయ్యా [పలవి ॥ 


ఇదిగో శ్రీవారి నీవంపినయిం |దియాలకు 
ఇదరక నేము పంపు సేతుమయ్యా 
వెదకి యాసల కెల్లా వెట్టియు( జేతుమం్య 
మదిమది నేనీమాయకు లోనయ్యా, 1 ఎట్టు ॥ 


దేవ నీవిచ్చినయట్టి చే వాపుటూరి లోన 
జేవమీరం గా యపురము సేసేిమయ్య 
ఆవల నీకర్మముల కప్ననము నత్తుమయ్య 
ఆవటించి కామాదుల కాన మీరమయ్యాా, ఎట్టు ॥ 


నిన్ను. దలచుటళం శే నీవుచెప్పి నపనులే 
యిన్నికం జేసినదే 'యొక్కుడయ్యా 
అన్నిటా (శ్రీవేంకశేళ ఆత్మలో నున్నా(డవు 
విన్నపములేల యిది విడువమయ్యా ॥ ఎట్టు ॥ 805 


అధ్యాత్మ సంకీర్తనలు 20 


గుజ్జరి 
ఇతని మణచితిమి యొదుటనే యుండగ యిన్నాళ్లును నే మెర౭గక 
|పతిలే దితనికి జీవకోట్రకు (జాణబంధు( డతడు ౪ పల్లవ ॥ 
వని aa) 


ముందు నేను ఘకగర్భనరకమున మునింగియున్న నాడు 
బొందితోడ నే సుఖదుఃఖంబుల6€ బొరయు తోడునీడితండు 
అంది స్వర్గ్షనర కాదులు చొచ్చిన అక్కడ. దా వెనువెంటనే 
చందపునా యాతుములో బాయనిన ర్వాశ్శికు 6 డిత ణే ॥ అత ॥ 


అనిపట్టి నేం బావపుణ్యములు అనుభ వించన లెనన్నప్పుడు 
మానుపనొల్ల (డు ఆాం 'జరే(చును నుతి కనుకూలం బితండు 
నానావిథధులను. బొరలి యలవుతో నలి నే నిదించేటప్పుడు 
అఆానును ఆపరిజణామంబు లకు తగులై వుండును యూత6డు. + ఇత ॥1 


తలచిన దగ్గరు! దడవకయుండిన దన్హుయివుండు నితండు 

కలసి మెలసి ఇవాపరము లొనంగ6ంగ6౬ గాచుకవుండును యీూత(డు 
మెలంగుచు సాకారముతో నున్నాండు మేటి(శ్రీవేంకటపతి యితండు 
వలసిన వావులరూపులు దాల్చిన వా. డొక(జేపో యీూత (డు. 1ఇత॥806 


గుండ|క్రియ 
కడనుండి రావు కానివి నెనవి 
వుడుగనిదయ సీదొకళు కలది. ॥ పల్లవి ॥ 


వారి నీచక్రంబంటిశయపుడే 
సొరిది ననురలే సురళలైరి 
నిరతప్పచీ.9 టినిండనమింటను 
'వెరన్సన రవిచే వెలుగ నట్టు. కడ ॥ 


208 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


తతి నీనామముదలంచినవారి - 
అతివావ మె పుణ్యం బాయ 
గతీయె పరునముంగదిసినలోవా మె 
(వతి లేక ధరణి. బసిండియైనట్లు 


కొంకక నిను నిటు గొభిచినమనుజులె 
అంకెల శుకాదుబెనాొరు 
యింకను (శ్రీ వేంక కేశ నీజగము(1)..-- 
సంకల్పమే మోతం బె నిలిచె. 


శేకు 254 లలిత 


ఇవ్వల "వెదకి తేనే యేమి అేదు 
అవ్వలరికి దాటి మీరు అందుకోరో శుభము 


కనురెప్పలతుదల. గట్టువడెల గాలము 
ఘనమై చేతులతుదం గర్మమున్నది 
మననుకొట్టంగౌననే మరి దైవ మున్నాండు 
చెనకి యింక నెన్నండు సేయరో పుణ్యములు 


కనకము చాంటితేనే ఘననుఖ మున్నది 
వెనక చీంకటికొన వెలుంగున్నది 
పనితలఅవ్వలనే వరవిజాన మున్నది 
ణి 
పనిగొని యితవై తే |బదుకరో జీవులు, 


కాయముకొట్టంగొననే ఘనవైకుంర మున్నది 
బాయట శ్రీ, వేంకటపతి వున్నాండు 
మాయలకొనల వెల్లా మనము నున్నారము 
సాయక “తెలుసుకొని పట్టరో యీ తెరువు, 


రడ ॥ 


కడ ॥ 807 


1nపవలవి॥ 


॥ ఇవ శి 


॥ ఇవ్వ ॥ 


॥ తవ్వ ॥ 808 


అధ్యాత్మసంకిర్తనలు 


చేనాళం 


ఇంతగా మన్నించి నన్ను నేలుకొంటి విలలోన 
వింతగా నెవ్వరినింక వేండంబో య్యేనయ్యా 


కల జారిరోన నీవు గలవా(డవని నేను 
కలసి లేనివారిలో కర్మము లేనివాండను 
బలువులలో సీదాన్యబలవంతు(డ చేను 
ఇయెలమి మాకింక6 జూడ నేమిగడమయ్యా. 


'నెమ్ముదిళోనివారిలో నీకు త. లోపలి చాడ 
నమ్మని వెలి వారిలో నా స్తికులవెలివాండ 
పమ్మి పదస్థులలోన పరమవదము వాడ 
ఇమ్మని నిన్నడగేది ఇ(క 'నేంటిదయ్యా 


ధర్మపు వారిలో సీదయాధర్మపు వాండ 
మర్శపువారిలో నీవమాయలమర్మమ. వాడ 
అర్మిలి శ్రీవేంక మేళ అంత ర్యామివి నీవు 
నిర్మించినవాండ నేను నెంకొంటినయ్యాా 


గుండ కియ 
అరిచొ (కా వెవ్లవ మటకట కే 
నిందకు (బాసిన నిర్మలుC డగును. 


పాపపురాసులు వరివార మైతే 
దీపించువారిభ క్రి వొడమును 
చేపట్టి పుణ్యము చేరువల సుతే 
శ్రీపతిదాసుల సేవే దొరకు. 


Vol 3 [14 


209 


॥ ఇంతే | 


1 ఇంత ॥ 


॥ ఇంత ॥ 809 


1 Sorc} 


210 €) తాళ్ల పాక అన్నమాచార్యుల 


కొట్ల(గొనకు మతి గోరి పారితే 
జట్టిగ వారికథ చవిగలుగు 
పట్టినజన్మము పావనమెశె 
మట్టు లేనితిరుమం(త్రము దొరకు ॥ అంచా(॥ 


గురుకటాత మొకకొంత సోకితే 
శరణాగతి నిశ్చలమవును 
యిరవుగ (శ్రీ వేంక శుళ్వరు! గొలిచితే 
పరమపదమునకు. బాాతుండవును ॥ అంచా(॥ 810 


ఆహొరి 
'సియరాని చేంత లెల్లాం జేసితి నను ౧నీ._ 
గా(కాశ్స్సియగంటి వాడ నేను గతిచూపవయ్యా * పల్లవీ॥ 


శరణాగతుల6 గూడి జ్ఞానము దొంగిలీనాడ 
అరిది నీకర్మపుటా నాజబ్జ లు మీరిన చాడ 
నరి* (బపంచకులముజాడ వాననవాండ 
ధరణి నీతప్పులకు దండన ఇయేదయ్య. ॥సేయ॥ 


బహుసంసారము లెల్ల బంచ ల దోసినవా(డ 
సవాజపిందియముల జారిన వాడ 
మహి నాపుట్టుగుల కే మరి బొమ్మంబెట్టినా(డ 
విపాత మిందుకు నేది విధి చెప్పవయ్యా. 1 సేయ ॥ 


గురుమంత్రమునకు( గెౌండెము చెప్పిన వాడ 
పరకాంత(గూడేలోకభయము మానినవాండ 
సిరుఅమించినయట్ట శ్రీ) వేంక కుశ నిన్ను 
మరిగి శరణంటిని మన్నించి వయ్యా ॥ సేయ ॥ 811 


న. 


౧ సీగాయగంటి = “ నీయొక్కగాయముస్థానమున మచ్చకావచ్చు” లేక, 
సీకాయక.ఎ==నీవనిన్నే కంటివా(ఉ==కన్నుగాగలవాడ ననియా ? 


అధ్యాత్మ సంకీర్తనలు 


గుండుకి య 
ఇదిగా దదిగా దిన్నియు నింతే 
పడిశబది వారి సీపదమే నిజము 


నురలును ననురలు చూపట్టు రాజులు 
అరసి కనక(6గ౭) గతమగు వా ర 
సితుఆ వీరెం గొలిశెద మంకు మటీ 
శరలి పరుల రతింవంగ౯గలరా 


వదునాలుగవది (బవ్మాలోకమును 
కడిసి వీరుమునుకలపొలము 
చదరక యి6క6 దము. జేరిన వారల 
వుటుటున నిముడుక వుండ(గంగలరా (చా. 


అచ్చుతుఃడవు నీయచ్యుత పద న 
యిచ్చట (శ్రీ, వేంక శుళకుండవు 
చెచ్చిరి నీశరణు శుకననకాదులు 
మచ్చిక నిదిగని మరిగితిమయ్యా. 


వరాళి 
పెట్టినత్రై వ మెరుంగు వీర కాయలోనవిచిక్కు 
దిట్ట కూళ[పాణుల మె తిరుగుతగా కా 
కాయము. మోచి పుట్టి కర్మమున కొడిగట్టి 
రోంయ.౧బో చే మేనిలోనిరోంత వోయీనా 
పొయపువల. దగిలి పాపపుణ్యాములC జిక్కి. 
తీయ(బోశతే వచ్చునా తెగ రానిబంధము. 


211 


1పలవి।। 
a2) 


1 ఇది॥ 


1 ఇది ॥ 


॥ ఇది॥ 812 


॥ పల్లవి ॥ 


౫ వటి ॥ 
ర 


£12 శ్రీ తాళ్ల పాక అన్నమాచార్యుల 


జగములోం గటువడి సంసారదుఃఖమంది 
నగ౭బో శే? గొంతే నా నశ వచ్చీనా 
చిగురుటాన6 దగిలి చింళతాజలధి6. బడ 
"యెగదిగ( జూడంబో తె యెందుకు నెక్కినది 


పరమాళ్ముమతి( గని భవము లెల్ల గడ చి 
ధరణి మాయలతోడితగు లున్న చా 
సిరుల మించినయ టి (శ్రీ, వెంక శుళ్వరుని 
మరిగి కొల్నిన మాకు మరి చింతలేలా 


రేకు 255 
పల వెట్టి సేయించే విందు 5 నికేమివచ్చె 
కాలమ. గర్భముచేత( గ మృువు లోకులను 


లలిత 


బద్దులమాటలాడి [థభమయించి రెపళ్లలో 
ముద్దులు చూపి వన్నలు ముచ్చిలినట్టు 
క్రాద్దిమాలినకర్భము కొంత మాకు గడియించి 
వద్ద నిన్ను + ౧ గాని వాని(?)వలె దా౭6గవలెనా 


మణీ పాండవులకు నెమ్మది -వావులటు చెప్పి 
మొఅంగి యిందరిలోన మొక్కినయట్లు 
కులఖకులి ౯ బాల గొందరను గడియించి 
యెత్‌(గ నెల(గన కై యేమి సెసెవయ్యా. 


వర మడుగ6గ6బోయి వడి ఘంటాకర్దునికి 
యిరవుగ మోవవరమిచ్చినయట్టు 
తిరమె (శ్రీ వేంకటాద్రి! దిరువారాధన గొని 
వరున నీచానులకు వరమ్‌ చ్చెనంయయొం 


mm 
షై? 


1వలవి॥।। 
na) 


udo Hi 


9 Sot 


1 ఏల॥ 314 


యనాటికపాలాా నా. డా. అతను. 0 వలచయంుతుుతములలనంన వితతం. 


NE నిన్నుంగానివానివ చె సీకునలబంధము లేనివొనివ తె ” కావచ్చు 


అధ్యాత్మ సంకీర్తనలు 


ధన్నాసీ 
తగు మునులు ౧బుషషులు తపములు సేయగ 
గగనము మో చియు6 గర్భము దెగడా, 


ధరణీధర మందరధర నగధర 
చిరకౌస్తుభధర (శ్రీధరా 
కర6 గాచితి కాకము. గాచితి సీ. 
కరుణకు బాత్రము గలదిదియా, 


భవవార మురవార భ కపాపవార 
భువన భారవార పురవారా 
కవిసినవురుతనుగద్గను మెచ్చితి......_ 
వివల నీదయకు నివియా గురుతు 


(శ్రీ) వేంకటపతి “శీమగరుడపతి 
భుూవని తాపతి భూతిపతి 
గోవుల నేలితి కోతుల నేలితి 
పావనపు6గ్భృపకు6 బా|తము లివియా. 


శంరరాభరరాం 
ఏవ్వరు( గాననివాండు యళోద గనె నై 
పవ్వశళించేబహ్మాతం[డి బాలుండయ్యె నాకై 
ఘనయోగీందులమతి. గట్టువడనట్టి వాండు 
పనిలేక రోల. గట్టువడినా(డ క్సై 


తనియ నురలకు పాదము చూవనట్లి వాడు 


మొనసి బండిమీద మోపి నా డై 


218 


" వలవి 4 
య 


తగు || 


తగు ॥ 


; తగు ॥ 815 


॥ పలవి ॥ 
ae 


ట్ల ఎమ్మ iu 





౧. “రుషులు” రేకు. 


214 డ్రీ తాళ్ల పాక అన్నమాచార్యుల 


అమృతము చేత దచ్చి అందరి కిచ్చిన వాడు 
తమితో వెన్న దొంగిలెం చానె య-బి 
గుమునైె_ దేవదానవకోటికిం జిక్కని వాడు 
థమన్‌ గోపికలపాల: జిక్కినా౬ డను, 


యుందు గల డిందులే:ండనెంచి చూవరాని చాడు 
అందమై కేవళ్లై వాడ నాడీన్వన 
అంది కృషప్లావతారమ యినట్టిచేవు (ణే 
యిందున (క్రీవేంకట్నాది యెక్కి. నిలిచె నకు 


ర*ను[కియ 
ఊారిగి "వెద్దంగాను మరి పిన్న వాండ6గాను 
యిరవుగ నే బుడెరిగాడి దెవుడు. 


కంకిగ బహునరకంబులు చొచ్చితి.---- 
నింకా భయ మదీ యెగ(గను 
జంకినలనే వలుచదువులు చదివితి 
మంకు.(దనం బిడి మానదు 


తియ్యక కడు బెనుబేహోలు మో చితి... 
నయ్యా యింకా నలయను 
నెయ్యపు సాయము నిచ్చలుం గడిగెద 
చియ్యని రోయను సిగూం బడను. 


ధర్మము నెపితి దానము లొనంగితి 
కర్మము లింకా గడపను 
అర్మలి( శీ), వెంకటాధిప నిగ్భవ 
నిర్మల మెతిని చే నిపుడు 


I ఎవ్వ క్ష 


॥ ఎవ్వ ॥ 816 


il పల్లవి క్ష 


n మెరి | 


॥ మరి ॥ 


1 మెరి 317 


లుల బ్రత్య్మెసంకీ ర్తనలు 215 


బె 


కన్న దే(టిదో విన్న దెంటిదో కాంగలది(క నేదో 
నన్ను౦ గానను నిన్నుం గానను నడుము బట్టబయలు. ॥ పల్లవి ॥ 


నీమాయమహిమా నే నేరనికడ మో 

భూమిలోన నీవున్నా(డవు నా పుట్టుగులు. గలవు 

యేమి గాంగలనో యింకా మీ6దట నిటకతో ల్లి యేమెతినో 
సోమార్లు ల వుదయాస్తమయంబులు చూచుచునున్నా (డను నేను ॥కన్న 


క్షూనము నీవో అజ్ఞానం బే బలువో 

సీనామంబులు అనంతకోట్లు నిలుకడ గాంగాను 

కాన(గల యో (ప్రపంచ మెల్లా కలయో యది నిజమో 

కానరాని యీ ముక్తున నూర్పులు కాలము గొలచేటికుంచములు॥కన్న 


నీకు నీవే నను దయ దలఃచితివో నేనాచార్యుని నమ్మితినో 

కెళొని నాయంతర్యాామివి నినుం గంటి నిపుడే నేను 

(శ్రీ కాంతుండ వో శ్రీ, వేంక పేళ్వర (శ్రీవై కుంఠమే యీజగము 
'యేకడ చూచిన నీచానులు నాయెదుటనే వున్నారు. ॥కన్న 1818 


దేసాతి. 


శానరు నాలుగుకరముల వానిని 
(శీ, నాథుండని చేరంగవలచదా. ॥ పల్ల వి ॥ 


ఘనచ(్రముతో గరుడని నెక్కుక 
కనీసి మెరయు నలకృష్ణునిని 
ఘనులై_ ఇప్పటి కాలపుమముజులు 
మునప ముండని మొక్క_(గనలచదా. ॥ కాన॥ 


218 శ్రీ) తాళ్ల పాక అన్నమాచార్యుల 


వలు దేవతలకు భయములు మాన్సుచు 
అలవిశ్వరూప మెనపుడు 
చలము మాని యచ్చటికెరవులును 
తెలిసి దేవుడని కొల వంగవల దా 


చెప్పినయితం జే (శ్రీ) వేంళటమున 
యిపుడు వరములు ఇంర్యు (గను 
తప్పక యీతని చానులవలెనే 
యిప్మటివార లె యొర6గంగవల దొ, 


రేకు 256 చాల్ల 


నిండుమన నే నీసూజ 
అండం గోరకుండు టదియు నీపూజ, 


యిందు వారి గల డందు లేండ నేటి... 
నిందకు. జాయు కే నీవూజ 
కొందరు చుట్రాలు కొందరు పగనే__ 
అందదుకు మాను టదియు సీవూజ 


తిట్టులు గొన్నని దీవెనె గొంతని 
చెటుకోనిడే నీపూజ 
చెట్టినబంగారుపెంకును నినుమును 
అశు సరి ౦ రుటదియు నీవూజ 


సర్వము వీవని న్వతం[తమ.డిగి 
నిర్వహించుశు నీవూజ 
పర్వ శ్రీవేంకటపతి సీచాను ల-- 
పూర్వమనియెడిబుద్ది నీపూజ 


Ht 5న ౪ 


usనn 819 


క వలపి|॥ 
య 


॥ నిండు ॥ 


1 నిండు ॥ 


॥ నిండు ॥ 820 


అధ్యాత్మ సంకీర్తనలు 


రామ కియ 
పలు బెరువులు నీకు బాటించం జెల్లును 
వొలిసి మీదచాయి లవుటొక్క.ళు మా తరువు. 


వారి సీకు జీవరానులందరును నరియే 
నురల కెక్కుుడు నివు చూడ మా_కెతె 
యరవులు గలవు నీ కెక్కడ చూచినను 
అరిదినీ(శ్రీపాచాలందె మాయిరవు 


నందగోపాదులకెల్ల నందనుడవు నివు 
యిందరికిం దర్యడవి మా కిటు నీ వై తే 
అందిన శబరివిందు అఖిల భాగ్యము ఖీకు 
చిందిననీపసాదమే సిరు లిచ్చె మాకును 


అచ్చుగ మునులు రు(బు*ొషులందరును నీబంశైు 
తచ్చినయేలికలు నీదానులు మాకు 
యిచ్చల (శ్రీ వేంక కేళ యివాపర మెల్రా నివు 
చొచ్చితిమి నీమర(గు సూదివెంట దారము 


శుద్రవవంకం 
భక్తి నీ దొకెకు పరమసుఖము 
యు క్రి చూచిక నిజం బొక్క._"కే లేదు, 


కులమెంత గలిగె నది కూడించు గర్వంబు 
చలమెంత గలిగె నది జగడమే రేంచు 
తలంపెంత పెంచినా. దగిలించు కోరికలు 
యెలమి విజ్ఞానంబు యొమిటా లేదు. 


217 


1 పలు ॥ 


[పయి ॥ 


॥ పలు ॥ 821 


5థభ క్తి ॥॥ 


వల్‌ (శ్రీ తాళ్ల పాఠ అన్నమాచార్యుల 


ధన మెంత గలి” నది దట్టమౌ లోభంబు 
మొనయు. జక్కాందనంబు మోవాములు 'రే6చు 
ఘనసవిద్య్య గలిగినను కప్పు. జై మై మదము 
"యెనయ6గ6 బరనుపద మించుకయు లేదు ఇభ క్తి॥ 


తరుణు లందరు ఆయిన తావములు నమకూడు 
సిరులెన్ని గలిగినను చింత లే పెరుగు 
యిరవయిన (శ్రీ వేయి శుక నిను. గొలువ6గా 


ెర్రిగ నానందంబు జిళకు అఉ6క లేవు. ॥భరి॥ §22 
లలిత 
ఇంతగాలమాయ నన్ను యేమీవన్నవారు లేరు 
చింగ సంసారపుమాయ( జిక్కించ నేకాని ॥ వల్రవి ॥ 


యెందరు (బవ్మాలో నన్ను యిటు వుట్లించిన వారు 
యెందరు యములో వారియించిన వారు 
యిందుకు నందుకేకాని యిల నేం జేసినపాప-- 
మంది వహించుక కాచినట్టివారు లేగు ॥ ఇంత 4 


తల్లిదండ్రు లెందరో తనువు వెంచినవారు 
కొలగా నతులెందరో కూడినవారు 
చిల్లరపనికేకాని చేరంబిలిచి వై కుంర __- 
ముల్లసాన నిచ్చేవారు వొకరూ లేరు ॥ ఇంత !! 


కాలమును వీటింబోయె కర్శమును. బెగచాయ 
మూలనుండి యెవ్వరికి మొర వెళ్తును 
ఆనించి (శ్రీవేంక శేళ అంతరాత్మవై నన్ను -- 
'నెలితివి యింతనని కెవ్వరును లేరు, 1 ఇంత ॥ 828 


అధ్యాత్మసంకీర్ర్తనలు 


సొళంగ నాటు 
పంచేందియముల నేవట్టణస్వాములాల 
తెంచి జేర మాడుకొ) దెంచరో బరవు 


త గిననంసార నము[దములోనం దిరిగాడి 
బిగువు దేవాపుటోడ బేవోరి వాండ 
జగతి. బుణ్యపా పపునర కులు దెచ్చినా6ండ 
దిగితి బూతుజేవున. దీరుచరో నుంకము 


ఆడరి గుణాత్రయములనేటి తెడ్డు ల చేత 
నడుమ నిన్నాళ్ళచా6కా నడపినాండ 
కడుంజంచలములనేగా లిచాప లెత్తినాండ 
వఎడమాయప్త్పునరకు వెలకియ్యరో 


ఆతుమయనేటికంథభ మక రాత్స్యు6 డెక్క_యుండి 
సీతితో మమ్ము (గాచుక నిలుచున్నా (డు 


ఆతడే (శ్రీ చేంక శేళుం డటు మాకు మీకుంగలర్త 


210 


౪; వంచే i 


॥ పంచే ॥ 


ఘాతమాని ఇంక మాకు కడుగుగా మియ్యరో 1 పంచే ౪ 524 


వాడి 


వడే జేనలు యీబచేవాంబును 
యేడా ని(కమరి మెర౭యగము నేము 


నిండును జలధులు నిమివమా(త్రమున 
నిండియు నిండదు సెల్‌ మనను 
పండును భువి(గల పంట లన్ని యును 
పందదు నాలో జాపపుమనను 


= 
౬ 
36 
లి 


వడే॥ 


220 @) తాళ్ల పాక అన్నమాచార్యుల 


పట్టవచ్చు నల పా రేటిపామును 
పట్టరాదు నాపాయము 
అశ్రు ఆరును అనలము నీటను 
యెకున నారదు యూకోపంబు ॥వడే॥ 


oR 


కానవచ్చు నదె ఘనవాతాళము 
కానరాదు నాకాలము 


(శ్రీనగవిహోర (శ్రీ) వేంక టేశ్వర 


సోనల€ బుట్టిన సద్దులు నిపగో ॥ వజే॥ 825 
"లేకు 257 సాళంగనాట 
ఎక్కుడిదివివేక మెంతవారికిని యిన్నియు నీమాయ. డోయక' లేదు 
పక్కన అజ్ఞానపుజీవులయోీ పాప మిట్ల న వుండ (గను ॥ పల్లవి ॥ 


విచ్చనవిడి నటు కౌరవులెదటను విశ్వరూపు చూపినయపుడు 
యిచల నిను నమ్మంగలే కేకా యిం్యద్రజాలమనిరి 
తచ్చన నిప్పటి నా న్నికజనులును తగునీసా కారము చూచి 
నిచ్చలు( గల్లని నిరాకారము నిజమని తర్కించక మానుదురా ॥ ఎక 
గరుడ వావానము శంఖచ(కములు కనియుండియు చ్వాపరజనులు 
ధరలో నిను వారింమూ శ్చెని తెలియక తమయాదవు( డొక6 డిత(డనిరి 
నరున దేవతాంతరములంగొలిశేటిచంచలచిత్తులు ఇంక నిన్నే 
పర దై వంబననేరరు సరిగా (బహ్మాదులలో నొక్రండవందురు. ॥ఎక్కొ॥ 
యెజింగినచానులు యెలు(గుదురు నీ వెక్కుడనుచు యుళాలమును 
'యెజంగనిపామరు లెఅ(గరు నిను మతి నెంతె నా నాడు నేండును 
తలితో (శ్రీవేంక కెళ్చర నినుంగని తగుళరణాగతు లున్నట్టు 
మణు6గున నుండినపాకృతులకు నీమహిమలు గానంగందరమవునా 

॥ ఎక్క 1 826 


౧ మూ ర్తి+-అని=* మూ _రెని” ఈ సంధు లీవాజ్ఞయమున కొల్లలు, 
“మూర్తని” పూ, ము, పొ, 


అధ్యాత్మసంకీర్తనలు 


లలిత 
పుట్టిన మొదలు "నేను పుణ్య మేమీ గాననై తి 
యిటు గాచేవయం నన్ను యిందిరా నాథా 
అ ల 


కామీనుల6 జాచి చూచి కన్నుల? గొంతపాపము 
"వేమరు నిందలు విని పీనులం గొంతపాపము 
నామువార( గల్ర లాడి నాలిక గొంతపాపము 
గోమున( చాపము మేన. గుప్పలాయ నివిగో. 


కానిచోట్లకు నేగి కా(గిళ్ళం గొంత పాపము 
సన దానా అందుకొని చేతుల గొంతపాపము 
మాననికోవ మే “పెంచి మతిం గొంత పావము 
పూని పావముటే నాలో. బోగులాయ నివిగో. 


చేసినట్టి వాండడంగాన చెప్ప నీకు. జోటులేదు 
దాను(డ నేనై తి గొన దయదలంచితివయ్య 
యీసరవు లెల్లం జూచి యేమని నుతింతు నిన్ను 
ఆనల (శ్రీ చేంక కేళ ఆయంబోయ( బనులు 


వరాళి 


కలిమి లేము లెల్లా "కాలముస్వభావము 
తలపులో జ్ఞానము దక్కెడి దొకే, 


పుట్టుగులు జీవునికి పూ౭చినన్వ భావము 
వొట్టి యిడె సాశెళారె వోమనేలా 
వట్టి నానాంట్యిబదుకు (పపంచమున్వభా వము 
ల 
కొట్టంగొన వారి ముక్తి గోరెటి దొకపే 


2A] 


i పుట్లి 1 


॥పుటి॥ 827 
డు 


నవలని ॥ 
య 


రథి॥ 


222 శ్రీ తాళ్ళ పాక అన్నమాచార్యుల 


మక్కువన౧సార ము మాయ ఎన భావము 
చిక్కి కన్న వారిశెల్లా మొక్కుకో నేలా 
తిక్కుక రడతీంచేది దై వముస్వఖావము 
నిక్కపువై గాగ్యము నిలుచుట వొకే, 1 కలి ॥ 


కప్పినభోగము లెల్లా కర్మముో భావము 
తప్పక (వియముచె ప్పేదైన్య మేలా 
యెపుడు (శ్రీవేంక కేళ యెదలో నాకుంగలవు 


చవ్వుడుసేయక నీకు శరణనే దొకౌటు ॥ కఠి ॥ 828 
కన్నడగెళ 
ఏమిసేయ6గల యొంతాశకు(డను 
"తామనవువమునసు తనియదు నాకు గ పల్లవి il 


యిలలోపల నూ కేంఢ్లబదుకే 
కలవుద్యోగము కల్వాంతంబులు 
నిలిచిన వా6ండను నేనొక్కుండనే 
పలునం ళారము బండ్లకొొలంది 1 ఏమీ ॥ 


ఆరయ. బశ్రుండు అన్నమువా6డను 
కోరినకోర్కులు కోటానంగోట్లు 
నారవంటి బే నల్లె(డునాలుక 
తీరవు రుచులివ 'తెప్పలకొలంది. ॥ ఏమి ॥ 


నిరతరతినుఖము నిమిషములోనిే 
విరవావుం వెదలు వేవేలు 
యిరవుగ (శ్రీవేంక పేళ నసీమటి(గు 
చొరంగా నాకివి సులభములాయ. జ ఏమి ॥ 829 


౧. *' వేదలు "పూ,ము పా. వెద" శబ్దము * 4“ వ్యథా” శబ్దభవ ముకదాం 


అధ్యాత్మసంకీ ర్హనలు 


లఠత 
ఎవ్వరివాండా6 గాను యిదె పిరివీకు తై. 
నవ్వుచు నీశరణంటి నన్ను€ గావవయ్యా 


తగ6౬ బంచేందియములు తమవా(డ ననేరు 
వగ( దల్లిదం(డి తమ చబాడననేరు 
చిగురు €గర్మాలు తమసీమవాండన నేగు 
తగరీ తగవు నీవే తిద్దవయ్యా 


కొందరు నరకమందు కొంతవళకువేసేరు 
కొందరు స్వర్గము వారు కొంతవళకు వేసేరు 
యిందుకు నందుకు బోనీ రివాలోక ముందువారు 
దిందుపడనివళకు తీరుచవయ్యా 


కాంతలు తమవా(డంటా. గనుచూవుల6 గురు 
ఇంతల గాంచనములు చేయివట్టుకొనె నన్ను 
ఇంసటా (శ్రీవేంక శుళ యెదలోనున్నా (డవు 
వంతు కీశగవు నీవే వహించుకో వయ్యా. 


రేకు 256 సామంతం 


ఇంక నై న వారి( జేరు యింతే చాలు 
సం కె లెల్లాం బెడంబాపి చక్క జేసీ నత (డే, 


యె అ(6గక పుట్టితిఏ యిన్ని యోనులందు+ దొల్లి 
తతి నాటి కాయ(బోయ దానికేమి 
నెటి నఅకములో వాని తివియు€. గొన్నాళ్ళు 
తజచవాయి దెలునుకో దానికేమి 


228 


యవ్వ ॥ 


1 ఎవ్వ i 


| ఎవ 1 5880 


॥ ఇంక 1 


#24 ఢ్రీ తాళ్ల పాక అన్నమాచార్యుల 


పాపవుణరములు సేసి పరుల(గాలిచి తొల్లి 

తావముల బొందితివి చానికేమి 

వూవనంసారము నమ్మి వుంగు.డై యిన్నా ళ్ళ చాంకా 

చాపులేక (బతికితి దానికేమి ॥ ఇంక ॥ 
జగములోవారిం జూచి సారెసార నానలనే 

దగదొాచు నీకుం దొల్లి దానికేమి 

జిగి (శ్రీ వేంకటపతి చి త్తములో నున్న వాండు 

తగవెంచుకో జీవుండ దానికేమి 1 ఇ౦05క ॥ 88] 


ముఖారి 
గోవిందాదినా మోచ్చారణ కొల్లలు దొర కెను మనకిపుడు 
ఆవలనీవల నోర. గుమ్మలుగ నాడుద మీతని€ 'బాడుదము ॥ పల్లవి ॥ 


సత్యము సత్యము సకలసుర లలో 
నిత్యుండు (శ్రీహరి నిగ్భులుండు 
(వత్యతమి దే (పాణులలోవల 
అత్యంతము శరణనరో యితని. ॥ గోవిం॥ 


బా పడి చాళుడి నకల వేదములు 
పొటించినవార5 వరమమని 
కూటస్థు. డితండు గోవవధూపతి 
కోటికి యీతని౯ గొలువరో జనులు, ॥ గోవిం 


నిలుచున్నా 6 డిజె నేండును నెదుటను 
కలిగిన క్రీ, వెంకటవిభు(డు 
నలసినవారికి వరదు. డీతండు 
కలడు గలం డితనిం గని మనరో. ॥ గోవిం॥ 892 


అధ్యాత్మసంకీర్రనలు 225 


దేసాతి 
ఒక్క. డెవ్వండో వుర్వికి దెవము 
యెక్కువ నాఎని నెరంగవో మనసా. ॥ పల్లవి ॥ 


వొట్టినజీవుల కొక(బ్రవ్మా గలండు 
పట్లినవి(పులు బ్రహ్మలమందురు 
నటనడుము-వా'ే నవ్యబహ్మాలు 
చి 
జట్టగ (బవ్మాలసం తాయ జగము i ఉక్కల ॥ 


౨౨ లానంబున6 గల6౬ డొక రుదుండు 
'తాలిమీ నేకాదళర్నుద్రులు మరి 
కాలరుదుడును కడవట నదివో 
బచానినరుదులనసంఆతాయ జగము, | ఒక్పు.6 ॥ 


అవజొరంబున నలరినవిష్తువు 
ఆఅవలవిష్ణుమయు మని యెడివిస్తువు 
భువి (శ్రీ వేంకటమున నున్నా డిదె 


జవళి వరంబులనంతాయే జగము. ॥ మెక 898 
దేవగాంధారి 
ఇంకనై నా రోయరాచా యీపాటివార మింశే 
మంకుందనమేల మామాట వినరాదా. ॥ పల్లవి ॥ 


తోలుబొంతగట్టుకొన్నదొర నింతే నన్ను నీవు 
కూూళ నంసారమా యేల కొన రెవు 
యీలకొన్న యొముకలఇంటిళలోళాంపుర మింతే 
“యుల మాయ వెంటంబెక్తై వేమి గద్దు సీకును. ॥ ఇంక టి 


Vol 3-F15 


228 డ్రి తాళ్ల పాక అన్నమాచార్యుల 


పంచభూత పుచుట్టాలబదుకులో వాండ నుం ే 
'యెంచ కింద్రియయాచకు లేల వచ్చేరు 
కంచపుగాలావటించేకలిమిలోవార మింతే 
చంచలవుటాసలు చేయిబా 6చనే.టికి, ॥ ఇంక 


నెత్తురుజలదు రాన నిలిచినవాఃడ నింతే , 
జొత్తు(బావములు యేల చోటడిగేరు 
వాత్తిన్య శ్రీవేంక కేకు, డాత్మలోన నున్న వాడు 


మ_త్తపుటజ్ఞానమా మమ్మేమి చూచేవు. ॥ ఇంక ॥ 884 
ములవారి 
తమయెబుక తమకు దగినుతే 
నెముకిన మాకును నీకృప యింతే. ॥ పల్లవి ॥ 


పొనంగ నీనాభిని6 బుట్రి ర|బహ్మాలు 
యెనగిననీపూర్వ మెజి. గే రా 
వెన నీము ఖమున వెడలిన వేదము 
డెపల నీమహిమ తెలియంగంగలచొో 1తమ ॥ 


నగుచు నిమాయల నడచేజగములు 
సొగని నీమూరితి చూవపెడినా 
తగ నిను€ గానంగ తపించు మునులును 
పొగరుల మము నిశ బోధించేరా తమ ॥ 


అం'కేసి వారల కటువలె నుండగ 
వింత జీవు౬కు వివేక ౧ మెట్టాకో 
యింతట (శ్రీవేంక కేళ నీవే మము 
చెంతకే దయసనసేయంగబే ॥తమ॥ లికిర్‌ 


౧. * మెట్లకో " "రేకు 


అధ్యాత్మ సంకీర్తనలు 227 


శంకరాభరణం 


న్న డు దెలిసే మెచ్చరి కెపుడో 
ఇన్నియు6 గన్న వె యెణి(గీ నలి ॥; వలవి॥ 
వ్‌ 


0న్నటియా(6కలి నేండూ నున్నది 
కన్న దినంబే కడచ నెను 
పన్ని నిదుర మాపటికి నున్న దచె 
యన్న యగ రాతిరి యొందో పోయ. 2 ఎన్న 6॥ 


కాయపునుఖములు గంపల నున్నవి 
పాయమే కై వాలి ఎండెనడీ 
యీయెడ సంసార మింటనే వున్నది 
చేయును నోరును ఇనె నిలిచె ౪ ఎన్నం॥ 


విడువనిజన్నములు వెంట నే వచ్చీ 
తడ వేటి మూశము దవా్యాయ 
యెడపక (శీ వెంక ళుళ సీమల గు 


బడీ. జొచ్చితి నాఖారము రీది, ॥ ఎన్నం 1 886 
>» 259 ముఖారి 
పుణ్యమున నన్నుంగాచి పురుషార్థివాదుగాక 

గణ్యమా నే నీకు నాకత యెంతవున్న ది * ౪ పల్ల పి॥ 


వెలయ నిన్ను(బొగజే పదము లనంతములు 
యెొలమి నిన్ను. బొగడ నెంత బాయడను 
యిల నిన్ను 6 బూజించేరు బుమలు కోటానంగోటి 
అలరి నిన్ను €బూజించేయంత వాండనా, ॥॥ పుణ్య జి 


శ / 


గ (్రీతౌశ్లపాక అన్నమాచార్యుల 


శరణు నీకు. జొచ్చినజంతువు లనంతములు 
వరున నే నందులో సెవ్వరి. బోలుదు 
సొరిది నిన్ను 6౧గొలభిచేనురలు సేనాసేన 
పరగ నేంగొలిచేటివని నీకు నెంత * పుణ్య ॥ 


కాల మెంశతై బాం గద్దు కరములు 'వేవేలు 
ఆలించ నందులో నే నణుమా|[తము 
తాలిమి (శ్రీ వేంక కేళ దయాథగర్శము నీది 
పాలించవే నీవు నన్ను+బలుకు లేమిటికి ॥ పుణ్య ॥ 887 


లలిత 


నాలో నున్నా (డవు నన్ను(గావ(క౯) నీకు(బోదు 
యీలీల? బట్టుచీ శెరవిచ్చిన వానివలె. ॥ పల్లవి ॥ 


చుట్టుకొంటి గర్భుములు సొరిది. బసిరి కాయ 
నట్టనడిమిపుతువునడకవ లె 
వటిజాలి€ దిరిగితి వడిం బంచేందియముల 
పట్టిననీటిలో జల భమణమువ లెను?, ॥ నాలో॥ 


ధరలోనం బుట్లి పుట్టి తగ వచ్చినందే వచ్చి 
వరున రాట్న పుగుండవలె నై తిని 
అరసి నే నంటుకొంటి అంగనలపొందులను 
చొరంబారి వేలుకాణజేనూదిరా తివ లెను. ॥ నాలో ॥ 


అంతటను ౧ న్వర్గనరకాదిలో కాలు మెట్టితి 
బంతిగట్టి నురివెడివనురమునై. 
ఇంతల శ్రీవేంక చేళ చేతి నీవద్ద నేడు 
వంతుకు. గామ ధేనువు వద్ది దూడవ లెను ॥ నాలో ॥ 888 





అధ్యాత్మసంకీర్వ నలు 


సామంతం 


జననమరణములు జంతు రాసులకు 
వెనకముందరను విడువనికొలలు 


తల౭చినచోటను తగుదేవాములై. 
పొలసిపోయినా( బోనీవు 
వెలువల లోపల వెలయ భోగములు 
కలలోవపలివలె. గన్నది “తెలివి 


పూంచినచోటుల పుత్రమితులై 
కాంచి కర6చినా€6 గరగవివి 
తూ(చిన నిరుదెన దుఃఖనుఖంబులు 
౧వూం6చి విడుచుకే వోపిన తెలివి 


అనాదివానన లంటినజిగురులు 
మనోగుణములై. మానవివి 


వినోదములు (శ్రి "వేంక శుకుకని 
కనేవుపాయము కందువతెలివి 


ధన్నాసి 
అక్కడ నెక్కడినరకము ఆమా కల్లా 


220 


| జన ॥ 


ఏ కున (| 


1 జన ॥ 889 


దిక్కుల ని(నిం దె ఇన్నియు దీరుచుకొంటిమయ్యా ॥ పల్లవి ॥ 


తనువిది మలమూ (తంబుల((లు?) చాకొనియుండినపట్ల ము 


దినదినమును ౨ వుచ్చిష్టపుదిడ్డః దూ"రెటము 


జననము నెత్తురు నెమ్ములు సాకు నూ రెడిగుంతలు 

మని మని నరకము చొచ్చిన మనుజుల మిదె నేము. ॥ అక్క! 
౧ '“వూంచి* లోని *“పు'వర్శస్ట్రానీయ 'వూ ' వర్ణమునక్కు వోపిన " లో అచ్వె 
వ్యావహారిక ముగ “చో' అయిన దానికిని యతి, అచ్‌ొ_హాల్లులకుయతి ఈవిధ మైన 
యతి వింత లేక “ఊణచుటి అనునర్థముగల కడ్యయచు* ఛాతువా? అర్థము 


సరివడదు ౨ వూర్వమ్ముదణమన ఈ "ను" జారిపోయినది 


280 (శ్రీ తాళ్ల పాక అన్నమాచార్యుల 


మదనజలంబుల కాలువ మావెద్దలం౧పూర్య్ణంబులు(* 
పొదలినపుతులయిసిశపుట్లలు వెబిదము 
యదుట నె నంసారంబులు యెడయనికా రా గ్భవాములు 
మది మది నరకముచవిగొనుమన.జుల మిదె నేము. ॥అక్క॥ 


పుట్టిన దే నగ్నత్వము బూతో బండో యొరంగము 
చిట్లంట్ల వాచవులగుజీవుల (మింగెదము 
నెట్టన (శ్రీ వేంక శుళ్వర నీతో గూడంగ జగములు 
ళా 


మట్టినచో చేమన్తైమనుజుల మిదె నేము. ॥ అక్కా ॥ 840 
చేసాడు. 
తప్పులు వొప్పులు చేహి తనమూలమే 
రెప్పలతుద నివిగో కేసులు మాపులును 1 పల్లవి ॥ 


తనలోనిపావములే తగిలి యొదిటివారి. 
నీనుపునేరములై_ నిందింపించు 
మనసులోపుణ్యములే మహి గన్న వారిమీ6ద 
పొను(గనినేరుపులె పొగడింపించును ॥ తప్ప ॥ 


తొల్లి టిమరణములు తోడ నేపుట్టినపుజే 
'యెొల్లవారుం జూడం౮గాను యేడుపించును 
ల్లు రంగి తాంబేసే పెనుంగగర్భబంధములే 
మెల్లనే నానాటికి మేను గొప్పచేనును. ॥ తప్పు ॥ 


సావి. దననడకలే స్వర్లనరకములై 
జీవులకు మాయగప్పి చిక్కింపించు 
(శ్రీ వేంక కేశ్వరు సేవ చేతిలోని మోతె 
కేవలపు[పవంచము గెలుపించును ॥ తప్పు లి41 


ఇ “హపూరంబులుి కావబ్బు 


అధ్యాత్మసంకీ _ర్తనలు 


శ్రీరాగం 


నడుమ రెంటికిని నామేను 
వడంబజె ౧ యందలి వాయడనాొ నేను 


కంటిమి జగమిది కన్ను లయెదు౬ను 
అంటి యిదియు నిజమన రాదు 
వింటిమి స్వర్గము చే రేకలదని 
కొంటగించి అది గాదనరాదు, 


కట్టుకొంటి మిదె భఘననంసారము 
గట్టిగ నిళం దొలంగంగళరాదు 
పట్టుకొంటి మిదె పావపుణ్యములు 
కెట్టందెరువుననె దించా లేము. 


నగితి నొక సెలవి నాగాంటిబదుకు 
మొగి నొకచే నిను మొక్కితిని 
అగపడె (శ్రీ వెంక టాధిప నీక్ళప 
నిగుడి గురుచే నిను గనంగలిగె 


శేకు 260 భూపాళం 
వెట్టి దెలిసి జగము నెర రోకలి చుశును 
వొఖైదేవతలవరా లొగి నెందు శెక్కునోం 


తగిలి సంపదలచేం దనినవవారు లేరు 
అగపడి 'దై వమానుమోలందును 
వౌగరునంసార భార మోపనన్న బారు లేరు 
వగవ౭ంగ6 జదువు లెవ్వగికి. జెప్పెనో, 


౧ యందలి" రెక్కు 


281 


గనడు॥ 


నడు ॥ 


నడు ౪ 842 


nh పల్లవి tt 


గ వెణీ॥ 
అలి 


232 డీ) తాళ్ల పాక అన్నమాచార్యుల 


జడని ౧ ఆయుమ్యము చాలునన్న వారు లేరు 
పొడ మేటిపదునాల్లుభువనాలందు 
తడవి తనముదిమి తా రోసేబాడు లేడు 
యెడయనితపముల 'యెొవ్వరిం ౨ చెచ్చెనో() 


నడుమే తిరిగాడీ నానాధర్మములు 
పడని పాట్ట నేము వడ(గాను 
తడవి (శ్రీ వెంక కేళు చానులు మమ్ము గాచిరి 
బడిబడి నిత్యకర్శఫలము లెన్నటికో 


రాయగా ళ 
ఇంతగాలమాయను యేడనున్నారో పీరు 
వింతలై యడవింగా సేవెన్నెలాయ |బదుకు 
యేలేవారి దూరితి 'యెడరువుట్టిన వేళ 
కాలమును దూరితిని కలంగే వేళ 
తాలిమిలేనివేళ తగు(గర్భము దూరితి 
యేలాగని కంచే వారి నెవురిం గానము 


దైవమును దూరితి తమకించినట్టి వేళ 
కావించి నన్నే దూరితిం గాంగిన వేళ 
సోవగాం గోవవువేళ చుట్రాల దూరితిమి 
యీవల. దోడైనవారి నెవ్వరి. గానము 


పుట్టుగు దూరితిమి పో రానియట్టి వేళ 

తె కట్టడ నసందువంక 6 గాన మైతిమి 
జట్టి (శ్రీ వెంక కుశుడు శరణం శునే కాచె 
యిక్రై యింతటి వారు యెవ్వరును లేరు 


॥ పెం ॥ 
6న 


॥ వలీ + 848 
రు 


1 పలవమి॥ 
ఏలి. 


॥ ఇంత ॥ 


॥ ఇంత 1 


1 ఇంత ॥ 844 


గ్‌ ఓ క్‌ 
౧ ' ఆయిష్యము, రేకు ౨ 'దేర్నెనో” కావచ్చునే మో? త కట్టంగడ లో 


అరసున్న చింత్యము 


అధ్యాత్మ సంకీర్తనలు 238 


నాటు 
తల మొలా నొక్కసరా తను వొక్క. "బా(గాక 
కొల(ది మెరి గతని. గొలువరో మీరు ॥ వల్ల వీ & 


బొడ్డున బవ్మాంగనినపు రాణపురుముండే 
దొడ్లు గాక, ఆతనితొడివాండ(డా?) 
వొెడ్డిన కైలానమేలేవుమూవతి(. గడుపులో 
వెడ్డు వెట్టి ఉఇఅంచేవాండు విరితోవా.ణా గతల ॥ 


చక్కానికన్నుఐ సూర్యచం[దులుగా. గలవాడు 
యెక్కుడుగా, కందరిలో నీడువెళ్లేచా 
అక్కర యీదేవతల కావద మాని వే వాడు 
వెక్క.న మేశాక ఇయెంచ ఏవీరిలోనే వొకండా [తల ॥ 


అందరు నీతఅనియందే అఇతే నెదురుగాక 
'యెందును (శ్రీపతితోడియీడు వారా 
కందువ (శీ వంకటాది ఫఘునవఠము లొనల 
దిందుపడ్డలోకులక్రు (దిష్ట మిదే కాదా గతల ॥ 845 


పాడి 
ఎమిచెప్పెడినో శా(స్త్రరవాస్యము యేమిచెప్పెడినో "పదములు 


తామసమై బహువాయకమాయను తత్వమెఆఅంగంగ6 దర మేదయ్యా 
[| పల్లవి | 


కొన్ని జంతువులు రోసినపాయము కొన్ని జంతువుల కమృతము 
కొన్ని జంతువులదివములే రాాతులు కొన్ని జంతువులకు 

అన్నియు నిట్లనె వొక్కటొక్కటికి అన్న్యోన్యవిరుద్దములు 
వన్నినజీవుల "కేక సమ్మతము ఛాొవించ(గ మరి ఇక నేదంయ్యా క ఏమి॥ 


2ికక (శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


కొందరు విడిచినసంసారము మరికొందరికి నది భోగ్యంబు 
కొొధిదరివునుకులు వూర్ధ ల్‌ కములు కొందరదివునుకులు వాతాళంబు 
అందరు నంద 8 వారివారిరుచు లవిగా దిది(వి?) యనరాదు 
కందువజీవులు విచారించేటి కా జ్యా కార్యము లిక సదయ్యా ॥పమి।। 


కొంతభూమి నటు చీంకటినిండినల గొంకభూమి వెన్నెలగాయు 
కొంతట నురలును కొంతట ననురలు కోరిక కొనిరి జగ మెల్లా 
ఇంతట (శ్రీ 'వేంక 'ఏెళ్వర నీవే యిందడియంత రాగమివి 

చింతలు వాయవు యెవ్యరిమననునం జేరి నీకు శరణంకుం గాని॥ఏమి 846 


సామడితం 


అణుబూ(తపుదేహి నంతే నేను 
ముణింగాద అచిద ముందర గానను ఇ పలవి॥ 


తగుసంసొారపుతరంగలు నీమాయ 
నిగమములయడవి నీమాయ 
పగలుని(దలువుచ్చేభ వములు సీమూంరు 
గగనపునీమాయ (6 గడవం౭గవశమా ॥ అణు ॥ 


బయలువందిలి కోర్ళబంధములు సీమాంరు 
నియమవు(జెనుగాలి నీమాయ 
క్రియ నినుకపాంతరంకెళ్తొత్తు నీమాయ 
జయమంది వెడలంగ జనులకు వశమా ॥ అయి | 


కులధనములతో( జిగురుఃగంజె నీమాయ 
నిలువు నివురగాయ (ఫిసీమాయ 
యెొలమితో శ్రీవేంక మేళ నీకు శరణని 
గెలుచుటగాక యిది గలువంగగవళశమా 11 అణి |! 847 


౧ “కెలొతు?ి = పళ గిఆహోటయా? 
కి wal Cag) 


ఆధ్యాత్మ సంకీర్తనలు 


బెెళ్లి 
ఎన్న డుం దీరవు యీపనులు 
పన్నిన నీమాయ బవాళంబాయ 


"పెక్కుమతంబుల పెద్దలు నడ చిరి 
వొక్ళ్కసమ్మ తె వొడింబడరు 
"వెక్కు. దేవతలు పేరువాజెదరు 
తక్కక ఘనులము తామేయనుచు 


పరికఇటిచదువులు బహుమార్గంబులు 
కలసి యేక వాక్ళత గాదు 
చగ((ఛ*)ల వాదంబులు జనులును మానరు 
పలుతర్ముంబులె వచరించేరు. 


శర౯ణకాగ తులకు (శ్రీ వెంక కుళ్వర 
తిరముగ నీవె తీర్చితివి 
పరమై ప్ష్వవులు పట్టరి (వతము 
యిరవుగ నాచార్యు 'అరుంగుదురు 


“లేకు 261 జాళి 


ఇంతలోనే యచ్చ కేది ఇంతలో మూాసనపో యేది 


చెంత వలసినట్ల 6 ౧ 'జేసుకొంట(?) దేహికి 


నిమిమములోనిది నింగి. దిరిగాజేది 
జవుళిలోను వెలికి సరదూ౮ోేది 


నమశె వుంచే నుండు చాలించిపో కె బోవు 
(భమవంటిది |పాణము పట్ట రాదు దేహిోాకీ 


285 


॥ పల్లవి ॥ 


i ఎన్న (౫ 


|| ఎన్న6॥ 


[1 ఎన్న6॥ 848 


1 వలవి 1 
య 


జ ఇంత ౪ 


౧ చేసుకొంట=తలపోయుట, పళ్చాత్తాపపడుట ఇత్యాదులు కొవచ్చు. 


238 (శ్రీ తాళ్ల పాక అన్నమాచార్యుల 


నీరుబుగ్గవంటిది నిచ్చకొ త్తలై నది 
పోరచి వంచభూతాలబొర్చుగె నది 
తీరితేనే తీరును తీరకుండితే నిలుచు 
నారువంటిది మెను నమ్మరాదు 'దేహికి ॥ ఇంతే ॥ 


శేపుమాపులై నది శెండు మొకాలై నది 
జ్ఞాన (శ్రీ) వేంక శుశుఖార మైనది 
రుం మం మ 
రూ దగ్గరియుండు రుచులై యెదుటనుండు 


తీపువంటిది కాలము తెగదిందు బేపికి. ॥ ఇంత ॥ 849 
దేవగాం ధారి 
పాపము పాపము (పజలాలా 
చెపై నిటువలె. బలుకకురో. ॥ పల్లవి ః 


వారియందు బుట్టినజుండును శివు (డును 
వారితో నరి వీరను కుట్టూ 
పొరిC గొండలందుంబుట్టినళిల లివి 
నరున' బెట్టితే నరియోౌనా ౪ పొవ ॥ 


యిందిఠాధివుని విలంగలసిరులివి 
అంది మరొకరివి అను కుట్లు 
కొందరము యేరు గుడిచి కాలువల. 
బొంది పొగడితే6 బొనంగీనా ॥ పాపః 


(శ్రీ వేంకటపతి సేవకులకు రి 
ఆవల మరి కలరనుబుట్లు 
కావించిన యల కామభధేనువుల-ా 
కేవి యూర (బను లీడవునా. ॥ పావ। శిర్‌0 


ఆధ్యాత్మ సంకీర్తనలు 


గుజ్జరి 
చెప్పగా నెణంగ రా చేం వెదచ్యానులు 
తప్పక చేతులెత్తి దెవ మితం ఉన్నది 


యిరవుగా నెఅంగ రా యెల్ల దెివశలలో 
పొం. గృష్షుండు అ్యగపూజ గొన్నది 
తిరమై తెలియరా యీాదేవు1 పాదవూజ 
వారునిశిరనుమీ(ద నమురివుండినది 


యింకా నెఅంగరా యితని రామమం|తము 
శతెంకినుండి వారు. డుపదేళించేది 
పొంకమిచెరంగరా భువిమీంద శరభము._ 
మంకుదన మెల్ల 6 దిర మానిపి వేసినది. 


చూచియు నెఅంగరా సొరిది (శ్రీవేంకటాదది -- 
చేచినవరము లెల్లా౭ నియ్య యాను 
కాచేదెల(గంరా ఘనుడిత€ 'డవ్వరె నా 
చేచేత శళరణంకు( జేకొ నేవిరుదు. 


వపంతవ గాలి 


పెలుగంగం బెణటుగంగం బెద్దల మైతిమి నేము 
కఠలికఅలేకాని కడగంట లేదు. 


సరి నిన్న భుజిఇంచి చాలునన్నయన్న మే 
అరిది 'నేండవ్పటిని నాస రేచీని 
ధరలో రాతిరి గూడి తనిసినసతులే 
పరగ నప్పటిని వ్మిఖాంతి కే(చీని 


237 


i చెప్ప iu 


t చెప్ప ట్ల 


1 చెప్సం॥ 851 


me 11 


288 శ్రీ తాళ్ల పాక అన్నమాచార్యుల 


మాయ గట్టివిడిచిన మలినపుంగోకలు 
యీయెడ నుదికిజేనే యిచ్చ రేంచీని 
కాయమ్ముపై మో౭చి ెశ్రైంగట్రి వేసిన సొమ్ములు 
మాయ లై దినదినము మమత రేంచీ ని. Ta 


నీవువట్టినచల మో నేము సేనినట్రితప్పో 
(శ్రీ వేంక కేళ్వరుండ చిక్సితి మందు 
మావ రాని మోవయి ములుగనియ్య దు మమ్ము 
చేవనంసారము వె. జిమ్మి రేంచీని, 11 పెలు వీది 


బ్‌ెథ 


ఇంకానేలా తర్క. వాదములు యిన్ని యు నిందుశే ముగిసెను 
యింకా నేలా కొందరు మోశం ెవ్వరికిని లేదనుమాటా ౪సల్లవి॥ 


సరయువుపొంతను సిక లజీవులకు 
సిరుల మోతథతమిచ్చితివని విన్నపుడే 
మరలుచు నాయనుమానము వా సెము 
ధర నీవొకండవే చై వనువని కంటినయ్యాా. 9ం%ా it 


తగిన లంకవొద్దను రాతసులను 
తెగనడిచి ము క్రితెరువు చూసినపుడే 
వగల బెక్కుదెవతలవరంబులు 
జగతి నీవగకు సరిగావయాం | ఇంకా | 


'యేమనిచెప్పుదు నీట్టినిమహిమ 
'వేమరు( బురాణవిధి విన్న పుడు 
(శ్రీమంతు(డవు | శ్రీవేంక కేశ్వర 
కామింప నీకంశు ఘనము అేదుగదవోఅయ్యాా. ॥ఇంకాః 858 


అధ్యార్మసంకీ ర్తఎులు SRY) 


తామ ంతం 
అన్ని యు జదివితి/గా అవే నేను 
నున్న నీమాటల నోరు ఒడికి ఇదో 1 అలవి ॥ 


వొద్దనుండే నాజసన్మ మోహో కురచితింగా 
చద్దివంటి మాత ల్రిచన్ను మటిచిళింగా 
మ. దుతోః బొరలే మలమూ (తము మలి చితింగా 
యుద్దువంటి వా6డ నేను యొజీిగోటిదేదో ॥ అన్ని ॥ 


యిస్పటిచవి రేపటి కంచి శనీయలేంగా 
తవు. కాంతల6ంజూచి తల(పు దని_.నులేంగా 
ముప్పిరి6 'బెక్కూగాలము ముదిసీం దనియ లేల” 
పీప్పివంటి వాడ నేను పెనంగేటి బేదో ॥ అన్ని ॥ 


యేడదో యూజేిిాామౌెత య సెమి నెజఅంగ€గా 
కూడనమను వెక్కు డె గురుతూ నెలగా 
యాడ'సే (శ్రీవేంక కేకు. డిలు నన్ను 6 గా చెంగా 
చా 


సీడవంటి వాడ నేను చేరుపింక 'సేదో, ॥ అన్నీ ॥ 854 
"కు 262 "దేవగాంఛారి 
వినదో భాగ్యము విష్ణుకథ 
వెనుబలమిదివో విష్ణుకథ. ॥ పల్లవి | 


ఆదినుండి సంధ్యాదివిధులలో 
వేదంబయినది ఏష్టుకథ 
నాదించీనిచె నారదచాదులచే 
వీదివీధులనే విష్షుకథ. ॥ విన ౫ 


240 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


వదలక వేద వ్యాసులు నుడిగిన..._ 
విదితపావనము విష్ణుకథ 
సదనం బై నది నంకీర్తనయొ 
'వెదకినచోట నే వివ్లుకధ 


గౌల్లెతలు చల్ల గౌనకొని చిలుకల 
వెల్లి విరియాయ విష్ణుకథ 
యిల్లి దె (శ్రీవేంక శ్రేళ్వరునామము 
వెలిగొలిపు నీవిషుక థ. 
రా ణ 


సాళంగ నాట 
భవరోగవై. ద్యుండవు పాటించ సీవొక6ండ వే 
నవనీతచోర నీకు నమో నమో 


అతివల నెడి సర్బా బధ రాలు గజఅచిన 
తతి మదనవిషాలు తల కెక్కె_ను 
మితిలేనిరతుల( దిమ్మరివక్షై దేహాలు 
మతిమటిచె నిందుకు మందేదొకో 


పొలంతుల నెడిమపోభూ ఆాలు సోకిన 
తల మొలలు విడి విత్తలై యున్నారు 
అలరుచెనకులచే నంగములు జీరలాయ 
మలఠలని యిందుకు ని(క మం[త మేదొకో 


తరుణులకాంగిల నేతాపజ్వ రాలు వట్టి 
కరంగి మేనెల్ల దిగంగారంజొళ్ళెను 
నిరతి (శ్ర, వేంక మేళ నీవే లోకులకు దిక్కు 
అరుదునుఖాననుంజే యంత మేదొకో. 


[విన & 


1 విన 1 శీర్‌ 


॥ భవ ॥ 


గ థవ॥& 


॥ భవ ॥ లిర6 


అధ్యాత్మ సంకీర్తనలు 241 


నాూనుంత 
కలిగిననాండే చుట్టరికంబుల ౬ దిరుగు నివి 
నలుగడ నివి నతవుని మతి నవమ్మిట పావవుంయయా,. i వ్వ్యవి [| 


జేవాముతోడనె పెరుగును తీరని టూఇందియములు 
దేవాముతోడచె ముదియును తేట తెల్లమిగను 
ఆహో పుట్టని నాండును అంతమునొందిరనా.డును 
(శ్రీహారిమాయల6 దశుబుక జీవుఫి. దడవ వివి. 1 కఠి ॥ 


శాలిళున్న పుడే తగులును తియ్యనియా ఫంసారము 
తెలివికి బాసినయవ్వుడు దిగ(బడు దా నెందో 
మలయక నిదించునప్పుడు మత్తుండె యున్న ప్పుడు 
చలమరి జీవునితోడుత నమ్మతమే లేదు, ॥ కలి ॥ 


కన్నులుబెరచినయప్పుజే శాన్పించును యీలోకము 
కన్నులు మూసినయప్పుడె కడగడం దా నణగు 
అన్నిట (శ్రీ వేంక కేళంరు6 డాత్మను వెలిరాడి వేళను 
వున్న తిజీవులం దగులవు వొదుగుచు€ దిరుగు నివి॥కలి॥ 857 


దేసాళం 
అతడే |[బవ్మాణ్యా దై వ మూదిమూల మెన వాడు 
ఆఅ ౧౬ యానా 
ఆతని మానుట లెల్లా నవిధిపూర్వకము. 1 పల్లపి॥ 


యెవ్య్వనిపేర( బిలుతు రిల బుట్లిన జీవుల 
నవ్వుచు మాసనతు[గ నామములను 
అవ్వల నెవ్వనికేళవాదినామములే 
రవ్వగా నాచమనాలు రచుయింతురు. 11 అఆత( | 


Vol 3 F16 


242 (శ్రీ తాళ్ల పాకి అన్నమాచార్యు౯ 


ఉచ్చ మదేవుని నాల “యణ నాము మే గతి 
చ .ఏటి వారికి వున్నా సము #8 
ఇచ్చ నెప్పరిం దలంప్‌ బుత్తురు వమశాళు 


ముచ్చట నెవ్వనీ "మము నే సంత లము ఆత 6 + 


నారదుండుదలంచేటినాము ఇది మొ ,రనిది 
గాంనుడిగెటినామకథ డఊుడరది 
ఆఅారక మె (బహాగ.,దితతి 3:9 సుయ 


యీరీతి 'శ్ర్రీవేం౮ త్రూ నెవ్యం వచ్చీ వరము ॥తఆతం॥ లి5్‌8 


దేకగాంధారి 
వప.ట: భాగుులు ఏ == బహువు., వఎవియులు 
జంటిముట్టి యిట్లు( గా వాడుదురు ఘతులు, ॥ పల్సనీ i 


పొత్తుల పవాఎమ నేటిపోడు నఆఅకి పన 
చిత్తమనియొ2. చేను చెనుగా దున్ని 
మత్తిలి శాంతవమినేవుంశి వాన ఒదనుణ 


విత్తు షురు వారిభ క్రి వివేకులు f బంటు 


ఇ" మ[కో ధాదులనేకలుపు దవ్వి వేసి 
'వేమర్వువె నాగ్య మనే వెలుంగు వెట్టి 
దోమటి నాచారవిధుల మెరుపులు వేసి 


వోముచున్నారు ౧ జ్షూనపు(బె రుద్యోగజనులు, ౧) ఎంట ॥ 


యందు చూచిన (శ్రీ వేంక కేకు. డున్నాండనియెడి._ 


అండి _ఎచేనిపంట అనుభవించి 
సనందడీంచి తమవంటిళరణాగతులు(€ దాము 
గొంది నిముడుకొందురు గురుకృప జనులు. ॥వంట ॥ 859 


౧.“ జానపుంబేరుద్యోగ ” "రేకు, 
జః 


అధ్యాత్మ సంక్షిర్హనలు 


క కరాకరణ ; 
నలానువవళమా వమా. లి, షా యు 
(శీ బాథుండు మాను న్‌! J గో 


mre చీకటి తతి బి లు 'వెఎంలగు 
ఘాఆఅల నెవ్చు గలదది యే 
లయురతల జోనల కీల జా అ 
మో లా 
జాతీవె రములు సహాజములే. 


అరురలఅకు సురల కనాొదెనుండియు 
అన మున వై రంబది “ఇదే 
౧యెవగి టె వవ Be 6 టబాకృతంలకు 
పెొంంగనివానము భువి. గలదే 


యివామున(6 ఒరవుఒస యీాఆజంకెలతో 
విపొతము చె ప్పెడ వెద, ఎలి 
అహింత్మి శ్రీ వె క టాధిపువుతమిది 
నిహితం బెఆింగిన సిశృల మె 


"శీకు- ఐ68 నాముంతఐ 


ఎక్కడనున్నా6 బోదు 'మేశులై నం బోనీదు 
వొక్కటి కొక్శాబంఛయిు వూహీంసన నెక్కుడు. 


బుడిబుడిమాయల౯ బొరలెటి దెహికి 
కడవరానిబంధము కాంతలు 


'యెడపడ కందుక ౧కు నెక్కు_ డె నబంధము 


కడునాణం బొరఖంచు కనకము 
౧ '‘పొసగి ’ పూ. ము, పొ. యతిభంగము, 


248 


i పల్లపి tt 


మాను ౪ 


1 మూను | 


॥ మాను ॥ £60 


॥ పలపి కీ 
పర్యా 


ni) 


244 


(్రీతాళ్ళ పాక అన్నమాచార్యుల 


అాలుణకు౧ వృద్ధు ౧కు ఇాయపువి వేకులకు 
'ఆతభించేబంధనులు దిశటచులు 
ముూ౭నున్నా ౪ జోనీదు ౨ముంగిట సే చసేది 


వేళగాచినబంధము ఏదా్ఫగ ర్యము. ॥ ఎక్కాం 4 


పాయ బేజంతువు లె నా బళువతులకునె ౫౪ 
జాయటి గీముల ౩ కటు(.బాటు బంధము 
యుయొత శ్రీవేంక పళ ఇలక నీచాసు కై "తె 
చాయె చెప్పినట్టు పేరు సక లబంధములు ౫ ఎక్కు ॥ తిరి! 


ఫు శవంపై 


చై వనూ యేమిసేతు తలంప నీవే దిక్కు 


భావించి చదువంబో ము పశుబుద్ధినె తీ il పల్లవి it 


కొనను సంసారము కడలేనిభారమౌట 
కనివా€ దొలగరాను కాలబురులు 
విననా యీదేవాము విననవు హేయమౌట 


విఫినా జిగురుంగండ విడిసించ రాను, [దైవ it 


“తలియశనా ఇందియాఆఅంు దిప్టపువిరోఫమౌట 
శతెనిసినాం బోయపఏవలెం దెంచరాదడు 
పలళనా పాపములు పాయ 'బంధములని 
పలికి శాం గొన్న వెట్టి పట్లితోయ రాదు 

'చమెొంలంగచనా యూలోక మిది మాూాయమయమలి 
"యె ఆఅకింగో ౫* బడ్డవో(ద 'మెక్ళ_ రాదు 
మెఅయ శ్రీవేంక పేశ మేనిలోననేవుండ 


మంకియుళ.. నన్ను నేల మ్నునసేసితివి 
1 నిదు * రెకు ౨ “మున్నిటి' పూ, ము, పా,8, “లంగట్టు ' పూ, ము, పాం 


౧దై వః నీరిల్లి 


అధ్యాత్మ సంకీ _ర్తనలు 2415 


పాడి 
మించిన తలపోంతలే మీ6ంద మిక్కిలి 
కొంచెము(మొ?) దొడ్లో నరికోరి ఇందుకొందుకు, 1 పల్లవి॥ 


చే సేటిపుణంములకు చెందేటిపాపములకు 
యీూసుల నరికిసరి ఇందుకిందుకు 
వాసుల(బుట్లుగులకు వడ మరణాలకును 
ఆసల సరికినరి అందుకందుకు ॥ మించి ॥ 


దెనదిశనుఖాలకు ౧ తీదిపుదుఃఖములకు 
ఇయెనసి సరికిసరి ఇందుకిందుకు 
అను(గుబున్నమలకు అమాసచీంట్లకు 
అన యను నరికిన రందుకందుకుూ, మించి ॥ 


(శ్రీ వేంక కుశ ముకు జీవులకు నేదిగతి 
యేవి చూచిన నరికిన రిందుకిందుకు 
వేవేగ నీశరణని వెలసి (బతికితిమి 
యేవల్ల లేదు నరి 'యెంగుకం(కెం9ిదుకు. 1 మించి ॥ ౨69 


సాళంగ నాట 


వారియిచ్మినవరము లటువలి6 గావుగా 
తిరమై వివేకులెల్లా6 బెలిపేటి దిదియే. ॥ పల్లవి ॥ 


శిరసులు తుంచి తుంచి చిచ్చులోన వేలిచి 
వరములు వడసె రావణి(౨ డెన్వైెనా 
నిరతి రామునిచేశ నిమిషములోననే 
వరములన్ని యు నెందో వరతిపాలాయ, ॥ హరి ॥ 


ళం “సుఖాలు "* హూ. ముం పొ, అలి “డెంనై నా” రేకు, 


246 (శ్రీ తాళ్ల పాక అన్నమాచార్యుల 


భీరఘోరతప ముల వెలయ జాణానురుండు 
కోరి చేకొన్న వ రాలు కోటాన(గోటి 
వూర కే కృష్ణునిచేత నొక ునుమంతలో నే 
తోర మైన వరములు తుత్తునియలాయ 


వట్టిజాలిం బొరలక వరుస బి ఫీషణం డు 
జట్టిగ రఘుపతికి శరణనెను 
నెట్టన నాతినిం గాచె నేడూ నున్నా. డదె 
యిశ్లు (శ్రీవేంకటాది నీచ్చీ వరములు 


మూళ వి 
వీండుగ దో శేషుడు (శీ వేంకటాద్రి శేమండు 
౧ పేండుక గరుడ నీతోం బెన్ను దైన శేషుడు 


౨వేయివడిగలతోడ వెలసినశేషు(డు 
బాంరు మేనితళుకువ జాల శేషుడు 
మాయనిశింసులవె మాణి = అశేషుండు 
యేయెడ వారికి నీడ యేంగేటిశేషుండు 


పట్లపువావాన'మైనబంగారుశేను?డు 
చుట్టుచుట్టుకొనినమించుల శేష. (డు 
నట్టుకొన్న రెండు వేలు నాల.కల శేషుండు 
నెట్లన వారి(బొగడ నేరుపర శేషుడు, 


కదినీ పనుల శేల్ల 6 గాచుకున్న శేషుడు 
మొదల దేవశలెల్లా మొ క్కేశేషు(డు 
అదె (శీ వేంకటపతి క. మేలుమంగకును 
పదరక యేపొద్దూ సా: వైనశేషమండు 


౧. వేడుక'పూ ము పా ౨ వేయి పడిగెలు 


॥ హారి) 


॥వారీy 864 


॥ వలపి | 
(42) 


॥ మీడు ॥ 


॥ బీడు ॥ 


1వీండు ॥ 885 


భె 
చా 
జ్‌ 


అధ్యాత్మ సంకీర్తనలు 


(శ్రి రాగం 


ఇక్కడి విరకి మాకు నిసా పలా 6 దగుయు 


౧మ ్కాళింశీ ఎక్కూళి చి లూయాంతాం దగులు ॥వల్రవి॥ 


సర్గ పృుడే పాశవుణ ములు దగులు 
శరా యాచేవామున భణ టా దగులు 
గట్టగా నీరె డూనై తే క ౫ దగులు 
మయొట్టును6 నోరామ మాయకింనాం దగులు ॥ ఎక్స! 


ఒక నం సాాయె తే ఇ, ఎలయ దగుంం 
బున బఇశగగంగా బిడ్డలూ ( దగ్గులు 
ఎనువైె యూ _౧ ఎటాశ కాఫలెల్లా6 నకు 
వున సాక్కటొ., కు ౫ూయకింతాం దగులు 1 క ౪ 


బజన షి (శ్రీవేంక కేఠు( డాళ్మలో వే తగులు 
శరణన్న “గారికి పవానము దగులు 
గః 
గమ నందువల్ల శే ఘన మాత యూ డ్రోగులు 


బురిగి “స్తు డజేసు"్బ్మ “ంయకి ఇ ఉగులు ॥॥ ఎక ॥ 9B 
చేకు 264 శుద్దవ సంతం 
కడనుండేవిజ్ఞానికి( గా దిటు లెను 
వొడలిరో[తలు చూఎఏ వూరకై నా నవ్వుకు ॥ పల్లవి ౪ 


ఆటిడిం బాచుగర చి“ట్లివాండు దినంబోతే 
జూంనివేంపచేంద నా. జప్ననై తోచు 
యా alas | 
వీలిడె సంసార వువివ మెక్కిన వానికి 
చూజలె పాయ తలు నుఖములె తోంచును [దడ ॥ 





౧. " మక్కళించీ మక్కళించీ" పూ మ పాం. 


248 (శ్రీతాళ్ళ వాక అన్నమాచార్యుల 


చెంగట వెల్రివానికి చేపపచేంతలె ల్ల 
తొంగలించి వివే-*తై తోంచి*ట్లు 
మింగుచు6 గర్భపు వాము మె సఫిననంసా6కి 
అంగడికర్భ మే టవ్మామె థో ౭చు కు 
జగమిది యొక్క ళు చవులు వేశళేవేరే 
మొగి నలుని అపు ముడిచున్నది 
వగటు శ్రీ వేం. కేకు! బట్టి కొలువని వాండు 
తనని మాయలలోన€ చేలాడవల సె. 


బట 


నరవారి నీదయమీందట వాచేంశలు గొన్న 
కరణాగతియును జీవునివ్వశం| తము రెండా, 


మొకఠయుచు నరకపువాకిలీి మూనీరి హారి లీదానులు 


'తెలుచిరి ఎ కుంరపురము ఇఆరువులవాకి ళ్ళు 


నులీపిరి పావము లన్ని యు నుగ్గు నిటు తూల్చె తిరి 


వఐెలివము వెలు వము కర్భవువిథు లిక మాకేలా 


షాపిర నాయ జ్ఞానము పరమాత్ము:డ నిదాసులు 
చూపిరి నిను నామతిలో నులభముగా నాకు 


"కింపిరి నీపె భక్తిని లేఇనీం బగలును నాలో 
వోవము వోవము తవములు వూరే ఇంక నేలా 


దిద్దిరి నీధర్శమునకు దేవా (శ్రీవేంక కుళ్వర 
అద్దిరి నీచానులు నీయానందములోన 


ఇద్దరి నీనాపొందులు యేర్సర చిటువలె( గూర్చిరి 


వొదిక నొదిక నా కింక గదోగగములేలా 
డు య P 


గరడ | 

కడ ॥ 867 
టి వల్ల వి | 

1 నర ॥ 
నర ॥ 
నర ॥ 888 


అధ్యాత్మసంకీ_ర్తనలు 249 


ముఖారి 
ఎంత విచాగంచుకొన్నా నిదియే తత్వము నారి 
వంతుకు నీక్సుపగలవాండే యొరుంగు వార, ॥ పల్లవి ॥ 


నిన్ను నమ్మినట్లి వాండు సఖణల వందు (డు వారి 
నిన్ను నల్ల నట్టివా(డు నురసాథధము(డు వార 
మున్ను 'జేవగలు నీళు (మొక్కి- (బుదికిరి వాది 
వున్నతి నమురలు నిన్నొ బక చెడం వారి ! ఎరిత జ 


యేపున నీపెరిటివా. డిన్నిటా ధన్యుడు వారి 
నీ పెరొలనివా(డు నిగ్భాగ్యుండు వారి 
కిపుల నిన్ను నుతించి గెలిచె నారదు(డు వారి 
౨వై నిన్ను (దెట్టి శిళకుపాలుండు వీగాను వారి ॥ ఎంతే ॥ 


le 


యిళ్లై నీవిచ్చివపరి మెన్న 6డు6 జెడదు వారి 
గట్టిగ సీపియ్యనివి కపటములే వారి 
ఆకు శ్రీవేంక కేళుడ వం3రంగుండవు వారి 
వుట్టివడి కానకున్న వొచ్చెము దేహికి వారి 1ఎంత ॥ 869 


సామంతం 


ఇతని3౩ంకు మరి దె వము గానము యెక్కడ వెదకిన నితండజే 
అతిళయమగు మహినులతో వెలనెను అన్నిటి కాధారము చానె ॥పల్లవి 


మది జలధుల నొక దై వము వెదకిన మ జకళ్ళ్యావతాగం విశ౦ండు 
అదివో పాతాళనుందు వెనకితే నాదికూర్మ మేనిమ్షుండు 

పొదిగొని యడవు ) వెదకిచూచితె భూవ "వామి కంటిమి 

చెనఅక కొండల గువాల వెదకిశే (_శ్రీనరసింవాం బున్వాండు ॥ ఇత ॥ 


25) శీ) తాళ్ల పొక అన్నమాచార్యుల 


తెలిస భూనభోంతరమున వెదకిన [తివికమాకృతి నిలె చివది 
బల.వీరులలో వెదకి చూచితే se a డొళకండై నా*డు 
తలపున ళివుండును6 బార్వతి వెదకిన తారక | బహ్మూము రాఘవు 6డ 
ఇలంకుల నొవులమందల వెదకిన ౧కృమ్షు౯ండు రాముడు నై సారు ॥ ౫ 
పొంచి యకుళ కాంతలలో వెదకిన బుధావ కారం బి రాడు 

ముం చిన శాలము కడపట వెదకిన మిందటి కలా్కావ తకొరము 
అంచెల జీవులలోవం జెదకిన నంత- గ్యామై మెర నెను 


యించుక ఇహాముకం బరమున వెదకిన యూచశయయే _గశ్రీవేంకటకిభు(డు 
॥ ఇత॥ 87 


లైన 
ఇచాలుంజాలు నీవారియే చూకుగు శకలకియలకు నాయకుడు 
నాలుకతుదనే యీతి( డుండ6౯గా నలుగడ నెవ్వరి వెదకేము ॥వల్లవి। 
యేలినవాండట ల తీవిభుండట యేమిటనుం గొరత మాకియకను 
నాలోనున్నా (డు (బవహ్మాతండియట నా కాయువ్యము బ్రా ఆా 


పాలజలధి చె చెవునివారము పాండి మాకు నింక నేమరుదు 
ఆలభింవంగ నే మింతటి వారము అన్ఫుల కింక €జేయి చాంచేమా 1చాలు 


భూ కాం తాపతికింకరులము మూ భూము లిన్నియును మాసొ మ్మే 
వెకొని చ్యకాయుధు(జే మాదాపు భయము లిశ్ని టా బాసితిమి 
యీకడ నచ్యుతుమరంగు చొచ్చితిమి యెక్నటికని నాళములేదు 
యేకొట(తని ఇక నానపడుచు నే మెవ్వరికి నోళ్లు చెరచిదము, ౩చా 
శ్రీవై_కుంరునిడానులమట యరచేతిదిమోక్షము మా కిదీవో 
వావనగంగాజనకుని బంట్లము పావములల్న టం బాసితిమి 

(శ్రీ, వేంకటపతి వరము అయ్యం. జిక్కీ-న వలుతులు ఎనా కేవి 
యూీవై భవముల: దఖిసిన మాకును ఇతరుల. దగిలెడి దింకనేది 


చాలు 871 


౧ [కిష్తుండు ? "రేకు 
క 


అధ్యాత్మసంకీీర్తినలు 251 


“కేకు 265 లలిత 
ధరం గడపట నేజంతువుకై నొ తనజన్మ'మే సుఖమె తోంచు 
వారి గఅండలి తా నమ్మివుండంగా నత(డిచ్చేసుఖ మొల్లరు. ॥ వల్లవి ॥ 


మొదల: గోందరికి స్వర్గలోక ము మోషమసుఖంబని తోచును 

అదె కొందరికి దెవత్వ మె (బ్రవ్మోనందంబై తోంచును 

వుదుటున గొందరికి సంసార మే వున్నతనుఖ మె తోచును 

తుద నామీ(దటినారదాస్య సుఖము (ధువపట్టంబని కానరు. 1ధరం ! 


సొరదిం గొందరటు ళూన్యతత్వమే సుఖమ9 మాంటలనందురు 

యిర వెరంగసి వారికి ధనధాన్యము లెక్కు_.వనుఖ మై తోచును 

నిరతి. గొందరికి వరజీవులౌ కే నిత్యసుఖంబని తోంచును 

వరునల (శ్రీపత్సివై భెౌరంబి'దె వై_ రాగ్యపునుఖ మెఅంగరు ఇర 


యిక్కడ చూచన మాయలనుఖములు యెనై్నషనాం గల 'వెస్పుడును 

చొక్క-పు. శీ, వేంకటపతితోడుత సుఖయించేటిసుఖ మొల్లరు 

యిక్కడ నక్కడ నీతనిదాసులే యేచి సుఖింతురు నిజకుఖము 

కిక్కి.రనినయజ్ఞా నాంధ కారులు కిందును మీ6ందును నెరంగరు ॥ ధరః 4 
9872 


మలవార 
నీ ఇటు వలనె నటుసేఇ నీచిత్తము నాభాగ్యము 
యేకడనై నా లత్మీకాంతు(డ ఇదియే పో నావిన్నసము  ॥వల్లవి, 


సాగుణములే యెంచితినా నరకకూపములు చాలవు 

ఆఅగతి నే నాకర్భములూ అనుభ వించి సీ గ్నానంకే 

సిగుణములఅే మొంచితి వా నిఖలసంపదలు చాలవు 

మూగి నను! గరుణించి యెపుడు నీవిశ్చేనంళును., (నీక! 


252 (భీ తాళ్ల పాక అన్నమాచార్యుల 


నా పాపములే లెక్కంచితినా నదుళలయిఘకలును"? జూ౭వు 

యేపున నెంత నాం గలదు అది యున్న (డు దీరుకు దేలా 

చేపట్టి నీవు రఠంచినయాజీవుల సెంచితివా తొల్లి 
చూప్మక్రుడియాయాక నంబు వై చుగ్య్తాలక ంళు మయము TaN: 


మణి నానుద్దులు యె;ఃచంగ నెంచ(గ ముంచముకం₹ నూయి 

గుణి నీకథలివి విగంబో తే నివే కొండలు: గోటానంగోట్లు 

"సఆఅమగ (శ్రీ, వేం! కుశ్వర పీకి నే శరణాగతి చొచ్చి తిని 

శతి దరిచెర్స(గం గూడువెట్టగా ద్రవను నీకే భాయకు ॥నీ౫॥ 87 


౬థిత 
అరసి నన్ను గాచినొాతనికి భరణి 
పరము నివామునేలేవతికినీ శరణు, ॥ మదటి 
ఏలి, 


వేదములు దె వ్చినట్టివిభునికి శ ణు 
ఆదిమూలమం కువ చ్చివతనిక శరణు 
'యేదెసా. చానై యున్నయీతనికి శరణు 
(శ్రి దేపేమగ 6 డై న శ్రీపతికి శోంణు ॥ అర 


అందరికి. (బూత మెనజతనికి శరణు 
ముందు మూ(డుమూర్తు లకూ రర్రికి శరణు 
దిందుపడి దేవతలబదేవువికి శరణు 
అంది మిన్ను నేలగేక మనతనీకి శరణు, 1 ,2ర | 


తానేం చేతన్య మైన దై వానకు శరణు 
నానా[బవ్మోండాలనాథునీకి శరణు 
ఆనుక (క్రీ వేంకటా[దియందునుండి నరములు 
దీనుల కిందర కిచ్చే దెవునిక్సి శరము neon 574 


ల వ రాలా. 


౧ “చైతన్య” కావచ్చు. 


౨వ్యాత్మా సెంకీ_రిసలు న్‌ 


ఒం “గళ కొరిక 
౧ఇది నమ్మ పండు పుణ్యా లేమేమో చేసీ చేహి 
పొదలి యిందువంక నే పొడ వెక్కాలే.డా ॥ వల్లవి ॥ 


మంచిమందుగొన్న బాతు మవోమవోరోగముల 
అంలచెల6 బానీ 'నుఖియు మ్యూనటా 
అలచిశపుహార ఇ౭ముమెచే మందుగొ బొడు 
పొంచి బూవరోగములః బోయదోలతె(డా 1 ఇది 1 


జోడ దొడిగిన వాండు చొళ్కపు టలుగులకు 
వోడక రణజయము నొందినటా 
వాడూ వారి దాన్వపు వ్యజసం జరపు వాడు 
ఫిడ జన్మపుట మ్యులు విదలిం చ బేండా 1 ఇది ॥ 


వెగిగులగాణా చిగఅ వాడు దరిద్రము. ఖాసి 
ము వంఎదలతో (బదికీనటా 
చాప (శ్రీ) వెంక చేళుపొదములందు( గాణాశచి 


'యేపొద్దూ. గలుగు వాడు యొక్కువగాలేండా ॥ఇది॥ 8/5 


గుండ్మకియ 
ఎక్కుడివుద్యోగాలు నేడ కెక్కు. జీవునికి 
నిక్తుచూచి హరి గనముణించినదా: కాను ॥ పట్లపి * 


తసినవారు లేరు తగనిం దియభోగాలు 
"ెనంగంబెనంగ6 జెమెం జెరుగుయగాని 
నుననుళోనికి రారు మాటలలోని విరతి 
తునిగినట్లనుండు దొరకుదా£ కాను ॥ ఎక్క ౪ 
౫ పాటలో శెందు, నాలుగు పాదముల కడదిర్ణము శీకులోనద. పూ 
ము, పా, లో టాలంతా టలుగా ముదిత ము, 


24 (ట్ర తాళ్ల పాక అన్ననాదార్యుల 


\ 
కొడి చాన వాగు లేరు విషయా పడ 
వుడుగ౪ కోరంగో్‌ నొావగుంగాని 


పుడమి * షృటు.డదు పుసన్తకాఐలో చదువు 
నడుముం[ క .ఎలను డు నానిన దా6కాను ॥ ఎక్క 


ఆలథనీన వారు లేరు దేవుల చాతుమళోన 
వలులరపటాల6 బది తవును67గాని 
"యొుళ€లమి (శ్రీ వేంక పేళు. జేమిటా మెచ్చు తను! 


దలచు భ కితోడ దగు ౯ ను Sa తీ 
వో "మ 
రెషు 26 శ ఈడ 
సకలశాంతికంను సెర్నేళ న్‌పై భక్తి 
[పకట మె మూవ కచ్చి బటెికింఎలు సిదెయె 4 పల! 
అణా టి, 


మననులో శా బుద్ది మురి యెంందల(చిశా 
నిను ద౭6౭చినంవ నే నీరాను 
కను[గొన్నవాపములు కడలి. వె nen 
ఘనుడ నిన్ను జూదితె కడఖం దొలంగునుం ॥సె 


చేతినంటి నా3కాలు సేళగా వే. జేేనాను 
అతల సీకు మొక్కితే నన్ని యుల బూయు 
ఘాఐ€౬€౬ జెవుల వినగా "ఎటివపా పెటు 
నీతితో నీకథవింళు ,)మిపషూం6 బూయును, గ 


కాం ముం జే సటి; ర్మపుయా రయి లెల్ల 
శాయహము్మది చే గళ్ళంన వీడు 
యే యడ (శ్రీ వేం పే" యే 7కు తా (ఏనా 
"యమెశ క శవణాగతిచే కణం 1 సక ౫ 


అధ్యాత్మ సంకి_ర్హనయు 


eలిత 
రెప్ప మరంగటె రేవును ఇను 
అువ్చుజే తోచీ సదివో కీలు 


మనఎున ను్నవి యూయలనసి యును 
మనను మర చితే సూరాలు మ చును 
బఎనీండి మఎనుకు6 బార లోవిడి ఇన 
కనుగొన మాయలు కడ తే వివిగో 


దేవాముననుగ్నాది ఆగ అలంవటము 
జేవా మణంచితేం జెగును అంవటము 
నూవాల జిహామే వోఎంగందొడంగన 
మావహాపు్హమాయలు మాూప్పలకొల+లది 


ఆతుమ నున్నాడు అత రాజు" (డు 
ఆతుమముద చన నాఓండు మర మను 
మయోాత డె శ్రీవేంక కుక్టిరు? గారిచిఏ 
చేచేశవే సుఖములు సేవాసేన, 


మాళవి 
అన్నియు నాయదండె కంటి నన్నీ టి వాడా నస 
మున్నె నాఖావముతో ముడిచివేసినది 
చెలగి సంసారమే చింతించి సంసారినై తి 
ములిగి ముక్రిదలంచి ముక్తుండనైతి 
పలునుతాంం దలంచి వాషండబుద్ది నైతి 
చ (శ్రీపతిం దలంచి వె వ్వవుండ నైతి, 


255 


6మల మపి 4 
cr 


J రెప్ప గ 


‘1 రెప్ప ॥ 


॥ రెప్ప ॥ 978 


1 అనీ, ॥ 


258 (శ్రీ తాళ్ల పాక అన్నమాచార్యుల 


పొన౧గం బుణ్యము'నెసి వుణ్యాత్ముఃడ నైతి 
వవల€ జావపముచేెసీ బాబుక ర్భుంచనై ఆ 
చె, (బవ్భాచా' నె తి విగ యాచారయువ 
చాల 


మరస చుర తారముడో న్‌గ్యాానఎనై తె 1 టగా 


వ్‌! 


వ్‌ోగిె నొ జై ఇ౧మలాడి వొడ్లె వాండ నైతిని 
తెగి తల (గాడ నేర్చి "ఆలు వాణక నెతి 
అగడై. (శ్రీవేంక చేశ అన్నియు విడిచి నేను 


తగ్గు నిదానుండ నై దాసరి సే నె తి 4 అన్ని ॥ 879 
సాళ౧గ నాలు 
ఇవా పరములు ౧గొన నీదేవు(జే 
నవొజ మిన్ని టాను న ర్వేళుంజే, ॥ వల్లవి ॥ 


తలచి చూచినాను తనలోనే సుఅి విన( వా) 
త అంవపులకొన చా.డు చైవ మొుకంజే 
వలికిచూచినాను వలుకక నూని ౫ను 
వలక.లకొన-వా(6డు పర మాత్ము:జే ॥ ఇహా ॥ 


కనుగొని చూచినాను కను రెప్ప చూసినాను 
కనుచూపుకొనపా(డు కమలాతుం జే 
విని యాలకించి నాను వినక “ల్లీ మూాని నాను 
వినుకులకొన నెల్లా ము డొక్క_లదే ॥ ఇవా ॥ 


ములుకొనివుండినాను మించి నొద్దిరంచ శాను 
కాలముకొనల వాడు ఘను. డీవారే 
యాలాగు (శ్రీవేంక సేశు( 'డెదలోశ నున్న వాళడు 
కీల వనచారించితే ౨క్ళషుం డితండజే 1 ఇవా 1 880 
౧ గొనా పూ ము పా, రేకు. అధరము సంగీశ సర మైనదినుకొందు 
౨ [కిష్ణు ? రేకు 


ధథస్నాని 
నేనేమి బా లి ఫీకు నీరు3ము ఎవూవలేను 


వచా “ముల ఎవే నన్ను€ బాయవుగా, ॥ పల్లపి ॥ 


మతిలో చీ(కటి మాన చూణిక్సదిపమ వై 
సతమె నారలికెవెకి చవిదెనెయె 
) క్రి న్‌ 
కతల వన్నుం జొక్కించ గశ్హామృుతమవ ము 
“తి 'యెతివిగా నాకు. గ ఎలారమణా * నేనే ॥ 


చేరి నాకన్నులెగుట కృంగారరగమవై. 
ఆగనస రతుంచ( తావ $కమవై_ 
సారవుటివా సశాల రంసా *“నుఖమ వై 
యీరీతి. బంచితిగా ౫ కింది గారమ-కాః ॥ నేనే॥ 


తనువిచ్చి జీవునికి( దల్లి వికం|డివినై_ 
సనమివై ౧దొతవు దె వకువునై 
అగుట శ్రీ), వేంక మేళ అంత గాత్మవు సీవై 
ను మన్నించితివిగా ఈారాంయుణా n నేనే; 881 


శకి రాభరణం 
ముగియదు కలను ముంద కింకా 
'దెగన్మిపవాహాము దినదిన మిదిగో ౫ పట్లపి ॥ 


భాంక పుహరిచేం బెడమ”జగ మిది 
యింకా6 జొడమీ గొవి గొన్ని 
కంకిగ( జెరువులు కాల్వలు నంటా 
అదిళెల నిర్చితదముయ్య్యూ నివిగో ॥ ముగి ॥ 
౧. ఇక్కడ, "నా" పూ ముపా లో ఎక్కువ. రేకులో లేదు. 


Vol 3 ౯17 


258 శ్రీ తాళ్ల పాక అన్నమాచార్యుల 


కేవాము భోగించి దించినవిమయము-_ 
లీవా మీంయదెశతై నిసి గొన్న 
అ B 
ఆవోరములై అన్య (స్త్ర లె 
వూవాలనె నోరూరించీ నిుగో 
మననునిం దలచిన మాయలు కమ్మగ = 
నినుముడంచె మతి నిఏ గొన్నీ 


కన(గొని (శీ, వెంకటపతి దాసులు 
ఇన(గి పెంచగా జెకిగి నదిగో 


“లేకు 26 లలిత 


చెద్దకెరు వుండంగాను వెడగంతలు దీషుక 
పొద్దువోక యడవులం బుంగుడ య్యేరు 


తొలి టిపెద అెంచిరి దొడ్డ వాడు వొరంయంటా 
య గి య 


అల్ల దె భారం రామాయణ భాగవతవు. లు 


ఇల్లి దె నేంటిపైెద్దలు యొవ్వరో దై వములంటా 
గ ది యా 


వెల్లవిరిగా నింకా వెద కేరు, 


'దేవలోకముచారు దేవుడు (శ్రీపతియని 
భావించి మొర వెట్ట (బదికీర 
యిీావల నిప్పటి వారు ఇందగికి మొర వెట్ట 
కావిరి నెవ్వరివారుగాక వున్నారు 


నానాభూము౭ వారు నమ్మ (క్రీ, వేంకట పతిం 
గానవచ్చి యేంటనేంట ఘనులయ్యేరు 


॥ ముగె '! 


ముగి వరద 


i DN 


యాన జ మిక్కుడి వారు యిన్ని యు దెలిళుండియు 
కూంనక చలాలంబోయి భూయల. బొందేరు ॥ "పెద్ద॥ 998 


ఆధ్యాత్మసంక్రీర్తనరు 259 


అభఅిత 
నా కేల విచారము నా కేల యాచారము 
సాకిరి నవాండ నించే నచజేశుంజే దిక్కు ఇపలవి॥ 


(పపంచమధీనము పాలువడ్డ దేవామిది 
(పవంచముతోడిపాటు పరగీని 
'యొ,డూ నీయాతువు యీశళ్వరాధీనము 
అపు డాతం జెట్టునిచె నళై అయ్యీని 1నాశే॥ 


కర్శాన క ధీనము కలిములు లేములు 
కర్శ మెట్టు గల్సించెం గలిగిని 
A) a 
అర్మిలి నాయాచార్యునధీనము మోతము 
ధర్మి మతనికృపను తానే వచ్చీని, ॥నాకే॥ 


చిత్తమున క ధీనము చిల్ల రయిం| డియములు 
చిత్తము చిక్కినప్పుడు చిక్కీనవి 
వాత్తి (శ్రీ వేంక మేళు చాన్యమధీనము జన్మము 


పొత్తుల నందుకు నడ పూంచినట్ట యోని. 1నా3॥ 884 
మాళవి 
ఏటి పరిణామము మమ్మేల యడిగేరయ్య 
గాంటపువారి యొక్కంజే గతి మాకి(కనయ్య, ౪ పల్లవి ॥ 


మరుగుచు (శీవారి మాయలో. జీక్కినయట్టు 
గరిమల( గుల కాంత (గట జిక్కి తిమయ్య 
తిరముగ€ గాలములు దిగమింగినయట్లు 
సొరిది చవులు మింగుచునున్నారమయ్య ॥చ౭టి ॥ 


zB @) తాళ్ళపాక అన్నమాచార్యుల 


జననిగర్భికయుకోేన చక్కగా మునింగినట్లు 

మన కొని న్‌ద్దుక _ బీ (గిజ ఆగ్ని రమయ్యు 

జో © శా 

చనవున, గగ్జుమ నెజలధి5 ను ంట్రు 

ధన ధో వ్వా లనడు మం _గెలివు ష్నారమ ర ౫ పంటి 
"పేదవాలండు ఏధిగం పిక. బడి3శట్లు 

౧ దిలి (శ్రీ వెం శేపంగన చెలంగితిమ య్య 

యీదెన ౧ మొక్కాదై వ మెద.రగావ చ్చి నట్లు 

దులా లు 
ఆ టవుంజే మాకు సంతి రాత్ము6 డాయనయ ౧ ॥ ఏ6(టి ; 855 


"బాలి 
సాసముఖా _౨నజె సాసముఖా 
ఆపఫలవం వారము అవధారు దేవా, ॥ వల్లవి ॥ 


మత్తిలి జీవుడశేటినుహిమగలుగు రాజు 
చిత్తమనియెడి వెద్దసింహాననం బెక్కి 
బ_త్రితో6 బంచేం్యద్రయ.పువరివారము గొలువ 
చిత్తజుపారుపత్సము సేసీదినో 8 సాస్‌ ॥ 


కడుమదించినవాంకారమనే యేనుగ వె 
'యెడసడ స్క్క త లీందె జీవు౦డనురాజు 
బదిబడి( గర్భ్జముల పొంజులు దీర్చరో 
వెడమాయపట్రణపువీధుల నేంగీని నాన) 


మించినసంసారమనే మేడలో సే కాంతమున 
పొంచి జీవుండనేం జు భోగము భోగించ6గా 
అంచె (శ్రీవేంక చబుకు(డ నెదేవుండు వచ్చి 
మంచితనమున6 చానె మన్నీంచె నదివో 1 సాన ౪ కరికి 
గృ “యీదెన మొక్కె దైవ మొదురుగ పూ ము పా యతిభంగము 
ఎ ఉడి పూ మ పా ఈపాట చారణ చూ (ప్రథమసంప్పటముపీరిక (1980) 


అధ్యాత్మ సంకీర్తనలు 


ముఖారి 
నీకు నీనవాజ మిది నాకు నానవాజమిది 
యేకడా నీవే నిరుహేశుకబ* ధుడవు 


నే నిన్ను(6 ద౭ంచినా నర్‌ నిన్ను మజచినా 
పూశి నాయంత రాత్మ వై వుండక పోవు 


పూని నిన్ను 6 బూజించినా( బూజించ కుండి నాను 


క నీలే యీాళ్వర.(6డవు గాకమానవు. 


యి శ నడిగినా నేమీ నడుగకుండీనా 
జట్లిగా నీవు ౦ఊంచరమా -వు 
తొట్టి నిన్ను దగ్గంనా దూంమున నుండినాను 
పుట్టంచి నీగః ఖములో6 బొొదదించకుండవు, 


ఇాషపించి సికు మొక్కి నా( బరా కె. మూనీ సొ == 
"నేవి చూచినా నీవె యి౯కం బాయవు 
(శ్రీ వేంక చేకుండ నివే ఛచింతాయకు.డవు 
కావించేటి వుద్యోగము లేమి బాంతీం 


₹ామ(కియ 
కాం *లమానమనేటికరవట్నాలరు ౧7 
మంతనాన జీవుుడనే మంచినురకా6డు. 


రడి న_సారమ కేయంబుధిఢోనం దిరిగి 
వురుగితి దేవాపుటోడమీ(ద 
నరిం బాపపుత్సాములనరకులు వించుకొ.. 
దరి చేం లదండవేతలమగకా డు 


॥ సీకు | 


॥ నీక 


౪ నికు ॥ భర 


క కాంత | 


ల్లీర్ధిది ఛీ తాళ్లు పాక అన్నమాచార్యుల 


కడలేనినిట్లూ ర్పుగాలి విసరంగాను 
జడియు( గోరికల నేచావలె త్రి 
అడిబరవుగ మాయ అందునిండా నించుకొని 
మయొుడశాంతె జీవుండనేయీమరకాండు 


అలర శ్రీవేంక కేళుండని యేటిమాళీమి 
నలుదిక్కులకు నోడ నడపంగాను 
ములి౫ ధర్మార్థ కామమోతశధనము గడించి 
పలుమాయజు జీవుండ నేఎజలుమర కాడు 


శేకు 268 లలిత 
చంకగుదియ యిదే శరణార్తి నే నిదే 
శెంకి నాభావము దేవుడే మెరుగు. 


కోశెడిచి తము కోరక మానదు 
వై రాగ్యము నే వదలను 
యీరితి దినముల. యిట్లనే కడచీ 
శేరినపను లిక దేవుడే యొరుంగు 


తగుసంసారము తనువున. బెనంగీ 
వెగశు మోదము వెదకేను 
పగటున రెంటా( బరగినజీవు(డు 
శతెగువలు౯ దగాలమి 'దేవు౧జే మెరుగు 


పంచేం[దియములు పారీ నిక్కడ 
చెంచం జెద్దనై ెరగేను 
అంచెల (శీ, వంళటాధిపు. గొలిచితి 
దించనియీమాయ 'దేవు(6జే యొరుంగు 


u కాంత | 


॥ కాంత ॥ 888 


॥ చంక ॥ 


॥ చంక ॥ 


8 చంవ ॥ 8895 


అధ్యాత్మసంకీ _ర్తనలు 


లభిత 


ఆడ. తా బాడుతా నీతో న్‌ ముద్దుగునుసుతా 
వోడక నిదండ చేరి వన్నారమయ్యా 


న్‌్‌ (6 దల్సీదం[౧ మోము కు చూచి శిశువులు 
యే సుఖదుఃఖములు. దా మెరంగనట్టు 
వానుల (శ్రీసతి మిమ్ము వడి నాత్యుల దలంచుళ 
యో సుల పుణ్య గావము 'లెజింగమయ్యా= 


మయులినవారు 'వెట(గా 'జేవునోం దొత్తులు బంట్లు 
ఆలకించి వరులంంబోయడుగనట్టు 
ఆానిమి (శ్రీపతి మీరు తగ మమ్ము రతించంగా 
యేలని యేవియు౬ గోర నెరంగగమయ్యాా. 


దేతిం జిక్కి. నిధానము చేరి యింటంగల వాండు 
యేతులః గలిమిలేము 'లెళంగనటు 
జఅతుమభో (శ్రీ వేంకటాధిప నీ వుండ6గాను 
యీతల సేవల తులు 'నెరంగగమయ్యా,. 


జాళి 


గావు రే వోపాణి బాపు రి వోమనసా 
వోవనన వెందుకె నా నొడంబజేవుం 


మురికి దేహ మొకటి మోచుక నీ వప్పటిని 
మురికి దేహూానతుల మోవ(గో రే వప్పటిని 
కరకు పాయము గొంత కడుపున నించుకొని 
తింగ ౨ పాయ మేకాను(/2)తినంబో యే వప్పటి 


283 


1వఅపి, 
గా 


ఇ ఆడు ॥ 


ఆడు ॥ 


ఆడు॥ 890 


౪ చాపు ॥ 


౧ పోయి+ిఅడుగనటు ౨ *' హీయమే కొను '=హేయమేయగుటకు. 


మరల తిన్నఅన్నముకూడ హేయమగుట సహజముకదా, 


284 (శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


వసీం కళ శ్రడువోయి వరులంగొలచి మరిం 
బనీ(డి సొమ్మ౯యా( బె ంబెట్ట! గోలేవు 


బరు భావప్పుణ్యా6ల 6౬ బెడ్‌ గేల, గటైంచుక 
వినువక అవియే శావించ బోయే వప్పటి ॥ బొపు 


వంచభూతవుంలచేం6 బటువడి కమ్మ గను 
ఎంచభూూ కాల దేహుల బంధులంటా. దగి లేవు 
అం వెల (శ్రీవేంక చేళు, జాతువము * నుబవాండు 
'యెంచుక ఆలిసియ ను ఇకై మరచి వపటి ॥ బావుః 89 


భుూ థో లా 
నాగాయణ నే నన్వళంత్రుడను నాకా వనిగా జేవియును 
ఛారుణిలోసల. బుట్టించితివి శరువాతిఫనులు నీకే సెలవు ॥ వల్లవి | 


శ్రీవతి నీకే వమర్ప్చిత- బై శేవ. శ్రైనది యాతుమ దొళ్సే 

యపున వివమయనులందులో.౬ దగిలి యనుంఎన నీకే సెలవు 
చూపరంబనుగము తొగలు నోయినను సొమ్ముగలుగు శాండే పర వంజుక 
చెవి ఛానే వెదకి తెచ్చి కావాడంగ “కలికి భారముగాన, ॥ నారా 


యీడులేక (శ్రీవారి సివు )డెడియూ డెవాపుసపికరమూ( 

జాడీగ( బంచేంది నాము పట్టుక బడి దిచెడి నికే సెలవు 

వోడక యధికులు తకు దానులు మరివొకరివంవు లటు సేయకు 
చూడరు తమబలము ణనే విడిపించుక మె రథీంతుగు గాని,॥నారా 


(శ్రీ వేంకటపతి నీవే నిటు సృష్టించి శజీవుడ నింతే 

కావిరి నజ్ఞానము నల్నిటువలె( గప్పిన నది నీకే నెలవు 

ఛావతిం దిలిదం(డ లు అమబిడ్డలతనువుల( బంకము అంటినను 
'యేవిధముల నీరా*గ్సి “పింతు రటు ఇన్నిట నీవే గతి నారు. ; నారాలి౭బి 


అధ్యాత్మసంకీ రృనలు 265 


ధన్న్నాసి 
అందితికల బొంది నీయం దఖిలభో ములు 
కంగర్భ జనక నాగ 6 గలిగితి ఐన్నిటూ. ॥ మ5లవి ॥ 


ఘవకుండలములు నీకథలు నాభెవులుగ: 
ననువైనరుచుల. నినాబుములు నాలుకకు 
అన్నువె నీకు మొక్కల“ గంటిననొ _లియున్ను 
పనీవడీ నాకు పిట్లబద్ద (౯4 వు 1 ఆంది ॥ 


మంచసీర్మాల్వవుదండ మంగ శనభ్యూూకము నాకు 
కాంచనవురాసి సీచక్ళా రూపు నావమతికి 
వంచామృతన ల నీవాద తీర్థము మెనికి 
పంచినముద లదే వ్మజాంగిజోడు ॥ అంది ॥ 


నక బంధులు నీచాసానదానులే నాకు 
అ కొలంక జన్సఫళ౬ మన్నిటా నీక్ళప నాకు 
(పః టపు. శ్రీవే_ః టపతిపి సాయోాతుమశో 
మొకరవై యుండి నన్ను మోహించ(జేసితివి. ॥ అంది ॥ 898 


కరాపాల 6౬ 
పము బుణావిుం(€ బగకటు నున్న దడ 


చేపట్టుమ ఏచేతి దీ పాణి ॥1వలవి ॥ 


నాలుకకొనలనె గానుచు నాన్న్మవె 
7 లవున్‌ జము. న 6 గల్లంయయును 
వాలుచును తఆనువళలెమన్న దిచె 
ఇ లిమి గు నా్చాధర్భుముల : ॥ పాపః 


268 శ్ర) తాళ్ల పాక అన్నమాచార్యుల 


చేతులకొనంను చేత యున్నది 
జాూతిగ నరకము స్వర్గమును 
అతల వేదో _క్షమెనక ర్మములు 
'దొత నె పిడికిట. దగి లెను ౧ వెదకు(?) 


మననుకొట్రంగొన మాయయు నున్నది 
వెనక (శ్రీ) వేంకటవిభు(డు నే 
తనరినయాతనీచా నము నున్నది 
పని కేకొందువు నెదకవో నీవు 


"రేకు 269 ౬లిత 
తప్ప దీయర్ల మొకటి దాంచినధనమునుండి 
విప్పరాదు చెప్పరాదు వెననుందు నున్నది 


వారిభ క్రిగలిగినయతనికి మోతము 
పొరుగుననున్నట్టు పొనంగినది 
దరశనభ_క్తి చే దనరినవారికి 
యిరవై నమోతశము యొదిటిది 


మక్కువ ఖాగన తా భిమానముగల వారి... 
కఠ్శార లేని మోత్తు మరచేతిది 
నిక్కి యాచా శ్యాభిమాననిరతు లై నవారికి 
తక్కక మోతు మింతాం దనలోనిది 


యంత విచారించుకొన్నా నేమేమి చదివినా 
నెంత వారి కె నా మోతు మిందులోనిది 
పింతగా (శ్రీ వేంకటవిభునినంకీ _ర్తన- 
వంతులకు మోవతము నదనములోనిది. 


౧ “వెద” “వ్యథ కద్దభవము గదా, 


1 పాంవ గ 


॥ పాప ౫ 894 


లవి 


॥తప్ప | 


కతప్పు॥ 


గ తప్ప ॥ $95 


అధ్యాత్మసంకీ ర్తనలు 287 


మలహారి 
ఎవ్వరి దూరంగ జోటు లేదు మరి యేమన౦ గల దిదివో తగవు 
యివ్వల నందరి బడిబడి6 దిరిగే యీకర్మముదే నేరమి.* ॥ వల్లవి !! 


నీచానులకును నేరమి లేదు నీవే గతియని వుండంగను 
ఆదినుండి నీకును నేరమి లే దఖిలానకు( గ ర్రవుగాన 
పాదుపడక నడుమను. దిరిగాడెడిిపపంచముదే నేరమి 
'యేుచన నొకచో నిజమేరుపడక యిటువలె. దిరిగాజెడింగాన ॥ ఎవం 


యీ 


పాపము లేదిదె యజ్ఞానులకును భావమెరంగనిపళువులుగాన 

'మోపై నుజ్జానులకును6 బాపము మోావదు నిను. గొలిచిరిగాన 
బాపలముగ నమ్మించి చెరుచు పలుచదువులచే యోసాతకము 

వై నొకయర్థ మేరుపరచక [భమయంగ వాదము వెళైడిగాన. ॥ ఎ 


యీలోకులకును అధరము లే దిన్నియు నీచే(తలేకాన 
మూలనున్నముక్తు లకు నధర్శము మొద లేదు నీక్ళవగనక 
కాలము గడపుచు నీవు రచించినకపటపుమాయ దే అధర్మము 

ఆలరి (శ్రీ, వేంక శుళ్వర య( యొ )క్కుడనడ్డము తానే వచ్చీయగాన i896 


భళి 


ఇదె చిక్కితి నింక నెందు వోయెదవు 
వుదిరి తొలంగరా దోవోో నీవు ౪ పల్ల వి॥ 


జీవులలోవలం 'జెలంగేటిమూ ర్రివి 
"'జేవత లకు పరచేవుండవు 
ఒక _వణ్యమునేకు( గలుగు,బహ్మామవు 
ఆనలిసరముున కొర్లమవు ॥ఇదె॥ 


288 


శ్రీ తొక్ట పాక అన్నమాచార్యుల 


భఘగకర్శమునజ 6 గలిగినఫలమువు 
మనగనులోనికి-' మాయవు 
చన యొచడదువుక. దాఃచఛచిరథభసమవు 
మునువ జగములు మూలనమువు, 


వలసిన వా 6కి వర్షించు రూవవు 
సులభులకు నంసార నుఖకువు 
అంధినదానులమిగునూా ౩ ఈ 
రాజా 


కలిగి న్య శ్రీవేంక టపతివి 


భూవాళం 
'తభిసియుం చెలియన. తెగ దీచి క్కేమిటాను 
కలళాల మిందుననే గరివజ [బదుకు 


దేవామువె రో తెలునుకొ నేటి వేళ 
ఆవో యిదే హేయమై తోంచును 
మోహించి విమయానల ముగింగిగవేళ నిడి 
యీవాల నంతటిలో నె ఇబవులై వుండును 


చదివి నేం బురాణాలు సారెకు విశేటి వేళ 
అదివో విరతి ఘనమె వుండును 
కదిసి సంసారనుఖకాంతల+ బొందేటివేళ 
మడి నన్నియు మరచి మదమెక్కి వుండును 


యెక్క_కది వివేక మెవ్యరు గెలిచినారు 
చక్కా. బొొడవెక్కంచు చరిం దోనును 
దిక్కు నివే (శీ వేంకట దేవుండ నీశరణంకు 
యెక్కు.గ (బఎ శందోవ యిదియే కలది. 


THETA 


॥ ఇదె? 897 


।పలవి॥ 
౧m 


* అధి ॥ 


a లలి గ 


1: తలి॥ 898 


అధ్యాత్మసంకీర్హనలు 


దేనాటీ. 
అల్లనాంజే యిదెరంగమెటమిగాం 
ఎల్లిదె దేవుసిక్భిప యూడ నున్న దినుండీ 
(౧౧ 


చేరువవో మోతము ,(శ్రీహారిభ క్రికిని 
ధారుణి గర్భమున కే దివ్యు? ని 
యీరితి నిందియముల నించుకంతె చా (టీన 
దూరముగాదు జ్ఞానపుతోవ వున్న దినుండి 


ధర 6 జీతిది వైకుంర మజనిచానన్లమునకు 
పర ధర్మముల క గవడదుగాని 
అరుదై నయాసల జయము వొడి చికెనే 
అరసి యాకంత గుండా నందవచ్చు6జుండి. 


తలంపులో దక్కి. ముక్తి తగు శఈరణాగతికి 
శిలుగు యబుణ్యములకు6 జిక్కదుగాని 
తెలిసి శ్రీవేంక కశుశుతిరుపుంతము నారికె? 


Naas 


బలికినా డ సె దివ్య వద మబ్బు. జుండి 


సామంతం 


మూండుమూర్తులనై న ముంచుకొను నీవ వు 
వేండివిరవాములో నె వే(చు నీవలపు 


పావమెరంగదు వలపు భయ మెరంగదు వలపు 
రూ పెరంగదు మతికి రుచిసేయు వలపు 
ఫూనవయ నున వండు వొడమి;చు సీవొపు 
తీపు కుం గడుదీపు దినదినము వలపు. 


#B9 


ఛా 
[అల i 
cn 


Ra a7 


ven 899 


[మూడు జ 


270 ఢ్రికాళ్లపాక అన్నమాచార్యుల 


సిగారంగదు వలపు శిరను కెళ్కును వలపు 

వొగ్గించు నన్నిటికి వొడిగట్టు వల 

బగ్గనను నటు గుండె పగిలించు నీవలపు 

అగ్గలపుజాణాలకు నాయ మీవలపు ॥మూ(డు ॥ 

"తెగువ దెచ్చును వలపు శేరి-చు నీవలపు 

యిగిరించి కలిమిలే మెగ దీవలపు 

వగల | శ్రీవేంక కుశ్వరుమాయి లీనలపు 

౧తగు లువిరికాని(శ్రి వలె దగిలించు వలపు. ॥ మూండు॥ 400 
"కేకు 270 'దేసాళం 


ఎదురులేక చరింతు ఇకా శ్రీవె_ప్లవులు 


మదించినేనుగులకు మట్టు మేర వున్న చా ॥ వల్లవి ॥ 
నా ౦౧ 


ఇాగిరథీలోనం బాపమున్న చా పుణ్య 
భోగపువేదములలో బొంకు లున్న వా 
సాగరపుటమృతపుచవిలోం జేందున్న దా 


ఆగతి వారిదానుల కప ళాధ మున్న చా ఎదు క్ల 


ఆకనములోన ౨ నెరునందునున్న చా భూమి. 
"జీళొని రవియెదుట: జీకటున్న దా 
యోకడం గామభేనువు కియ్య రాని వున్నవా 
శే_.కొన్న(ప్రపన్ను లను గరిసించ నున్న దా. 
వారినామమం(త్రములో నౌయగాము లున్న వా 
గురుకృప గలిగియు గొౌరతున్న చా 
సగవి శ్రివేంక "టేశు శరణన్న వారికి 
విరసంబు లందులో వెదకంగం గలదా 


॥ ఎదు ॥ 


౪ఎదు॥ 401 
౧. తొగులువిరికాండు-సంబంధము కలిగించు మన్మధుడా ? 
౨, నెరుసు--అందున్‌ --& న్నదా=నెరసందునున్నదా. 


అధ్యాత్మసంకీ _ర్తనలు 271 


రామ|కియ 
వీ(డివో లశ్మీపతి వీండివో న ర్వేళుండు 
వీండివో కోనేటిదండవివారించే దేవుండు ॥ పలఏ ॥ 


కొండ గొడగుగ నెత్తి గోవుల ౧గాచె నాడు 
కొండవంటిచానవుని. గోరి చించెను 
కొండ (శ్రీవేంకట మెక్కి. కొలు వున్నా డప్పటిని 
కొండవంటి దేవు డిదే కో నేటిక లుతను HDA ॥ 


మా*కులమద్దులు దొబ్బి మరి కల్పభూజమనే 
మా(కు పెరికి తెచ్చెను మహిమీందికి 
మా(కుమీ(ద నెక్కి గొల్లమగువలచీర లిచ్చి 
మా(కులకో నేటిదండ మరిగినా( డిదివో, ॥వీ(డి॥ 


“"శమనిపడ౫నీడ( జేం యళోదయింటికి 
శేష జాలి కాళింగు€ జిక్కించి కాచె 


శేషూచలమ నేటి క్రీవేంకటాది వె 
శవమై కో నేటిదండ. జెల(గీని దేవుండు ॥వీండః 402 
నామంతం౦ 
కడుపు నిండె నింక6 గడ మేది। మును 
తడవినయప్పజే నే ధన్యుండ నైతి ॥ పల్లవి ॥ 


వారివారి యని నే నన్ననాండె నా. 
పరగినజన్మము ఫలియించె 
శరలి మీంద మిక్కిలి నీనేవలు 
వరుస జలధిలో వానలు కకడు॥ 


౧ “గాచేనాడు పూ ము పా 


279 (శ్రీ తాళ్ల పాక అన్నమాచార్యుల 


క _ందర నీకును మొక్కినయ వుజే 

అందితిం దుదెవద బుతగుంఖము 

_ంధుగ మీ(దటివే వేలుసేవలు 

యందును (శ్హీమంతు కిచ్చినసిరులు (కడు 1 
శ్రీ వేంకటోతి శరణసినప్తుజే 

దైెవను శాపాల దక్కితిం 

వచేకలం గవ శ్లో సరితను 


వేవేలు పూజల వేడుకలు ॥కడు॥ 408 
దవగాం'ధారి 
మాయల(బొొరలంగ నేంటికి నునసా కల కాలంబును 
యేయెడ లక్కీ కాంతు( డీతనిం దలంచవుగా ॥ పల్లవి ॥ 


మన్నునిం బుట్టిన కాయము మన్నున నణంగేటి దింతే 
మిన్ను లమీ౦దికి. బోవదు మెరయుచు నెంతెనా 
అన్నిట నీజీవునికిని అంత త్వా మీ దేవుడు 
'యొన్న.ండు. బాయనీబంధువు. డీతినిం దల[చవుగా ॥మాయ॥ 
ధరవెం బుట్టిన దేవాము ధరవై6 ౧బుట్టి(ట్టుళొన దింతే 
పరమానందము గోరదు సెవె నెంతయినా 
గరిమల నీజీవులకిని గతీయగు బేవుం డీతండు 
నిగతపుసుఖము ల యొకంగును నీ నిటు దలంచవుగా [మాయ 


(శ్రీవేంక టపతిసొమ్ములు చేరెడ చాతనీ నింతే 
ఆవల నితరుల నంటవు ఆతుమ లన్ని యును 
యేవిధముల నీజీవుల కేలిక యీబేవుంజే 
పొవవముగ (బబదికించెను వగుఎకొని శతలంచవుగా. ॥ మాయ 404 
౧ 'గిమైడి” కావచ్చునే మో? 


అధ్యాత, శ్రైసంకీ _ర్తసలు 278 


మాళవిగాళ 


రుచులు నే నిటు గొవని వేడవి రో .తలయ్యొడింగాక వేడు 
వచనముల వారి నీకు శరణని వసుధ బావనమైతి(గాక ॥ వల్ల వి ॥ 


చేను సేయనిపావ మేడది నిఖలలోకములందును 

చేను చొరనినరక మేడది సఆతియ దుర్గతుల 

నేను పొడమనియోను లేడప నిఖిలజంతువులందును 

పూని వారి నిను శరణుచాెర (గాయ బుణ్యు (గాం చేసిరివిగాక ఇరుచు॥ 


నిరతి వాడనికల్ల లేడని నేను నాలుకతుదలయందును 

పొరలి నడపనికర్శ మేడది భువి ననాచారములలో 

తిరిగి తిరిగి నీచులిండ్లను తిరి నర్థము అింక నేడవి 

గరిమ హారి నే నిన్ను శకరణనంగాను ఘను. జేనిలతివిగాక. ॥రుచు॥ 


తలి(వ నజ్లానములు నవరాభములు నాయెడ లేని వేడవి 

'యెలమీ నన్ని కేలం దగునా యేలితివిగాక 

నిలిచి | క్రీచేంకల గిరిక్వర నీకు శరణనునూ[త్ర మింతే 

కలసి హేమెడ నేమి గంటివి కాచతివి భువనములలోను. ॥రుచు॥405 


లేకు 271 నామంతం 


ఎవ్వరి దూరంగ నేల యేమీ ననంగనేల 
నవ్వుచు వారికి మొక్కి. నడచుటగాక, ॥ పల్లవి ౪ 


కోపమే యొక్కుడు సేసు కొందరిగుణములోన 
పాపమే యెక్కుడు సేను వరుల గొందరికి 
దీపన మెక్కు_డుసేను 'దేవాముల6 గొందరికి 
లే యాల 
(శ్రీపలిఆ నాజ్ఞ లిపి చెల్లీ లో కానను. ౪ ఎవ్వ ॥ 


Vol 3 ౧18 


274 డ్రి తాళ్ల పొక అన్నమాచార్యుల 


కొందరి నసురలంగా గుటుతోడ నటు సెను 
కొందరి దేవతలంగా కోరి తాతే యిటు సేను 
కొందరి మనుజుల(గా కూటవుజీవులం. జేసు 
విందువలె పొరిమాయ వెలసి లోకానను ॥ ఎవ్వ 


వరున నెరిగి నడవ నెవ్వరి కిచ్చగాదు 
సరి ౧వసొదినండే సహజమే కలది 
చిరపుణ్యు లిన్నిటిలో | శ్రీవేంక మేకు. గని 


శరణనంగా నుఖము జరగీ లో కొనను ॥ Ig ॥ 406 
గుండ కరు 
పొదల(6 జొదల6గం దనువు పుణ్య పాపముపొత్తు 
వదల వదల౮గ మనను వద్దనే నిలుచు ॥ పల్లవి. 


చెరుగు నిందియనుఖము "వెంచ.గా6 జెంచ (గా 
ధరం జెరుగుం గోరికలు తల౭చం దలంచ 
కెరలు లంపటము మికి ,. లి కూర్చుం(ర్చంఏ గూర్భయగా 
మరలింస మరలింవ మననులో నణంగుం ॥ పొర ॥ 


కలుగు ననులేమెన( గడు చేయం జేయంగా 
మలని కలుగును ౨రుమలు మరుగ మరు” 
బలియు నజ్ఞావంబు (భమయ గా భమయణగా 
నిలువ నిలువంగ మనను నిళ్చృలం బవును ॥ పొద |! 


నెగడు గుణములు పెక్కు. సించ(గా నించలటాగా 
మిగుల(లు?) సంసారంబు మెలంగ  మెల€గ 
తగిలి (శ్రీవేంక మేకు దగ్గర కొలువంగం గొలువ 
పొగడ6 బొగడంగ నతడు పొంతనే నిలుచు ॥పొద॥ 407 


౧, * సరిన్‌ ఇవి-[-అనాది, ౨ “రుచుల? రేకు 


అధ్యాత్మ సంకీర్తనలు 


ధన్నాసి 
సి వెటు సేసిన నిజభోగ్యం జౌ 
చేవలం గె కొని చెలంగుటగాక 


"జీవ సనీయానతళిం దిరిగేటిచి త్రము 
సావద్ద నిలువపంగ నావసమా 
యోవల నీవేయిచ్చినవుటుగు 
యేవిధిం ౧దిప్పిన యిక మాగవశమా, 


వామన నీపంపు వచ్చిన్నప్రక్ళతిడే 
నామాట ఏనుమన నాఎనమా 
(శ్రీమింతుండ నీచేత దేవా మిడి 
దోమటి గుడువక తోయ.ంగవళమా 


నగధర నీ విటు నడ పేటికర్మ్శము 
నగినగి తోయంగ నొననమా 
తగు (శ్రీ వే-కటదై వమ నాపాల4€ 
దగిలితి పతరము6 దల€౯చ౧ంగవళమూాం 


భె రవి 
ఏ... 
విశ్వరూప మిదివో_విష్తురూప మిదివో 


శాశకృతుల మెతి మింక జయము మాజవ్మముం 


కొండవంటివారి రూపు గురుతె నతిరుమల 
పండినవృతములే కల్పతరువులు 


నిండినమృగాదులెల నిత్యము క్రజనములు 


2 7గ 


1 పలపవి క 
ఛో 


1 నీవె? 


8 నిపె॥ 


1నీవెః 408 


జ వపలవి 
య 


మెండుగ (6 [బత ఈమాయ మేలువో నాజన్మము. ఏ వీర క 


3 “ దప్పిన" హూ. ము పా, 





278 


ఢ్రీ తాళ్ళపాక అన్నమాబాయ్యిల 


మేడనంటివారిరూపు మించై నె :డిగోపుర. 
మాడే వాలినపతు లవురులు 
వాడల గోనేటిచుట్ల వై కుంరనగరము 
యీడ మాకు బొడచూపె ఇనామేపో పరము ॥ విశ్వ 


కోటిమదనులవంటిగుడిలోచక్క_నిమూ ర్తి 
యీటులేని(శ్రీ, వేంక శేళకు( డిత(డు 
వాంటపు సొమ్ములు ము[దవతపుటల మేల్చంగ 
కూటువై నన్నేలితి యెక్కువదో నాతసము, ॥విశ్వ॥ 409 


ఆహిరి 
నీకే శరణంటి నిన్నే నమ్మితినయ్య 
వెళొని (శ్రీవారి నీవే ౧పరివారించవే ॥ పల్లిప్‌ క్‌ 


విజ్ఞానములు గొన్ని విందు శ నూరే 
నుజ్షానములు గొన్ని చూతు నే నేపొద్ద్లు 
లు Pa 
అజ్ఞానము చే ననిళము నడబేది 
(పజ్జాహీను(డ నెంత పాపకగ్శ'మో. ET 


నుక్చతము లొకమరి సొరిది నే బోధింతు 
(పక్ళృశ్‌ యొక్కొక వేళ భావింతు నాత్మలో 
అకృతములే నే ననిశము. జేనేది 
విక్భతాచారుడ నింళా వికార మెంతో 1నీశే॥ 


ధర్మమార్ష్శ మూ. గొంత తలపున నెరి(గితి 
నిర్మలచి త్తమై మాతనిలయము నెరింగెతి 
నిర్మించి (శ్రీ, వేంకశేళ నీవు నన్ను 'నేలంగాను 
మర్మ 'మెరింగితి నెట్లు మన్నన? గాచితివో ॥నీకే॥ 410 


0. “సరిహరించేవే? రేకు, 


అధ్యాత్మ సంకీర్తనలు 27 


రామ|కింరు 
ఆంతటి'దె వము లేడు యెందు జెప్పి చూపంగ 
వంతులకు గాలిచేటి చారి భాగ్య మింకనుః ౪ పల్లవి ॥ 


గక్కన మన్మథునింగన్నతండ్రిగనక 
'యెక్కువచక్క6దనాల కితంజే దొడ్ల 
౮ 
నిక్కపునూర్న్యచం[చాగ్ని నేతుండుగనకో 
దిక్కుల. గాంతుల నీ చేవుంజే దొడ్డ, ॥ ఇంత | 


అంచెల లత్మీకి మగ€డై నాడుగనక 
యెంచ రానిసంవపదం కిత6జే దొడ్డ 
వంచినచోట( జ[కము పంపుశేసీ(గనక 
మిం చిన్నప ఇాపాన మిక్కిలిని దొడ్డ. 8 ఇంత ॥ 


బై వికపుయబురుపో త్తము6 డితఃడుగనక 
దేవతల ెల్లా నీదేవుంజే దొడ్డ 
వావాత (శ్రీ, వేంగటా(ది వరము లిచ్చీంగనక 


యేవల 'చాతలలోన నీతంజే దొడ్డ జ ఇంత ॥ 411 
as 272 బేసాడి 
కలని రెండే భూమి కానునిధానంబులు 
జలజాడు(డు నతని కరణాగ తియును it పల్లవి జ 


నరులు లేరా భూమి నానాదిక్కులలోన 
వారిజాను. డొక్క(జే యరుధుగాక 
నురలు లేరా మింట సోదింఛ ఘను. డొక్కాంజే 
పరవుపద మేలు, క్రి, పతి యేకాక. జకల॥ 


278 శ్రీ తాళ్ల పాక్‌ అన్నమాచార్యుల 


మాటలు లేవా భూమీ మం[తము లెంచిచూడంగ 
తెటలవారినామ మే తేంకువగాక 
కోటివూజ అిల లేవా కుమతులు వేసేవి 
పాటల (ప్రవన్నునిభ క్రి దొడ్డు గాక 


విపాతసుఖము లేదా విశ్వములో భోగించ 
నవాజమోశతనుఖ మే నారముగాక 
యివామున (శ్రీ) వేంక శేళుం డిందరికి లేండా 
మహి శీవెప్షవులకే మని కాయ (గాక 


ముఖారి 
విష్ణుండ వచ్యుతుండవు విళ్వపరిపూర్లుం డని 
చెప్పవు లానతియ్యగగ౫ వ చదువు ఇల 


వెన్న చేతంబట్టి చేయి వెదక.గ ని౯కనేల 
నిన్ను లోన నించుకొని నిజ మేదోయనేల 
వున్న తి దీవమువట్టి వొగి నూతయటడనేల 
వన్ని నీచాన్వము గల్ల బహుకర్మ మేల 


చాలాధనము గరి నంతల౯ దిరియ నేల 
వాలుక నీపేరు గల్ల నానాజపములేల 
కాలము నేరు గుడిచి కాలువ వొగడ సేం 
పాలించ నీవుండ౧గాను పరచింత వేల 


మిన్ను చూచేయందుకు(గా మిక్కిలి తోదోపులేల 
అన్నిటా నీవుండ6గాను అడుగచేల 
యెొన్నంగ (శ్రి వేంక పేళ యిందరి నేలేవు నీవే 
నిన్నే కొలుచుట గాక నీటుగర్వాలేల 


రకల ॥ 


ron 412 


(వలని || 
శానా 


॥ మిము క్ష 
౯ 


ఇ విషము (|| 
ణా 


i విష్ణు ( 1 418 


అధ్యాత్మసంకీ _ర్తనలు ¥7y 


వరాళి 
చంచలము మూానిశేను నంసారమే నుఖము 
పొ. చి వారిదాను.డై కే భూమెల్లా సుఖము, ॥ పల్లవి ॥ 


వొరుల వేండకవుంకే వున్నచోనే నుఖము 
పరనింద విడిచికే భావమెల్లా సుఖము 
సఠవి. గోపించకుంళు జన్మమెల్లా సుఖమే 
వారి. గొఠి వినవారి కన్ని టాను సుఖమే అ చంచ ॥ 


కానిఐని సేయకుంజకు కాయ మే నుఖము 
మౌనమున నుండికేను మరులై నా సుఖము 
దినత విడి చిళేను దినములెల్లా సుఖము 
ఆని వారి. దల(చితే నంతటా సుఖమే జ చంచ ॥ 


చలము విడిచికసు సంతతము సుఖము 
యిల నానలుడిగితే నివామెలా నుఖమే 
తలంగి (శ్రీ వేంకచేకు దాను లై నవారు పీని 
గెలిచి నటించయణాను కిందా మీంచా నుఖమే ॥చంచ ॥ 414 


దెసాళం 


వెదకవో చి తమా వివేకించి నీవు 
అదన దదియ్య సేవ ఆంవకంకు ములు ॥ పల్ల వి॥ 


చూపు లెనై నా గలవు నసూరగమండ లముదా కా 
చూసులు (క్రిహరతూపు చూడ దొరకదుగాని 
తీపులెనై నా గలవు తినం దిన నాలికెకు 
లీపు (శ్రీవార,పపాదతీర్థమని కోరదు, ॥ వెద ॥ 


280 శ్రీ తాళ్ల పాక అన్నమాచార్యుల 


మాటలెనై ్న నా€ గలవు మరిగి జే లోక మందు 
మాటలు (శ్రీవారి నామము మరప6ంగ వలే 
కటలె-నై నా గలవు తీరనిచదువులందు 
కేటగా రామానుజులు ౧ తేరిఇ వేదములలో కీ వెద ॥ 


చేత లెనై నాం గలవు సేసేమంయే భూమి 
చేతల (శ్రీవేంక కేకు నేవ సేయవలెను 
(వాత లెనై నా గలవు వనజభవునిము.ద_ 
(వాతలు చ| కాంకితాలె వహి కెక్కేవందలు ॥వెద, 415 


అ 
బహుుకుటుంబిపవి నీవు |బతుకంగ వెరవేదో 
వివాగగమన నాకు వరగయ్యి నిందుకి, ॥ వల్లపి ॥ 


పు మేటిజంతువులు భువనములెల్లానిం జె 
ఇట్టి, బవ్చోండకోట్లు ఇఫ్నియు నీమన నింజె 
ఇళ్లు ఇందరి రించే యిత వె సెవిధ మేదో 
వొట్లుగ కాపురము సీ వుండ(గ6 జో యేదో. ॥ బహు ॥ 


చిన్ని చిన్ని చేవతలచే(తల ముద్దులు నిండె 

కన్నుల నీ కివి చూచీ కడునంతసాలు నిండ 

మన్ననలు వీరికిచ్చి మలసేటినిధ "మేదో 

వున్నతి నీచింతదీరి వుండు టింక నెన్న(డో ॥ అవు ॥ 
నీదేవియె నలయ్మి “చ్చ నంవదలు నిండె 

ఆదియొ (శ్రీ వేంక శుళ ఆ నీవురాన నిండ 

పోదియె నీవివియెల్లా భోగించే దేపొద్దో 

సీచానులము నేము నిన € జింతిం చితిమి 1 బపు ॥ 418 

౧ 'తెరిచె” పూ ము పొ 


ఆధ్యాత్మ సంకీర్తనలు 281 


లలిత 


నిలిచినచోట నెలా నిధాన మీత6౯డు 
యిల వెఅవ వెజవ నేమిటికి నియను. ॥ వల్లవి ॥ 


వారి నాకు గల4డుగా అప్పి టి( బరివహారించ 
నిరతి గర్భము లెంత నిండుకుండి నా 
దరిదాపు ఇత౯డేకా తగ వెనుక వేసుకో 
ఏరవిర€ బాపాలు నా వెంటబడి నాను, ॥ నిధి ॥ 


గోవిందుడు గలండుగా కొంకుదీర్చి ననముంగావ 
కావరవుథవములు గదిమినాను 
జేవుం డీత. డున్నా డుగా దిక్కు.దెని. నిలువగా 
భావపునంసార చారి -పెకొని ముంచినను నీలి జ 


(శ్రీ) వేంకకేశుంజే చిత్తగించి నన్నే లెంగా 
“వావాత నిం(దింరూలు వళ కాడినొ 
రురావలనానల నీత డివొవరా లిచ్చెంగా 


వావిరి నే చాస్వగర్వ్యముతో నుండినను. *నిలి॥ 417 
రేకు 278 జా 
దబేవశిణామణివి దిప్ష దెవమవు నీవు 
యీవల నీబంట నాకు నెదురింక నేది, i సల్ల వి ॥ 


కామ గేనువు6 విదుక(గలకోరిళె లి'వెల్ల 
కొమధేనువులు పెక్కు గాచేళ్ళష్ణుండవట 
కామించి నీ బంటనట కమ్మ నిన్ను. దలంచఛితి- 
"నేమి మాకు. గడమయ్య యింది రారమణా. ॥ దేవ ॥ 


282 శీ తాళ్ల పాక అన్నమాచార్యుల 


ఇయెంచ( గల్పవృజమును యిచ్చు సిరు లెల్లాను 
నించి కల్పవృతములనీడల కృష్ణుడవట 
అంచెల నీబంటనట ఆత్మలో నిన్ను నమ్మితి 


వంచించ. గడను యేది వనుధాధీళ ॥ దేవ 


తగ నొక్క చింతామణి తల(చినట్ల6 "జీను 
మిగుల గాన్తుభమణిమించినకృష్ణుండవట 
పగటు శ్రీవేంకటేశ భక్తుండ నీకట నేను 
జగములో. గొజశేది జగచేకవిభుండా ॥ దేవ॥ 412 


వాశం౦గం 


కొౌలిచినవారలకాంగు వె 6 డితండు 
బలిమి. చారకబ్రవ్మా మీతండు ॥ పల్లవి ॥ 


యినవంశాంబుధి నెగసిన తేజము 
భఘనయబజ్ఞ్యంబుల( గలఫలము 
మనుజరూవమున మని యెడి బవ్మాము 
నిమువులరఘుకులనిఛాన మితండు. 7 కొలభి॥ 


సర మాన్లములో పలిసారపు (జవి 
పరగినదవిజలభయహరము 
మరిగినసీతామ౦గ ళ నూ తము 
ఫరలో రామావతారం బవితండు ॥ రొలి ॥ 


చకితచానవు లసంవోర చ[కము 
నక లవనచఠరులజయకర ము 
వికసితమగు (శ్రి, వేంకటనీ లయము 
(ప్రకటితదళరథభాగ్యం వితండ. ;కొలి॥ 419 


అధ్యాత్మ సంకీర్రనలు 


బౌళిరామ్ముకియ 
అభయచాయకుండ ౧2 నీవే గతి 
యిభరతక నను నిపుడు గావవే 


భయవార దై ఆయభం జన కేశవ 
జయ జయ నృసింవా న ర్యెళ్ళరా 
నియతము మాకదె నీవాదములే గతి 
[కియగా మ మాలి కింక లుడువవే 


బంధవిమోచన పావవినాళన 
సింధురవర చా (శితరత 
కంధరవర్ణుఃడ గతి సీినాము'మె 
అంధ కారముల నణం౭చి మనువవే 


దై వశీభామణి తతచ([శాయుధ 
(శ్రీ, వేంకటగిరి (శ్రీరమణా 
సావధాన నీళరణ్వ మే గతి 
'వేవేలకు నావిన్నప మీదియే 


శంక లాథ రణం 
శరణు కపీళ్వర శరణం బగిలజ 
నరవి నెంచ నీసరి యిక వేరి 


పుట్టిననా జే థు వనము లెర గగ 
పట్టితి సూర్యుని బండనుచు 
ముట్టినచుక్కూలు మోవంగం జెరిగితి 
విట్లివతాపివి యెదుశేదయ్యాా. 


వరికి 


॥ పలవి॥ 
ళం 


1 అభ ॥ 


1 అభ ॥ 


1 అభ 420 


nn పల వి।। 
య 


జతర ణి 


284 


శీ తాళ్ల పాక అన్నమాచార్యుల 


అంపినయప్పు'డె యంబుధి చాటితి. 
వింపులు సీతకు నిచ్చితివి 
సంపద మెరయుచు నంజీవి దెచ్చితి 
పెంపును సొంపును. బేర్కొనవళశమా 


ఇదరక నేంజే (శ్రీ వేంకటగిరి 
గదిసి ర-ముక్ళవ గ కొంటి 
వదలక నీకృపవాడనైైతి నిదె 
యెదుటనే కాచితి విక గఢమేమీ. 


నారాయణి 
చేవ నీవతపాతమో తిరిగేలోకులవెలో 
(శ్రీవిభుండ నీవే ౪ "దా చిత్రములోనయ్యా 


దివములు నరియే దినరా[తులును సరే 
యివల నుఖదు ఃఖాలు సొచ్చుకుందులేలయ్యాా 
భవములు నరియే ప్రాణములు సరియే 
భువి బుణ్యపానముల భోగము వేరేలయ్యా,. 


విని కిందరి కొకశే విషయాలు నొకరీతే 
మునింగేటిజూతి భే దము లివేలయ్యా 
అనయము(౬ జూపొక్క_ "టే ఆ(కలియు నొకశే 
“ెనంగేటిగుణముల “పెక్కు. జాడ లేలయ్యా 


అంతరాత్మ నీవొక్కడ వన్నిటా (శ్రీవేంక మేళ 
చింతలు వేవేలైన సిలుగేలయ్యా 
యింత సేసీ నీమాయ లిందుకే నీ శరణంటి 
కాంతుడ న న్నిందుకే కాచితివి నేండయ్యా, 


శర ॥ 


శర” 421 


౪ దేవః 


౪ దేవః 


జ చేవ ॥ 422 


అధ్యాత్మసంకీ ర్తనలు 280 


మంగళ కొరిక 


నేమెంత మూఢులమెనా నీలవర్డు! డంత రాత 
మామనసు వెఠథికేల మంచిదెంగాక ప నివి ॥ 


చె వముక్ళవ గరితే తనకర్శా లడ్డమా 
ఆవేళ ఘనపుణ్యు.జౌంగాక 
గోపిందుండు మన్నించితే. గొంచము దొడ్డున్న చా 
కోవరపునిరు అంది కొనకెక్కు_(గాక. ॥ నేమెం॥ 


వరమాత్ము( డేలుకొంళు బంధములు గలవా 
తెరదీసినట్లానె 'తెగుగాక 
వారి విజ్ఞానమిచ్చితే నడ్డము మాయలుండునా 
తొరలి జీవుడు మాయం దొలంగు(గాక, ॥ నేమెం ॥ 


(శ్రీ) వేంక కేళ్వరురూపు చిత్రములో? జిక్కి తేను 
చావు6బుట్లుగు లున్న వా జయమౌ.గాక 
వైవల్య మీతం డిచ్చితేం గడమలు గలవా 
కవలపుజగమెల్లా “"గెలుపించు6ంగాకం 1 నేమం॥ 498 


రకు 274 మంగళ ళెళిక 


పడువవో మాయా విష్ణువధీనము 
వొడరిది నీ కెందు నునికే లేదు ॥ వలవి॥ 


(శ్రీపతినామము శేకొచనేనాలుక 
యేపాపములకు నెడలేదు 
చావగుగోపిందు( దల౭చినమనసిది 
కోపముల కిరవుకోన నెడలేదు, 2 విడు ॥ 


286 శ్రీ కాళ్ల పూక్త ఆన్నమాచార్యుల 


ఇలవుగ హరికథ నిండెను వీనుల 
కలిదోవము లిక్కడ లేవు 
అలరి నజన్నం బచ్యుతు శరణ్‌) 
నిలిచె దుఃఖములని వారణాము 


(శ్రీ), వేకంటపతి6 "జేం నాత్మ యిది 
భావవిళకారము వని లేదు 
బె వాధీనము తత్చ్పవిచారము 
వేవేలుకర్శపువిధు లే లేపు, 


లలిత 
ఇన్నిటా (శ్రీవారిభ క్తి యిది లాభము 
పన్ని నతపముచేత బడలుపే లాభము 


'యొనయ౯ గర్మదేవా మిదెన్ని పాట్లు వచ్చినా 
ననుభవించి తీరుచు టది లాభము 
తెన పొపవ ర్హన యితరు లెంత నిందించినా 
ననుమానించక పడుట3 లాభము 


తగుగంనార జీవుడు తన్నెంశ 'వేనరించినా 
నగి రుణము దీర్చుట గచానాలాభము 
చీగురువంటిచి త్తము చేరి యెందు దిప్పి నాను 
గిలి యలయుపే దక్కినట్టిలాభము 


(శ్రీ వెంక ుళ్వరుండు జీవములో నుండంగాను 
యేవేళ నెట్టయినా నివి లాభము 
పావన మైనట్టియా3్థా ఖావ మెంత ముఅచినా 
ఆవల నానందించు టది లాభము, 


ఇ విడు గ 


౧) విడు ॥ 424 


1పలసపి ॥ 
య 


11 ఇన్నీ vi 


॥ ఇన్ని! 


& ఇన్ని ౪ 42! 


అధ్యాత్మ సంకీర్తన... 


లలత 
మనసొకటి కోరికలు ౧మాలు గలవు చు(శ్రినుండు 
తినిసితే నదియి పరతత్వమె నిలుచు 


కన్ను లని యెడివాపకర్మంబు లివి రెండు 
పన్ని ఆ*మెస్నింటివెనై న€ బారు 
మున్నె రువి వారవాదములమీంద నిలిపినను 
అన్ని పుణ్సంబులును అందునే కలుగు 


వీనులని యెదీవ. వో వెడఘోర నరక ముల) 
అని వరనీందలే ఆలింపుచుండు 
నానాట యిందులో సనా ఏ-యిణునిక థలు 
పూని నించిన పుణ్యభోగములే యొనంగు, 


నాలుక నియెడిగువాను నాచఛచుంజా నుది యొకటి 
గాలి అన్నృఆపువిషము (గక్కు_చుండు 
యీరలీల (శ్రీ వెంక "బచెళకునామామృతము 
సోలి నించ వే అత్మ శుభములే కలుగు 


౨ కెదార గళ 
ఎన్ని చందముల నెభిన నుడింతు 


కన్నుల నిన్నె కనుగొంటియగాన 


గోవిందాయని కొఠిచిననిన్నే 
(శ్రీవల్ల భుండని చింతి_తును 
వళటుండవు యిది పునరు క్షనకుమీ 
దైవ మొం6డప ధరణిక్తింగాన 


287 


2 వలవి।ః 
Ca 


క మన ॥ 


॥ మన ౪ 


వున ॥ 426 


ఇన్ని ॥ 


౧ మాలు=శూన్యము కావచ్చు, ౨. “కన్నడగొళి' పూ ము పా 


488 శ్రీ తాళ్ల పాక అన్నమాచార్యుల 


సరమాణ్ముండవని భ_క్తిసేసి నిను 
నరహరవని ఛ్యానముసే 
సరవుల౬ జర్విత చర్వణమనకుమీ 
ఆరయల౫ గుర యంత రాళ్శవుగాన. జబ ॥ 


సరుగ (శీ, వేంక కుళ్వ” నీచాస్యను 
మరిగితి గజె ముమ్మాంటికిని 
తిరిగినయండో తిరిగదననకుమీ 
యిరవుగ నితరం వి6క లేదుగాన ॥ ఎన్ని ౫427 


గుజ్జర 
జివ నీవేకాల మెట్టు డిప్పినా( దిరుగుట గా 
కీవలం బెద్దరిక ము యొక్కడిదో తనకు ॥ పల్లవి ॥ 
త) ౧ 


\ 


దొరకొని జీవుడు ద౩ఃఖముల కోపండు 
నంఓములోనం దననాం టిపా దెంచడుగాని 
నీరు. కొ రక (గాల జిందువందయి"*గ్ల6 (బాణి 
పురువై_ పుట్టినపుడే బుద్దు లెందువోయనో 4 దేవ॥ 


కాల్పువే కీమేను నేడు భోగించకండ లేదు 
తల్లి కడుపులోనుండ తానేమి భోేగించనో 
యిల్లు ముంగి లానవడీ నప్పుడే యాగుణము 
తొల్లి జనించనినాండు తొలగ యెందుండనో ॥ దేవ ॥ 


గుక్క నఃనను నేండు కోరిక వుండ(గ లేదు 
శ క్రి (బవ్మా(పళ యాన, దా నెట్లుండెనో 
“క్కి శ్రీ చేంక శేళ్న్ళర నీమరగు నేం జొచ్చితి 
"మెగా వం చాచిటమీ(ద నెందుకు చాంగీినో ॥ దేవః 428 


అధ్యాత్మ సంకీర్తనలు 


కన్నడ గాెళ 


నడ పే వేటికి నాటకము 


అడరి నీజముగా నానతి యీ'వే 


విశ్వమూ ర్తి కొకవిన్నపము 
ఉాఖత్వ తములాయ జగములివి 
యీశ్వ నేళ్వరున కింకొకవిన్న పము 
ఐశ్వర్య మో తం బాత్మల కేది. 


రమాధివతి కొకరపాస్యము 
నమాను(డవు నీవు నర్యమున 
కమాన నిక నొకరవాస్యము 


౧నమో హి (నరకము స్వర్గము నేలా 


హారి సే నొకమా( 


టడిగాదను 


నిరంతరాత్మవు నీవుగదే 
యిరవుగ శ్రీవేంక చేశ ఛే నద7ద 


విరనము లీ దంక విచార మేలా, 


"కేకు 275 


శంకరాభరణం 


ఇవానిపిలోవల6 జవిగలదా | యివి 


మానిపి నీగలి మరపుదుగా కా. 


చంచలపుగుణముల జడినీనజీ వుంద 
మంచిగుణంబుల మలసీనా 
అంచెల వారినీ వంత ర్యామిపి 


నించి నీగుణ మే నెరవుదుగా కా. 


 సమోపహిి నరకము స్వర్గము సలా == అన్నిటా _ఎముడుగదా ? వాసికి బంర్లనరక భేది 
అని” భావమేమో? వాక్యమధికములొ' సమోహి"* అని నంస్క్భతము వాడుట వింత 





క 
'మేలా। 
Vol 3 Fig 


289 


నడ |! 


11 నడ ॥ 


4నజ॥ 429 


జ పలపి ॥। 
ఉలి, 


ష్టజ్చాంని | 


2౪0 డ్రీ తాళ్ల పాక్‌ అన్నమాచార్యుల 


బూతుల యొంగిలి( బుట్టిన దేవాము 

బాంతిగ ౧శుచియై పరగీనా 

౨వైతన్య మందులో ఇశ్రీపలివి నివు 

నీతత్పఫలమే నెరవుదుగా కా, [దాని ॥ 
లలి సుఖదుఃఖపులంకె కాపురము 

వెలుపున సొజాన మెల(గీనా 

యిల్మపై (శ్రీ వేంక కేశిఇర5 నీవిది 


కలిగించితి విక గాతువుగాశా, ॥ చాని ॥ 480 
లధిత 
అన్నిటికి నారచాదు లదివో నాతి 
యిన్నిటా మాకు గలి” నెమెనాలాని ॥ పల్ల వి ॥ 


భూమిలోన నెన్నియెనా పుణ ము గలవు 
కిణామీంవ నాబచారాు కల నె షనా 
సామజవరదు నొక్కాసాఈ దల౭చి"ందుకు 
"యేమియును సరిగావు యెట్టయి నాలగాని, 11 oD జ 


వు త్తమలోకసుఖము లొగి నన్నైనాం గలవు 
యి తల సిరులు గల ఏం నెనె న్నా 
అయి బ్రమ 
చి తజగురుని నటు 'సేవించేపుణ్యమువలె 
ని _తెము గావుగాని నిచల్చు నెంత్రైనను ॥ అన్న ౪ 


కలవు మతాలు గొన్ని కలవు ముక్తులు గొన్ని 
కలవు మాయలు "పెక్కు గల్సించేవి 
తలంచి శ్రీవేంక కేకుచానుండై నభాగ్య మిల 
గలిగె నిశై మాకు గాణాచిగాని అన్న ॥ ఉల, 


౧. 'సుచియై” రేకు ౨ “చేతన్య” రేకు ౩. 'కొవింపి లేకు, [పాసభంగము 


అధ్యాత్మసంకీ ర్తనలు 


ఒటిత 
రామక్ళన్ల నీవు నందే రాజ మలుఛుండుదువు 
యేమిసేసే పిక గాణ ని యిరవుకే పదవే 


అంక విభీషణు నుంచ అత్భణు లి నంపినట్లు 
అంకె న్యుగీవు6€ గిప్మింధ కంపినయటు 
వంకకు నంజీవి దేను వాయుజు, నంపినట్టు 
వేంకటా[దిపొం “సాండ వేగ చుమ్ము నంవవే 


ఘనకిరీటము డేను గరుడ”, నంపిశటు 
అను6గుయగవులణు పుండ్ల కంపినట్టు 
వొనర గోపికలొద్ది క ద్దవుని నంపినట్లు 
నమప) శేపాదినుండ గన్ను గంసవే* 


చెండిలికిం బరువషలం విలువంగ నంపివట్టు 
అండ నే ముందిగ॥౯ గంత - మన రట్టు 
వెండయు (శ్రీ వేం కుశ వేలట వచ్చి బురలితి. 
వృండ (డు?) చోట నుడ న్న్న వూడిగాన కంవవ 


“మ కియ 
ఏచ్చేయ వయ్యా వె.” టాొాచలముపొరిన = 
కచ్చుగా సేముష్న చోటి కచ్యుత నారాయలిశోి. 


అల్ల సొాండు లంక సాధిం చందరును భొగడ(6గ 
మల ఉ నయాభ్సకు వ రటజఒటు 
య లే ఇ 
యెల్లగాం నైలాపసయాత "కే(గి కమ్మర మరలి 
వెలవిరి చ్యారకకు . చ్చెునట్లు, 
౧m Ca 


291 


౪ వలపి ॥ 


న రామ ॥ 


} గావు 


౫ ామశీ9ద2ి 


1] పిచ్చే || 


292 శ్రీ తాళ్ళ పాక అన్నమాచార్యుల 


యెన్ని కెతో గోమంత మెక్కి జయము చేకొని 
మన్ననతో మధుఠకు మరలినట్లు 
అన్ని చోటానుండి అల్లిరము లారగించ 
లు ౧౧ 
వెన్ను€డవై వేడుకతో విచ్చేసనట్లు ॥ విచ్చే ॥ 
ర ళం 


వహి కెక్క6 [దిపురాలవనీతల బోధించి 
మహి నిందిర వొద్దికి మరలినట్లు 
వివాగగమన (శ్రీ  ) 'చేంక కేళ మము గావ 
విహితమై నామతిలో విచ్చేసినట్లు ॥ విచ్చే ॥ 488 


జౌళి 
మాదురితములు వాపి మమ్ము. గాచు టరుదా 
(శ్రీ దేవీరమణుండ శ్రీవేంక పేళ ॥ వల్లవి ॥ 


అంబరీషు జె కొన్న ఆపదలన్నియుం బాపి 

జెంబడిక గాచె నీచేపెనుచ [కము 

అంబ రాననున్న (ధువు నజ్ఞాన మెల్ల బావె 

వంటి నీచేతనుండినపాంచజన్యము ॥ మాదు ॥ 
పక్కన జరాసంధుబల మెల్ల నుగ్గాడి 

నిక్కము మధురనిల్సె నీచేగద 

తొక్కి హిరణ్యక శిపు6 దునిమి (వన్లోదు. గాచె 

నిక్కి నిక్క. మెరిచేటి నీఖడ్లము ॥మాదు॥ 


"వదరావణిని6(6 జంపి విఖిషణినిం గాచె 
చితుముడి పడక నీచేశార్జము 


(Aa 
యెడమీక (క్రీ వేంకశేళ నేడు నన్ను. గాచె 
బడిబడి నీ రామపరన నేండదిగో ॥[మాదుః ఉతికి 


అధ్యాత్మ సంకీర్తనలు 299 


దేవగాంధారి 
తప్పు లెంచ కింక దరచేరృువయ్యా 
చెప్పనేల నీచిత్తమయ్యా వలవ! 
కలిదోవవారణ కర్మవిదారణ 
సులభపునీదాసులమయ్యా 
కలిగినశరణకాగ తవ్వజవంజర 
వలనగుసీమర 6గు వారమయ్యాా ॥తవ్వు॥ 


దురితని-వారణ దుఃఖవిమాచన 
దొరకొని నీభ క్తులమయ్యా 
కరరాజవరద కరుణానము[(ద 
నరి నిను నమ్మునంజంత.లమయ్యా,. 1తవ, 


(శ్రీకాంత ప్రియ (శ్రీ వెంక చుశ్ళర 
౩ కొన్న నీకింక రులమయ్యా 
మాశీల యితరపుమళడై న్యంబులు 
కొనల బోంజీన వాలించవయ్యా ॥ తప్పు ॥ రిక్‌ 


శీకు 276 రామ[కియ 


ఎంతగాలమెనాను పాూచ్సీ నాసలు (శ్రీ,- 
కాంతుంద వింతట నె నా గరుణించ రాదా, ॥ పల్లవి 11 


వచ్చితనాన దిరిగి వపండవర్లా చిత్రము 
గచ్చుల6 చా గనుగాయే కలకాలము 
చచ్చి చచ్చి పుట్టి పుట్టి జాంవధా కర్మము 
కొచ్చి కొచ్చి నేసి సేసి గోరవడీ/ాక, ॥ ఎంత ॥ 
౧, జంతూల ' రేకు 


294 శ్రీతాళ్లపాక అన్నమాచార్యుల 


రోత గడువున నించి రోయవధా దేవాము 
కూ6(తలతో రుచులెల్లా( గోరీరలాగాక 
చేంతలు యీగ.ణమెన సిగువడవలడా 
బాంతివడి విషయాల బరచయ్యింగా క, 


నానా౯డే విరతింబొంది నవ్వు నవ్వవలదా 
మానక యూఖజీవు6 డనుమానిం చీగాక 


క ఎంత క 


మానాన (శ) వేంక శేళ మొక్కి నీదానుండంగాంగా 


ఆనినవిన్నీ ౦యు౭ బరివార మయో గాక 


లలిత 


సొమ్ముగలవా(డు తనసొమ్ను చెడనిచ్చునా 
కమ్మి నీసొమ్మను నేను కాపాడ వే వాం, 


సనురమడవి(బడ్డ పనురముగలవా (డు 
"దనలు వెద కింటికి( దెచ్చుకొన్నటు 
చం 
వనగా నానలలోన వడి(బడ్డనామనను 
యెసగ మళ్లించ వే నన్నే లిన గోవిందుండా. 


గొంది. బంటసియువా(డు కొలుచులు పరకళ్లం 
జిందకుండా గాదె బోసి చేరి కాచీని 
కందువ మమ్ము? బుట్టించి కన్న వారి వాకిళ్ళం 
"జేంది కావనియ్యకువే జీవునిళలో బేవుండా 

కడుపులోనికిళువు కన్న తల్లి(ల) దన్ని తెను 
జెడగులెంచక కని ఎంచీనటా 
ఇయడమీక (ళీ ఏ) వేంక మేళ సీకుకిలో నేను 
తడవి తప్పు నీసినా దయ. గాఎవే, 


॥1ఎంత ॥ 486 


౪ పలివి॥ 
en 


*సొమ్ము।॥ 


॥ సొమ్ము i 


us సొమ్ము గ 487 


అధ్యాత్మిసంకీ ర్రనలా జం 


ధన్నాసి 
మెచ్చులదంపతులార మీ రే గతి 
మెచ్చితి నిన్నిట మిమ్ము మె౮సె మీుచే౭యతలు ॥ వలని? 
ళ్‌ @ cn 


తమ్మిళోనిమగు వా వో ధరణీభరుంతా 
మిమ్మునే నమ్మితి నాకు మీరే గతి 
నెమ్మది నో యిందిరా నీగజలెచనుండా 
కమ్మి యపొద్దును మీరే కలరు నాపాలను 1 మెచ్చు! 


పాలజలథికూ (తుర ఖ_కవత్సలు6డ వార 
మరిచి రడించ నాకు మీరే గతి 
కలి నో (శ్రీమవోలమ్మీ "కళవ దయానిధి 
శాభఠిమి మీకే నాకు చావు దండ యెపుడు I} మెచ్చు! 


చెన్ను గురమాకాంత చెందిన వో మాధవ 
మన్నక 'యేపొద్దు మాకు మీ రెగతి 
చిన్ని యల మేలుమంగ శ్రీవేంక కేళుఃడా 
యెన్ని కె కెక్కించి నన్ను నేల కొంటి రిదిగో మెచ్చు! 496 


శంక రాఖఫరణం 


ద వంబవు క్‌ రవు నీవె నారి 
యూవలనావల 'నెఫష్వండనంయాాా ఇమ విక 


చతల6చినత లంపులు దె వయో గములు 
కలిగినచే(తలు కర్భములు 
వెలసిన చేనొము విషయాధివము 
యుల నసౌయాదన నెవండనంద్యూ. "దె వంక 


298 


డ్రీతాళ్ట పాక అన్నమాచార్యుల 


జిగి నిం దెయములు చి_తపుమూలము 
తగులమి(ముఇమాయకు( దనుగు ణము 
జగతి, బాణములు నంసారబంధము 
యెగ దిగ నాడం:గ 'నెవ్వ(డనయ్యాా 


(శ్రీతరుణీశ్వర (శ్రీవేంక టఎతి 
ఆతుమ యిది సీయధినము 
యీతల నీవిక Pre "జేయుము 


ఇయేతలపో(తకు సెవ్వ-డనయ్యా 


దేసొకి 


ఎన్న ౭ డక యేది గొల(దినాటు 
వన్న తపుమాయలేే వొడిగట్టవలసె 


చీ చీ వనసా చీ మనసా 
“కా చేటివూ చేటివోఘనజన్ఫ మూ 
నీచు ఇమెండమావు లెల్లా నిళంటా నమ్మి 
చూచి చూచి న సుఖమనవ 


a 
చ) 


కట్టా జీవుడా కటకటా జీవు(డా 
తొట్టినపంచభూ తాలతోడిదెవానూ 
వెట్టి డజెఅకుపోకఓకి వెదురు నిమలినట్లు 
కట్టినయీకి నక "మె (బబవ్మా మనగలెసె, 


బాపుణాపుదై వమా భావ ఛా శ్రీ వేం పెళ 
చూపుల నాయాతుమలో నుజ్బా “మా 
దోపుచు బూవులవ్యు తుంగ చలకెక్కినట్టు 
చాపగునాలి ౪ నిన్ను దలంచయగవలాో 


టు 


లసె, 


1 దెవంn 
= TRIN 


॥ దైవం॥ 489 


॥(వమలపి॥ 
ర 


(1 ఎన్న 11 


॥ అన్న (॥ 


ఏ ఎన్న 611 44( 


అధ్వాత్మా సంకీర్తనలు 


దేవగాంధారి 
పొందిన వెల్లా భోగ్యములే 
అందంలో నింక ననుమూనమేలా 


వారి నిసంకల్ను మన్నిట నుండగ 
గరమల మాసంకలుము లే+టికి, 
దురితము లణంచీ దొర నీనామము 
సొరిది విధికిగా నుడివడనేలా 


జిగిసీధ్యానము చీంతలు మాన్నంగ 
వెగటున మాకి(క వడచింతె6టికి 
తగునీతశ్వము తఫఃఫల మొసంగ 
అగడు6గోరికల ఆనలి. కేలా 


కమ్మి సీశ్రరణు గతియిటు చూపంగ 
కమ్మర నుద్యోగము మూ శే(టికీ 
యిముుల (శీ వేంక కేళ్యర మాపాల 
నెమ్మదిగల విక నేనాడనేలా 


రేకు 277 రామం|కింరు 
రా తిరింబగలనే టిరంటినడు. మను. జిక్కి... 
వూంత గాన వెళ్లనీరో వో యానలాల 


చైవ మెప్పుడు గలడు తలంచ6గ లేముగాని 
క వసమై జీవుండుండు కాన ాదుగాని 
పూవు పించెవంటి పావవుణ్యమ లం జిక్కి 
తోవచూవపరో మా ౧ తొలుజశనములాల 


నాడ 


29 


ఇ పొొంది॥ 


1 పొంది ౫ 


౪ పొంది ॥ 441 


1 తి || 


298 (శ్ర తాళ్ల పాఠక అన్నమాచార్యుల 


లోకము మాయామయమై లోనుగాకుండు(గాని 
తోక పరమాక్బృలోనే సోదిం శముగాని 
౨౩ కొని మూసి తెర చకన.రెస్స్పలను6 జిక్కి 
వాకిలి గ వేం ౧జూపరో వద్దనున్న కా ల౨మా(*) 1 రాతీి॥ 


రూపము విజ్ఞానమే రూఢి కెక్క_నై తీయాలి 
కాపు (తీ ) వేంజఇపేళశుండే గతి ౧ంటిగా 
౨అయీవారినేనై తే నివాపరాలకుః జి 
ఆతఅపూ6అ లేమి గానం ఇఅాలించవో గురు(ఢడా roan 442 


సావు. తం 
ఇంతట గావంగ బే ఇంది ౧౫నాయక నన్ను 


సంతానం గాకాబిర.నిం జాలించిగటు ॥ వల్లవి ॥ 
మ్‌ 


దించ నీసంచభూ తాల దేవాము మోచితిణగాన 
నించినయజ్ఞొననున నిన్ను నెరయగ 
పంచేందియముఃe చే( బట్టువడ్డ వాండ [౧7న 
'యెంచ రానిపాపకు లే ఇన్ని యు ేనితిని ౪ ఇంత్‌ | 


మీన్ను వంటిజరరాగ్ని మింగివున్న వాండ(౮౮ాన 
కన్న వెల్లా వేడి వేడి కషవడతి 
పన్నీ నసంసాగవుధమ( బడ్ల వాండంగాన 


అన్నిటా చెవతలకు నరిగాంప నై తి ॥ ఇంత | 


ఆతువులో నీ వుం డెభా గ్యముగం వాడయగాన 
చై తన్నమున నీకు కంణంటిని 
నీతితో (శ్రీ వేంక కుళ ని రాలి నాళడంగాన 
బాతీతో సర్వము నీకొప్పనము సేసితిని "ఇంత / శ్వీడీలి 


౧ 'చూబవొ' కావచ్చు కనురెబ్బలు మూసితెర చుటతో నేర్పడు నదేగదా కాలము 
ఇత *జసావాటిీీ కావచ్చు; 


అధ్యాత్మసంకీర్తనలు 299 


అటత 
తనిసితి మిన్ని టితగులేలో 
మినుకులదినములఅ 'మెచ్చేమయ్యా, ॥ పల్లవి ॥ 


మనసూ రోసితి మరులూ. జాసితి 
తనువేలో సెతర బాయ 
వెనకా దెలిసితీ మునుహూ+ జూచితి 
నను నేనే యిక నప్పుమయ్యా ॥తని। 


మాయల వెడలితి మమతల బడలితి 
పాయంబేలో వదరీని 
చాయల గెలిచితి ధర్మము బిలిచితి 
పోయినజన్మము( బొగజేనుయ్యా, 1నని ॥ 


శరణుూం జొచ్చితి జయముల పాచ్చితి 
దురితము లెందో తొలగిన 
గరిమల (శ్రీ) వేంకటపతిం గొలిచితి 
తరతర మించే దక్కితిమయ్యా, ఇతని 11 444 


(శ్రీరాగం 
సీవు నట్ల 'నేరుపు నేరమి నేడు నాయెడకు( జూడకుమీ 
సవలయెొడ తృణము మురునుగం జేనుకోంగలవు నీమహిమలను వల్లి 


తప్పు లెరంగము వొవ్చు లెరంగము దైవమ నే నిను నుతియించెదా 
నెప్పున వేదము నకలశబ్దము నీవేయని చాటంగ వినుచు 

ఇప్పుడు (ద్రిపాంత మొకటి చెప్పెద నిందుకు నముగుం ఉటు తనలో 
చిప్పలు గుల్లలు బహురశ్న ౦బులు చేకొని గర్ఫీకరించుగచదా ॥నీవు 


800 (శ్రీతాళ్ళపాక అన్నమాచార్యుల 


కర్మ మెరంగ నకర్మ మెరంగను కరుణానిధి నిను. బూజించేచా 
నిర్శ్మలవదము చై తన్యంబిది నీవేయని చాటంగ వినుచు 

అర్భిలి దైమైంత మిందుకు నొక అన్నియు గర్భీకరించుకొని 
ధర్మాధర్మపుమనజుల నెల్లా6 దగ నీభూకాంత మోచుంగచా ॥ నీవు 


జ్ఞాన మెర(గ నజ్జ్ఞాన మెణఅంగను సారెకు నిను నేం దలణశేచా 
అనిన వేదము (శ్రీవేంక శేశ్వర అంతరాత్మ నిను జాటంగను 
పూని |దిప్లాంతము మీ కిటు సరిగా. బోలువరా, దింకవై నాను 
తానే సూర్యు(డు రాతి గలబయట తనగుణము వేగి నెరపు్ళగదాొ 
॥ నీవు ౪ 445 
లలిత 
కల దందేపో సర్వమ.6 గలదు కామితార్థమును( గలదు 
కలదు గలదు కరణాగతులకు వారి క_౨కర్యం౦ంబున మాతము గలదు 
( పల్లవి ః 
ఆకాశంబున మోతము వెదకిన నందులోపలా లేదు 
"ఎ కొని తానెంత వెదకి చూచినా పాతాళంబున లేదు 
యాకడ ధరలో మూలమూలలను యెందు వెదకినా లేదు 
(శ్రీ కాంతుని మాఠి( జింతించి యానసలఃజిక్కక తొలంగిన నందే కలదు 
1 కఠ || 
కో టిజన్ఫములు యెంత్తిన ము క్రికి కొనమొదలేమియు గన రాదు 
వాటవునంసారము లో ( గర్భుపు వారి యీ(6దినాం గనరాదు 
కూటువతో న్వగ్గాదిలోకముల. గోరి వెదకినాల గనరాదు 
గాంటపు ఆళవభ_క్రి గలిగితే కైవల్యము మతిం గానంగవచ్చు. 1॥కల॥। 


సక లశా(న్త్రములు చదివినా € బరము చక్కటిమార్షము దొరజ శు 
వికటపుపలు వేల్పుల నెందరి౯€ గడు వెదకి కొలిచినా దొరకదు 
అకలంకు.డు (శ్రీ), వేంకటగిరివతి అంతరంగమున నున్నా (డనుచును 
పకటమ.గా గురుం డానతిఇచ్చిన పరము సుజ్ఞూనము తనలో దొరకు 
కలక 446 


అధ్యాత్మ శ్రనంకీర్హ నలు 


కు 278 పొామంతం౦ 
౧నంసార మే మేలు సకలజనులకును 
కంసాంతకునిభ క్రి గలిగికే మేలు 


వినయషపుమాటల విద్య సాధించితే మేలు 
తనిసి యప్పులలోన దా౭6గకుంసే మేలు 


$01 


ex 
30 
వ 


మునుపనే భూమి దన్ను మోచి దించకుంశకే మేలు 


వెనుకొన్నకోవము విడిచితే మేలు. 


కోరి వొకరినడీగి కొంచవడకుంకే మేలు 
సాలే సారె జీవులను చంపకుంశేు మేలు 
ఇఖారపుటిడుమలను పడకుండికే మేలు 
కారించి తిట్లు కొడిగట్టకుం ళు "నేలు 


పరకాంతల భంగపరచకుంజు మేలు 
దొరకొని కెళవులు దొక్కకుంశు మేలు 
అరుదై న్య క్రీ వేంకటాద్రివిభుని గొల్చి 
యిరవై, నికింతు౯డై కే నీన్నిటాను మేలు. 


లలిత 
భగవద్విభవపుపత్య తం విది 
జిగి నిందొకటియు.( జేయ(గయగలమా. 
దె వికమెపో తతియగు వానలు 
తావగుమొలకలు డై విక మే 
కావిరీని వెల్లా గంటా వింటా 
దై వము నేలో తలంచము మనము 
+ ఇందు దశావతారసమన్వయము గలదు. 


1 సంసా ॥ 


9 సంసా ౫ 


॥నంసా॥ 447 


గవలవి ఇ 
య 


కథగ క 


802 (శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


జననమరణములు నరి దై వికమే 
తనుపోమణములు జైవిక మే 
'యెనసి యివెల్లా నెటీ(గియు మరిగియు 
కొన దైవము చేలో కొలువము మనము, క భగ ట్ర 


యివాపరంబులును యివి దై వికమే 
తవాతవా లుడుప(గ డై వికము 
అహిపతి( శ్రీవేంక టాధిపుక్ళ వచే 
మహిమ గంటిమి(క మలవము మనము 1 భగ 4458 


బౌెభి 


న న్నెంచంబనిలేదు నిన్నెంచుకేకాని 
మన్నించు వారి నీమజణంగు చొచ్చితిని, ॥ వల్లఏ ౪ 


రాబు( బెండ్లాడినయట్లిరమణి యేజా-కై నా 
పూజితమె లున్‌ తోను భోగించినట్టు 
సొాజూన  చెశెంతసకలహీనుండనై. నా 
వోజతో నిన్ను€ గొలిచి వున్నతుండనె తిని 2 నన్నెం ॥ 


వేల ముద్దుటుంగరము 'వేడుకనిడి వఛాని 
కల త్తి యిందరిచే మొక్కించుకొన్నట్టు 
శన నీమ్ముద మోచి నే కంటి వాండవై నా 
ేలరిజగములోన. బెద్ద నై తి నిదిచో. /[నన్నెం॥ 


తల్లదం డ్రిగలవాండు తప్పులేమెనాం జేసి 
తల్లితో ముదు గునిసి తప్పించినట్లు 
చల లని(శ్రీ), చేంకశేళ సరవి నీక్నపవల్ల 
కెల్లున నిన్ను నుతించి గలి చితినిదినో. 1నన్నెం4 449 


అధ్యాత్మ సంకీర్తనలు 


కుద్దవనంతం 
ఎందు వెదక నేల యేపయాసాలు నేల 
యిందే వున్నది (బదు కివాపరములకు. 


ముకో,_ టితీర్ణములు ముకుందుదానుల-. 
వొక్కపాచాంగుటమున నొలికీనిచే 
మిక్కి_లిజపత పాలు మించిన పవన్నూ ల. 
a B 
చిక్క నిక్ళ పాకటాత సమ నున్న దిదివో. 
దేసేటిపుణ్యఫలాలు (శీవెవ్లవులచేత 
రానులై_ యిరుదెసల రాలీనివే 
ఆనల విజ్ఞానార్ల మదివో |పపన్ను ల- 
లు ౮౫ 
భానురవుంజెదవుల జాతి ఎపెమై నున్నదె 
సకల దేవతలచే సాధించేవరములు 
మకరి తదియులమూూా(క నిదవో 
"వెకఠి (శీ) వేంకటా దివిభునిమహిమ లెల్లా 
(పకటించి వీరసల్లాపాన నున్న దిదివో 


సాళంగం 
పీరు దొల్లే యలవాటు నిరుహేతుకపుదయ 
జోక నురుత మెచ్చిన నులభుండవే కా. 


'సేరములు దొలంగించ నెలవులు గలిగించ 
గారవించ వారి నీవే కలవు నాకు 


నారపేరం. విలిచికే నారాయణ యనెనంటా 


చేరి కాచినటువంటి (శ్రీపతివిగా, 


808 


4 ఎందు ॥ 


॥ ఎందు 8 


॥ ఎందు॥ 450 


కపలవిః॥ 
య 


క నీకు6క 


$04 


(శ్రీ తాళ్ల పాక ఆన్నమాచార్యుల 


దురీతము లణ6(గించ దుఃఖములు పెడ(బాప 
గరిమ( గేళవ నీవే కలవు నాకు 
మరమరా యంకేను మరి భామ యనెనంటా 
తిరముగC గాచినట్ట చేవుండవుగా. 


వినుతులు చేకొని వేడుకతో నన్ను6 గావ 
ఘనుఃడ (శ్రీ వేంక మేళ కలవు నాకు 
మననునం దల(చికే మాటల. విలిచెనంటా 
తనిసి కంభాన వెశే దై_వమవుగా. 


గుండ [(కియ 


పపాటితనకర్మ్శ్మ మాపాటి కాపాశు 
(శ్రీపతిచాసు6 డయితే చిహ్న లిటువలెంబో 


అందరిని నిర్మలులే యని తలంచిన తన. 
నిందలినిమనసే నిర్భలము 
మందలించి లోకులతో మంచిమాట లాడికెను 
బండెలేని తననోకే ఛావించ మంచిది. 


అంతటాను వారి యున్నా (డని చూచిన దన 
యంతరంగమున నుండు నాబేవుంజే 
చింతించి యీజగము చేకొని పావనమంకేు 
వంతపుతన బేహూము. బరమసాపనమే 


పుట్టితే. దనపాలికిం బుళ్సై నీ (ప్రపంచము 
దట్టమెనపుక్లైల్లం దనతోడిదే 
యిక్షై (శ్రీవేంక కేశు6 డిచ్చినా౭ డీగుణము 
వట మె నావదనుండు ౧ పరనమువిజానము. 
లు మలా (త ల్లా 
౧. “సరమ విజ్ఞానమా” రేకు 


9 నీకు ॥ 


॥ నీకు ౧ 451 


॥1వఏపాశి 


॥వపా ॥ 


॥కపపా॥ 455 


అధ్యాత, సంకీ _ర్తనలు 


కేకు 279 రామ[క్రియ 


బలువుండు నాత.6జే బంధువుండు నాతంజే 
తల చాతనికి మొక్క6 ౧దగులింతే నేము. 


దెవమే ఖారకుండు ధరణి రతించుటకు 
భావింప నరులచే(త పనిలేదు 
_శ్రీవల్లభు( డతడు సేసినట్ల్ట ల్లా నవును 
వావాత ననుభవించే వారమింతే నేము. 


వారియే స్వతంత్రుడు అన్నిపనులుగా6 జేయ 
పరులవుద్యోగాలు పనిలేవు 
నుర నాథు( జాత.ండు చూచినట్లల్లా నవును 
వరునతో. దికిగాకజే వారమింతే నేము. 


సక లేశు (జే కర్త జగములు గాచుటకు 
[ప్రకటించ 'నేర్పులు పనిలేవు 
వొకట (శ్రీ) వేంక శుళు డొనరించినట్లవును 
సుకియించి పొగడేటినుద్దు లింకే నేము. 


భవుళ్‌ 
వద్దిక నోవము వట్టినస్వ తంత్రము 
వొద్దిక శాంతితో నుంజేమయ్యా, 


నడవకమానవు నానాజగములు 
కడంగినవారిసంకల్పానను 
వుడుగ కిందు నావుదో్యోగ మేంటిది 
నడుమనే కనుగొని నవ్వేమయ్యా,. 
రె దగనంతి కావచ్చు 


౪013 [౯20 


1 వఠతిపి ॥1 
యా 


ఖలు క్ల 


బలు ॥ 


1 బలు ॥ 455 


ఓ వపలవి ॥ 
న్నీ, 


౪ వది ౪ 
ద 


$08 (శ్రీ తాళ్ళ పాక అన్నమాచార్యుల 


కలుగక మానదు కాళలభోగము 
కలిమి బురాక్ళతకర్శ్మమిది 
అలసి యిందు నాయాన లేమిటికి 
కలిగినపాళు కానీవయ్యా. u వద్ది జ్‌ 


తగులక మానదు తనసంసారము 
వెగటగుమాయావి లానము 
అగపడి (శ్రీ, వేంకటాధిపుకృపచే 
తగినపాటినే తని సేవ య్యా ॥ వద్ది ॥ 4ర్‌క 


బేవగాంధార 
ఒక్కామాటు శరణని వుండేనింతేకాక 
చెక్కువిధముల నెట్టు పెనంగేనయ్యా, ॥ పల్లవి ౫ 


నాలికె వొక్క_ళు నీనామము లనంతము 
పోలించి నే నిన్నెట్లు పొగడేదయ్యా 
వోలి నాకన్నులు లెండే వొగి నీమూర్తులు వెక్కు 
సోలి నే ని న్నెటువలెం జూచెదనయ్యా ॥ ఒక్కా & 


వట్ట నాచేతులు రెంజే పదములు నీకు బెక్కు 
వొట్టి నిన్ను బూజించ నోపి కదయ్యా 
గట్టి నాచివు లిసుమంత కథలు నీ కవియిన్నో 
పట్టవు నే నెట్టు విని భజియించేనయ్యా ॥ ఒక్కా ౪ 


'యేమిటాః జిక్కవు నీవు యింత బేవుండవుగాో 
కామించి నీడాగు మోచి గతిగనేను 
యీమేర (శ్రీ వేంకళుళ నీవే నన్ను€ గావు 
దీమసాన నింక వేరే తెరువు లేదయ్యా ఇ 8 ఓక్క ॥ 465 


అధ్యాత్మ సంకీర్తనలు 


సామంతం 
గరినుల నెరయగరుగాక మానవులు 
సిరుల దియ్యని నోర "జేందయుమేసిదా. 


పారినారాయణ యనియెడినోరను 
ధర నితరుల పేళ్లు దడవుశుట్టు 
సరవితో వేదములు చదివేటినోరను 
పరులమీ.:దివచాలు పాజేచా 

మునుప | శ్రీవతికి మొక్కినచేతుల 
అనరువుఎలకు దండమనుట యెట్టు 
మునుకొని వూవులు ముడిచినసిరసున 
౧కనలి కక్రైలు మోాచి కాక ౭య్యేచా. 


బలిమి (శ్రీ) వేంకటపతి. గొలిచిన వారు 
తెలియ కోల్పులC గొల్చి తిరుగు"బట్లు 
జలధి చా౭టేవా(డు సరి నోడ వుండగ 
వలవనీజోలితో వదరువశే దా 


పాళి 
చేళలేదు జూడలేదు వీనితోడిదే పాటు 
కూళండనై. తిరిగేను గుణమేది నాకు, 


"వేగిరించి "పెర శేంచి చేసరించీ. బనులు 
సాగి ముందర బొలసి చలపట్టి సిరులు 
జూగు నేసి వచ్చి వచ్చి చవిచూపీ. బాయము 
యేగతి నిన్ను6 దలంతు నేది బుద్ది నాకు, 


౧ *కనలు”" పూ-ము పా 


807 


/ వలవి ॥ 
య 


Rater 


॥గరి॥ 


శగరి॥ 4566 


1 వేళ | 


808 శ్రీ తాళ్ల పాఠక అన్నమాచార్యుల 


తన్నుందానే వచ్చి వచ్చి తగిలీ లంపటము 
వున్నతి భోగముల నోరూరించీ సుఖము 
కన్న చోనే యెలయించి కదిమీ సంసారము 
యెన్న(డు నిన్ను. దలంతు నెలుకేది నాకు ॥ వేళ ॥ 


తాలిమితో మీందమీ(ద6 దరవయీో్యం గర్భము 
నాలితోడ సన్న సేసి నవ్వు నవ్వీ మర్మము 
యేఠితివి (శ్రీవేంక టేశ్వరుండ నన్ను నీవు 


సీలాన నీవాండనై త జెప్ప నేది నాకు. ౫ వేళ ॥ 45 
లలిత 
అంత'ర్యామీ వో అంత ర్యామీ 
బంతి నా కేమిగల్లా నాపాలి వాండవుగావా, ॥ వపలపి ॥ 


దొంతులై అన్నియోనులా దొల్లి నేం బుక్తుటినాంజే 
అంతరాత్మ వై నవాండ వటు సీవేకా 
ఇంతట విడిచేవా న న్నిందియాల. గట్టి వేసి 
పొంత( జూచేవిటు నాకు. బొత్తులకా6ంపవుగా. ॥ అంత ॥ 


తొడరి ౧న్వర్షనరకదుఃఖనుఖముల నాడు 

అడరి కర్మసాతి వటు నీవేకా 

విడువ వెప్పుడు నన్ను విషయాల. జిక్కినాండ 

కడ నూరకుండ నేల కన్న వా(డవుగా వా ॥ అంత ॥ 
సీచేతగాానిది లేదు నీవు నాకు. ([బాణమవు 

కాచుటకు నీకంటే నొక్కరు వచ్చేరా 

చేచేత (శ్రీ) వేంక కేళ చేరి నీకు శరణంటి 

యేచి నన్ను మన్నించితి విది నీతేజముగాచా. ॥ అంత ॥ 458 

౧. “ స్వర్గనరక దుఃఖసుఖము ” అనుట అనుక్రమమును దప్పించినయలిదాధ. 


అధ్యాత్మ సంకీర్తనలు 


శేకు 250 సాళంగనాట 


తీరుచు నతంజే దినకర్భ్శంబది 
నూరిటిరుణ మొకనూలిపో౭గు నా. 


తొల్లి టికర్శ్మము దోడం గుడుచుట కె 
తెల్లమి జీవుడు దేవాము మోచుట 
వె లనన్న (జో దున్న ంతగాలము 
య 
మల్లాడి వారినే మజణవంగవలదుం 


కోరినకోర్కికి గురియగునందు కె 
సారపుసంసారనంగమిది 
నేరిచి[బదికేటినెపమున6౬ బోదది 
కూరిమి వారిసే కొలువంగవలయు, 


'ఆంచనియానలం దిప్పుటకే పో 
పంచేంద్రియములవంతమిది 
చించిన బో దిది (శ్రీ) వేంకటపతి 
నించి మనసులో నించగవలయు. 


లలిత 


ఎక్కడి పుట్టుగు లిక నెక్కుడి మరణములు 
మిక్కిలి నీమ్ముదలు నామేన నున్న వివిగో. 


శిరల పాపములకు గారల క ర్మములకు 
వారి నీనామము నోర నంటితేంజూలు 
నరకము లేమిసేను నానేర మేమినేసు 
నిరతి నామతిలోన నీ వుండ(గాను. 


$09 


క పల్లవి ॥ 


॥ తీరు ॥ 


శ తీరు ॥ 


॥తీరు। 459 


వలవి॥ 
cn 


౪ ఎక్క ॥ 


(శ్రీతాళ్ళ పాక ఆన్నమా చార్యుల 


చిక్క నిందచదియములకు చిక్కను బంధములకు 
చొక్కి వార నీమజంగుచొచ్చితి. జాలు 
మొక్క-నేలే యెవ్వరికి మొర వెట్ట నేమిటికి 
నిక్కపుమాయిలు వేల్పు నీవై వుండగా. 


దగ్గరవు మాయలింక దగ్గరవు దుర్గుణాలు 
నిగ్గుల శ్రీవేంక కేశ నీవు గల్గంగా 
యెగ్గులేదు తగ్గులేదు యింక నీదానులలోన 
౧వుగ్గువ లె నీీపసాద మూనినది వొడల 


డసాశం 
జోజో యని మీరు జోల వాడరో 
సాజపుజయంతి నేడే సఫల మిందరికి 


అదె చందోదయమాయ వారి యవళారమందడేె 
మొదల జాతక ర్భముులు సేయరో 
అదన పుత్రోత్సవమట పుణ్యాహము చేని 
కదిసి యి"కై నామకరణము జేయరో,. 


కాయము దేవకి కిచ్చి గక్కన వానుబేవుని - 
కీయరో గంభఛాతతి థిటు విజేలు 
కాయకపుగాడిదకు కవణము వెట్టి మరి 
వీయపుచుట్టా లెల్ల వీడు వెట్టరో 


పోడళోవచారముల.: జొక్కించి (శ్రీ వేంక కేకు 
జాడరో ధర్మము నిల్సె భ*ర మణంభె 
వోడించె* గారవదానవులం గంసాదుల( జంపి 


ఆడనే పాండవుల గాచె నని యర్హ్య్యమియ్య రో. 


౧ 'వుగ్గువలేని gms: పూ. ము పా 


॥ ఎక్కు ॥॥ 


॥ ఎక్కు 460 


గవ అవి॥ 
ne 


1 జోజో ।! 


| జోజో! 


1; జోజతో4 46! 


అధ్యాత్మసంకీ ర్తనలు §11 


సాళంగం 


చరమార్థమందు నివు చాటితివిగాన 
ఇరపిది నమ్మితి నాకెదురెందు లేదు. ॥ పల్లవి ॥ 


పతికి జనవర చై_న( ప్రాణ ధారి లెంక లకు 
తతి శేమివే పెసినాను తప్పులేదు 
నతతము వారి నీళరణాగతు(డ నాకు ౧(గాన?) 
అతిపావము సేసిన ఆడి నాకు లేదు చర ॥ 


పారుచు నగరి శాగు పసుర మెవ్వరిచేని- 
చెరు మేసినా నందు బందె లేదు 
సారె నీముదలు మోచి నసంసారవివయాల 
ఆేరితి. బొరలినా యెగే లేదు ॥చర | 


ధర్మాన గొనితచ్చ్చినజానులకు వూర వెట్టి- 
అర్మిలి+ -జేయ.గ6 బని అంతలిదు 
నిర్మల (శ్రీవేంక ఈశ నీకరుణాగల నాకు 


కర్భలోపమైచాను కడ మే లేదు. ॥1చర॥ 1462 
పూడి 
నీమాయ బభింతేకాక సీరజనాభు,డ। యివి 
నామది నిజమనెటు నమ్మేదయ్యా. ॥పలవి।। 
లా) af) 


బాలుడచనై. నేం జన్ను బాలు దా? నాడు 
వోలి ననుషస్రైోంము 'లెందుండెనయ్యా 
చారి యా సేన (బవ్మాచారినయినమీ ద 
వాలి యప యెందుండి నల ॥ నీమా॥ 
౧ ఈ “(గాన)” రేకులోరేదు పూ ము, పా, 


812 (ఫ్రీశాళ్ల పాక అన్నమాచార్యుల 


చేను దినదినమును నిద్దురవో యే వేళ 
వూని నిత్యకర్మము 'అందుం డెనయ్యా 
జ్ఞానముతో మేలుకొని సంసార్నినైనవేళ 
ఆనుకొని యెందుండి అంటుకొ నెనయ్యా, 11నీమా॥ 


యేడ కర్మ మేడ ధర్మ మింతలో సన్యానై తే 
వేడుకకివియెల్లా నీవిలాసాలు 
జాడ నీమననువ స్తే సరుగ౭ గరుణింతువు 


వోడక (శ్రీవేంక కుశ వున్నసుద్దులేంటికి, 1నీమా! 468 
'రామ|కియ 
హరి వారియని వెరగందుటగాక 
సిరివర మాకు బుది చెప్పంగదవయ్స్నా. 1పలవి॥ 
థి 8 య 


పావవుకొ ంపలో చారు పంచమవోపాతకులు 
కాపులకు పదుగురు కర్త లందుకు 
శాపికాండ్లారుగురు ధర్మాసనము చారు 
చాపలమే పనులెట్టు జరగీనయ్యా, 1 వారి ॥ 


వలుకంతలచేను బండ వెవసాయము 
ఒలిమి. దొక్కీ6 గుంటిపసురము 
కలవరులు ముగురు తగువాదు లేలబెయారు 
సొలసి ఆనాజ్ఞ కిందు. జో కేదయ్యా,. 1; హారి 11 


బూతాల పొంగటికే పొడమినపంట లెల్లా 
కోంతవే(త చూచుకొని కోరు కొటారు 
యీతల (శ్రీవేంక కుళ యిన్ని విచారించి నీ- 
చేతే నిలిపితి విక. "జెప్పేదేంటిదయ్యా. ॥వారి॥ 464 


అధ్యాత్మసంకీర్తనలు $183 


శీకు 281 శుద్దవసంతం 
ఏమి నేయయుదును నాకేది బుద్ది యంత రామి 
యీమతులః జిక్కి. నీచి త్తమునకు నెట్టుండునో యని 
చింతయెండిని ౪వలవి॥ 
కులగో[తంబులు గుణలీలంబులు య న 
"తలియంగ గర్వో[ బేకములు 
కలసి మల(6గిన6 గలుగదు జ్ఞానము 
తొలగిన లోక (దో వాంబు ॥ వమి ॥ 


మతియు గృహారామజే(త్రంబులు 

జణీగొను మాయాజనకములు 

నుఅివ(గ నివియే మదకారణములు 

౧ విణిగిన సంసార విరుద్దము(?) 4 సమి॥ 
అనుపమ ప్రతక ర్మానుష్టానము..._ 

లెనలేని బంధ హౌతువులు 

తనిసితి నింక నీదాస్యంబే గతి 


ఘను(డవు (శ్రీ "వేంకటనా థా, ॥ వమి ॥ 465 


బేెళి 
పార వెసినపుల్లాకు బండిక ల్లె మించినట్లు 
కోరి సీము[ద్రలు మోచి కొండగాంటి నిదివో. ॥ పల్లవి ॥ 


మూ(డుగుణములలోన మునింగేటివాండ6గాన 
పోండిమి నాకొకబుద్ది పుట్ట 'దెందును 
చేడు నిశరణమనే నిశ్చయమిచ్చితిగాన 
వా(డిమి నిన్నిటా నేం బావనమెతి నిదివో. ॥పార ॥ 


౧ విజిగిన సంసారవిరుద్దము.-గ్భహారామక్షే (తా దులనుండి తొలగినచో వారు . 87 
నుండుటకు నిరోధమగును * కావచ్చు 


814 


శ్రీ) కాళ్లపాక అన్నమాచార్యుల 


పంచభూ తాలతనును పాటించి మోచితి(గాన 
పంచేందియవి కారాలు పాయవు నాకు 
'యెంచంగ నీదాన్యము నా కినామిచ్చితిగాన 
పంచల నాపుట్టుగు నఫలమాయ నిదివో 


తగిలి ఇన్నిటికి న్వతంతుడ నేం గాను గాన 
జిగి నిన్ను నెరిగి వూజించ లేను 
నగుతా (శ్రీవేంకటేశ నాలో నుండుదుగాన 
పగటున నిన్ను నమ్మి బదికితి నిదివో, 


బౌ 


పాజేము నేము పరమాత్మ నిన్నును 
వేడుక ముప్పది రెండు వేళల రాగాలను, 


తనువే వొళవు తలయే దంజకాయ 
ఘనమై వూర్చులు రెండు క ట్టిన తాళ్ళు 
నున సే నీబద్దితాడు మరి గుణాలె జీవాళి 
మొనసినవుట్లుగే మూలమైన కరడి, 


పావపుణ్యా లిరువంక సె (డివెండియనునులు 
చెవెంగుతికె మేటినా చనిగా 
కోపులనాలి కె లోన(గుచ్చికట్టినట్లి తాడు 
చూవళానినంసార మే నూ(తపుగణి శె. 


జీవునికిని చంజెనేసినవా6డవు నీవు 
'వావాతిమాటలే నీచ వన్నెవచాలు 
యీోవి మాకు నివాపరాలిచ్చితివి మెచ్చితివి 
(శీ వేంక శుళ నివే చేకొన్న ఛాతవు 


క పొర & 


॥ పార ॥ 466 


౪ వలవి & 
cn 


కపాడే॥ 


పాడే ॥ 


॥ పాణే॥ 467 


ఆధ్యాత్మసంకీ_ర్హనలు 815 


సాళంగనాట 
శా నెంత (ఐదుకెంత దైవమా నీమాయ యెంత 
మానవులలంపటాలు మరి చెప్పగలదా. ॥ పలవి ౪ 


చెలగి నేల జా కేటిచీమసయితమును 
కలసి వూరే పారు గమ్మర నెందో మరలు 
తలమోంచి కాపురము ఛాన్యములు గూడ పెట్టు 
యిల నంసారము దనకింక నెంతగలదో. 1 ఆానెం ॥ 


౧యేడో బాయిటం బాదచేయాలగ సయితమును 


వాడుచేర నడవుల వాలి వాలి 
కూడ"పెట్టుం చేనెలు గొందుల. విల్టలంబెట్లు 


యిడశేడ సంసార మిం నెంతగలదో ॥ తానెం 1 


హెచ్చి గిజిగాండ్డునయిత మెంతోగూండువెట్టు 
తెచ్చి మిణుంగురు(బురువు దీపమువెట్టు 
తచ్చి (శ్రీ వేంకళేళ నీదాసులు చూచి నగుదు- 
రిచ్చల౬ చానిసంసార మి(క నెంత గలదో 1తానెం ॥ 468 


చేవగాంధారి 
చెలగి యధర్మము వుట్టింప నీకేల స్పష్ట్రింప(గ మరి నీకేల 


పులులను లేళ్ల నొక్టకదుపుగా పులు మేపుదుర కే మాధవు(డా. 4వల్లవిః 


గొనకొని పావండులదుర్భావల। కోధము నహింపరాదు 


దనుజులపుట్టువు 'వారలనుచు నిజతశ్వజ్ఞానము నీ వియ్యపు 


అనిశము. జూచిన "వారికి మాకును అంతర్వామివి నీవు 
ఇెనంచి చీకటియు వెలుగును నొకచోం బెంచెద వేలే ముకుందుండా, 


1 doc 


. “యేదో” పూ. ము పా యేదో=ఎక్కడనో 


818 రీ తాళ్ల పాక అన్నమాచార్యుల 


ఖలుల తామనపుదేవతార్చనలు కనుగొని యవి యోర్వ6గళాదు 
నెలకొని వారలు నరకవానులని నీమీ(ది భక్రియు నీ వియ్యవు 
పొలుపుగ నిందరిలోవల [(గమ్మరఈ బూజగొ నేటివాండవు నీవే 
చలమున౬ బుణ్యము పాపము నొకచో సరిచేతురట వే గోవిందుండా 


1 చెలళ |: 


సతతము నీచాన్య(దోహులతో నవాయోగంబును నహింవదు 


&తిలో నీవటువంటివారలను సజింవ కేరడ మానవు 


హితవుగ (శ్రీవేంక శుశ్వర నీవే యివాపరములకు6 గ_ర్తవు 
గతి నీళరణాగతి యని నమ్మిన. గల విందరికిని నారాయణా. 


రేకు 5562 లలిత 
అతంజే పర(బవా మతంజే లోక నాయకు (౫ 
డతనికంకే మరి యధికులు 'వేరయ్యా,. 


కమలవానసిని లత్మీ కలదా 'యెవ్వరి కనా. 
గమలనాభునికి నొక్కనికేళాక 
క మలజు(డై నబవ్మా కల€డా యెవ్వనినాఖి=- 
నమరవంద్యు(డు ౧మావారి కేకాక 


అందరు నుంజడిభూమి యన్యులకు( గలదా 
అందపుగోవిందునికే ఆలాయి౭గాక 
చెందిన భాగీరథి (శీపాచాల. గలచా 
మందరధరు(6డయినమాధవునికి గక. 


నిచ్చలు నభయమిశ్చేనేరుపు యెందు(గలదా 
అచ్చుగనా రాయణునియం'దేకాక 
రచ్చలశర జాగతర కణ మెందు గలదా 
తచ్చిన (క్రీ వేంకటా[దిదై వాన కే కాక 


తయసోకమానాయయాంయనతనాలాాాణాకంట 


౧. ఈ “మా పూ. ము, పా. లో తప్పివోయినది. 





॥ చలం ॥ 469 


॥ పఠలివి ॥ 
“ల 


4 అత 


జ అత ॥ 


॥ అత 470 


అధ్యాత్మ సంకీ ర్తనలు 


రామ్మకియ 
కటుదుర వై కుంరము కారళకాచయినకొండ 
"అక్రైలాయ మహిమ లే తిరుములకొండ, 


వేదములే శిలలై వెలసినది కొండ 
యేచిస( బుణ్య రాసులే యేరుశలై నది కొండ 
గాదిలి (బవ్మోదిలోకముల కొనలకొండ 
18) చేవుండుంజేటిశేషూ ది యీకొండ, 


నర్య'చేవతలు మృగజాతులై చరించేకొండ 
నిర్వహించి జలధులే నిట్టచరులై నకొండ 
వుర్వి6 దపనులే తరువులె నిలిచినకొండ 
పూర్వపుటంజనా[ది యీూపొడవా టికొండ. 


వరములు కొటారుగా వక్కణంచి “వించేకొండ 
పరగుల మ్మీ కాంతుసోబనపు (గొండ 
కురిసి సంపదలెల్ల గువాల నిండినకొండ 
విరివైన దిదివో (శ్రీ, వెంక టపుంగొండ. 


సామంతం 


విజయపుటమ్ము వేసె వేంకమేకు(డు 
విజయునినఖు6డు యూచవేదమూరిత్తి 


పాతితెంచి దళకంరువదిశిరనులమీ€ద 
ఆలికి (నమ్ము వేసె నాదిబేవులడు 
ఆజడిసేనలతోడ నంబుధిమీ6ద జేసె 
వేళొకయమ్ము దొడిగి విష్ణు దేవుండు. 


817 


1 పలవి॥ 
య 


గకలు॥ 
ల 


ర్చ్తు॥ 
Ln) 


iక॥ ఉగ! 
A) 


౩ విజ ॥ 


818 శ్రీ తాళ్ల పాక అన్నమాచార్యుల 


చాలుగ నేడుచాళ్లు ౧ సర్వము నొక్కటిగాంగ 

జలములో నమ్మువేనె నఖలేశు(డు 

ఆలించి రుక్మిణి బెంధ్రియాడునాండు వె రులపె 

9 జాలి(?)యమ్ము “వేసెను విజయకృష్టుండు, 1 విజ i 
భజన నిందిరంగూడి పంతమున నమ్మువేసె 


విజయదళమిని (శ్రీ వెంక కేళకుండు 
నుజనుల చేవతల సొరిది నీందరిం గాచు 


విజయము చేకొనె విమ్ట దేవుండు విజ ఉలి 
లలిత 
౭ సీదొాంకావలనా నిచ్చలు నారాయణా 
ఆది నీదాను(కే చాలు నందరి రతీంచనుం ॥ వల్లవి ॥ 


నీపాదమూలమున నిలిచివ౪జలమును 
మూపుగా మోచ రుద్రుండు ముందుముంజే 
కాపాడునీనామమునం గలిగినమహిమచే 
“పచ మునులు యివాపరములు గనిరి నీదా 


పండేటివాల వెల్లి న్నీపసాదమునల గాదె 
దండిగా దెవత లెల్ల ధన్యు లె ర 
అండ"ే నీసా కార మాతుమం దలంచి కాదె 
నిండిన యోగీం[ద్రులు నిత్వముక్సులై రి మీదా ॥ 


చేరి నివిహార మైన, శీ), వేంకటాదిం గాదె 
కోరి నరులు వరాలు కొలగొనిరి 
ఆరితి( దొళ్లపాక అన్న మయ్య ఘను (జాయ 
వారిబారమై నేము వహికినెక్కితిమి. 1నీదా6॥ 478 
౧ 'సర్పము' రెకు = రుక్మితనకు జావమరదికొవృున చంపుటకిస్టములేక పట్టుకొనుటకు 


మాతరిమనువుగా డయ (జాలితో వేనిన అమ్ముకావచ్చు. ౩ ఈ పాటగూడ "పెదతిరును 
అయ్యదోో్‌, చింతిరుమలయ్యదో కావలసీయున్నది ౪ “జలముని రేకు 


అధ్యాత్మ సంకీర్తనలు 


శుద్దవనంతం 
దీనుండ చేను దేవుడవు నీవు 
నీనిజమహి మే నెరపుటగాకా 


మరి జనన మెజంగ మరణం వెఅయగను 
యితవుగ నిను నీ4క నెరిగోనా 
మితి బుట్టించిన్న శ్రీ)వతివి నీవే 
తతి నావైె దయ దల(తువుగాకా 


తలంచంయం బావపమని తలంచా బుణ్యమని 
తలంపున ఇ6క నిను దలంబేనా 
అలరిననాలో యంత ఠ్యామివి 
కలువ మెడయ నను గాతువుగాకా. 


తడవ నాహేయము తడవ నామలినము 
తడయక నీమేలు దడవేనా 
విడువలేన్ని క్ర వంకట విభు (డవు 
కడదాకా నిక గాతువుగాకా. 


మాళవి 


నారాయణాచ్యు తానంత నిన్నాకచోట 
గోరి వెదక నేల వీరివల్ల గంటింబో. 


సొలసి నీరూపము (శుతులలో. 'ెప్పుంగాని 
బఠిమి నాచార్యు౯డై_ తె (బత్యతము 
పలికి నీతీర్ణము ఛభావనలందేళాని 
అల నీదానులతీర్థ మరచేత నిదివో. 


819 


॥ వఠవి ॥ 
rae 


జదీనుం॥ 


॥ దిను€ 4 


॥ దీనుం॥ 474 


॥ వలవి ॥ 
య 


[నారా క్ష 


320 (శ్రీ తాళ్ల పాక అన్నమాచార్యుల 


నీయానతు లెన్న (శు నేము డెలియముగాని 
మాయా చార్యునిమాట మం|తరా జము 
క౭యములో నీవుంజేది కడు మట(గులుగాని 
యీయెడ నీవరికర మిన్నిటా నున్నదివో. ॥ నారా ౫ 


అరిది నీవందన మొక ర్వావతారానయ(గాని 
గురుపరంపరనై తే గోట్లాయ (బో 
వారి నిన్ను (శ్లీవేంకటాద్రినే చూచితింగాని 
పరమున నివామున౯ బంచి చూపె నతడు. ॥నారా॥ః 475 


“రేకు 288 'దేసాళం 


నేరుపు నతంజే నేరమి నతంచే 
భార మెల్ల నాత౯డే పని లేదు మాకు. ॥ పల్ల వి ॥ 


చేను(డట యంత రాత్మ 'చేవా మెంచిచూచిశేను 
పోవులకర్మాలు సేయ(బుట్టినదట 
జీవు6 ఉజేంటివాం డిందు (క్రీవతియానాజ్ఞ గాక 
భావించ. ఇాపపుణ్యాలు పనిలేదు మాకు ఇ నేరు! 


వారి లోకా లేలునట అతనిమాయకులోనై 
నరులజీవనములు నడచినట 
వెరవులు మాకేల విష్ణు యిం తాగాక 
పరచువిబారాలు పనిలేదు మాకు. ॥ నేరు ॥ 


వేడుక నాలుకను (శ్రీ చేంక కేకు *అయవమట 
పాడితో నాతనికి నే బంటనట 
తోడునీడ యాత(డే తోవ చూవ నాతండే 
పాడయిన కోరికలు పనిలేదు మూకు ॥ నేరు ॥ 476 


అధ్యాత్మసంకీ ర్తనలు 


శంక రా భరణం 


మునులతవము నది మూలభూతి యడ 
వనజాతుంజే గతి వలసినను 


నరపహారినామము నాలుక నుండగ 
పర 'మొకరి నడుగ(బని యేల 
చిరపుణ్యము నదె జీవరతు యె 
సరుగ గాచు నొకసా ౩ నుడిగినా 


మననులోననే మాధవు( డుండంగ 
"వెనుకొని యొకచో వఎదకంగ నేటికి 
కొనకుంగొన య'చే కోకెడి దదియే 
తనుం దా రక్షించు దలంచినను. 


(శ్రీ) వేంకటపతి చేరువ నుండంగ 
భావకర్శముల (భమయంగనేంటికి 
దేవుండు నత౭జే ఆరువూ నదియే 
"కావలెనంకు6 గావకపో:డు 


వరాళి 


వితొళటి వెట్టితేను వేరొకటి మొలచునా 
యెత్తిన్య శ్రీవారి న్‌ యీ డేర్నవయ్యా 


పాపపుణ్యదేహికి బంధములే సవాజము 
'యేపునం గాదని తోయనెట్టువచ్చును 
పూపవంటిమననుకు భోగములే సవాజము 
తేపగా విరతి యొందుం. 'దెచ్చుకొ నేమయ్యా 


Vol 2 Fa} 


821 


i పల్లవి hn 


4 మును ॥ 


మును! 


॥ మును ॥ 417 


॥ వితొ ॥ 
poe - | 


ఫీల్లిల్లి (శ్రీ తాళ్ల పాక అన్నమాచార్యుల 


మాయలజన్మమునకు మునుత తే నవాజము) 
యేయడం జొరక మాన నెట్టువచ్చును 
“కాయవంటి/పంానగు కర్మ మె నవాజము 
బాయల నే మెటునలె శాంతి(బొందేమయ్యా 

తప్పనిజ్ఞూనమునకు చైవమే సహాజబము 
యెప్పుడు నుతి ం|తు(డు భాం నెట్టువచ్చును 
నప్పున శ్రీవేంక "పేళ నిముహిమే ఇంళాను 
చెప్పంజూప. జోటుబేదు చెరివుంజేమయ్యా. 


మూళవి గాళ 
ధరలో నాజన్మమే తనువు నదియె 


॥ వితా 11 


|| వితొ 1 478 


యిరవై నీదాను.జై తే హీను(డైనా ఘనుండే ॥వలవి॥ 


అల'రావణునితమ్ము( డనురనరభోజను= 
డలరి తొభెల్లా నీవా౯డైనమీందను 
కులజు(ఢడు పుణ్యు6ండు గుణనిధి యిందరును€ 


దల(ప యోగ్యుడు నట చాన్యమహి మెట్టిదో కధర॥ 


౧జాతిబోయ పాతకు(డు సత్యుతపుడట తొల్లి 
నీతి నరణయ'నేటినీచాసు౭ “జేరి 
ఆతల దైవ్మాబుపాూయ నషూతరమం(ఆాన 
వి 
చేతల నీచానుల నేవాఫల మెట్టిదో, 
నానాజంతువులందు నవభ_క్తిగలిగి కే 
హీనాధిక్యము లేక యేచి కాతువు 
(క్రీ నాథ కా చితివి (శ్రీ వేంక మేళ మమ్ము 
నెనూ ధన్యుండనై తి నీమహిమ యెట్టిదో. 
౧. ఈకథ “వరాహాపురాణము” లో కలదు, 


11 ధర ॥ 


ధర ॥ 479 


అధ్యాత్మ సంకీర్తనలు 


శంకరాభరణం 


తెలిసినవారికి చెవు. డీత-జే 
వలవనిదుష్టుల వాదము బేలా. 


వురుషులలోవలః+ బురుషో తముడు 
నరులలోన నరనారాయణు(డు 
పరద నములకు€౬ బర మేళ్వరుండు 
వరున మూఢుల కెవ్వరో యూత 6డు 


పలు బహ్మాలకును పర (బవ్మాము 
మలయునీళులకు ముహపాళు. డతండు 
ఇల నాత్మలలో నిటు పరమాత్ముండు 
ఖలుల కట్లుండునో కానము యితడు. 


వేదంబులలో వేదాంత వే మ్యు౭డు 
సోదించ కరిం గాచుచో నాదిమూలముం 
యోాదెన (శ్రీవేంక శుశు( డిందరికి 
గాదిలిమతులను6 కొన డిత(డు, 


nO 
నంసారికిం గల నవాజమిది మతి 
గంసారి మనకు గల6 డటుగాన, 


చేతులు చాంచుచు సేయ6గందొడంగిన 
ఘాతల నిన్నీ6 గర్మములే 
వాతులు మోవంగ వలినినవెదకిన 
పూ6తల నిన్నియు భోగములే. 


328 


13D ణి 


1 BO ॥ 


ఇ తెలి॥ 480 


॥వలపి ॥ 
ళం 


8 సంసా ॥ 


824 శ్రీ తౌ శో పాఠక అన్నమాచార్యుల 


వొగి అంపటముల కోపిక గలిగిన 
జగమిం తాంబో సంపదలు 
జిగి. జిత్తములో. జింతించిచూచిన 
సగుణం బింళా నంతోవములు ॥ సంసా ॥ 


యేచిన్న శ్రీవేంక కేశ్వరుం గొలిచిన 
చూచిన వెల్లా సులభ ములే 


శతాచి యీతనిళ చానులమ ముతిమి 


కాదె నతండు మము గడనులు లేవు ॥ సంసా ౪ 481 
రేకు £64 (శ్రీ రాగం 
కొలిచిన వారిపాలి కొలరివివో 
యిల నిట్టి చైవమవు యిక "వే రకలరా ॥ వల్లవి 


'యెళ్రైన నభయమవా స్ప మెతుక కాచుకున్నా (ఢ._ 
వి దానులం గాబేనంటా నీవు 


తొట్టినపాపాలు పో(దోలు నీనామమం। తాలు 
జట్టిగా లోకాల వెదచల్సి నా'డవు, ॥ కొలి 


తలంచినవారి కెల్లా ధనభాన్య్యా లిత్తు నంటా 
వొలసి శ్రీసతి మూచుకున్నా డవు 
యిల 'బావనులంగా నిందరి. జేవేనంటా 
నెలమి( జూద తీర్గ మేరు చేసినా6డవు. 15"DOn 


పుట్టించ జీవులను భువనములోవల 
గట్టగ (బహ్మను నాభి. గన్నా (డవు 
అట్లుగ (6 ఛాలువడి చుట్టి రతుక జాని కే 


య్బి్తై (శీ) వేంకట్ళాది యెక్కినాండవు. ౧కొలి ॥ 482 


గి 


అధ్యాత్మ సంకీర్తనలు 825 


థై రవి 
కాను నస్వతంత్రుండనన6 గాదని తలంగలేను 
చేను నీకింకరుడ నీరచనలి ॥ పల్లవి | 


యెంతె నాయ దీర దిదే యందు చూచిన పనులు 
అంతటాను నీమాయ అలయించ.గా 
దొంతులగుంగర్మములు తోడనే తిరిగీని 
సంతకూటపు(బతుకు నటల బెట్టీని గ కాను॥ 


మాన విం[దియము లివి మతిలోనం జెర లేంచు 
నానాగము(తు?)ల( (బకృతి నటియించ6గా 
పూని పురాకృతములు పోనీక తిరిగిని 
సానంబట్టినవయను సటలంబెట్లీని. ॥ కాను 4 


తరవులనే చెట్టేని తతిలేని యానలివి 
నిరతంపుజన్మములు నిడుసాగలయగా 
వరుస (శ్రీవేంకటేశ్వర నీవు న న్నేలి 


కరుణించయగా భక్తి ఘనత మీరీని. ॥ కాను ॥ 488 
భూపాళం 
ఏమి నిద్దిరించేవు యంచా(కాను 
కామించి (బఅవస్టిదు లల్రం గాచుకున్నా రిదివో. n పల్లవి గ్‌ 


వులు€గాలు. బచ్చళ్ళు బోనమువెట్టినది దే 
వెలయుధనుర్మాన వేళయు నిదే 
బలసి సంకీర్తనపరులు పాజేరిదే 
జలజాతు(డ లేచి జలకమాడవయ్యాా. ॥వమి॥ 


998 (శ్రీతా శ్‌ పాక అన్నమాచార్యుల 


తోడనే గంధాతతలు ధూవదిపాలినిగో 
కూడినవి[పుల వేదఘోషణలి వే 
వాడు చం (6 బూజించవలె( గవస్దంబువ్వులి వె 
వీజెమిబె కొలువుకు విచ్చేయవయ్యా 


చదివేరు వైన్లవులు సాశెం దిరుచాను డిదె 
కదిసి (శ్రీసతి ముందే కాచుకున్నది 
అదనాయ (శీ వెంకటాధిప మాచరపి జే 
యెదుట నిన్నటిమా పే యియ్యకొంటివయాూ 


శుద్దవసంతం 1165” 


చేరి యళోదకు ళికు వితండు 
ధారుణి (బవాైకు ఎర్మెడ్రియు నితండు. 


సొలసి చూచినను సూర్యాచందు లను 
అలి వెదచ ల్లైెడులతణు (డు 
నిరిచిననిలువున నిఖిల దేవతల 
కలిగించు నురలగనివో యితండుం 


మాటలాడినను మరియజాండములు 
కోటులు వొడ మేటిగుణరాళి 
నీటగునూర్పుల నిఖిల వెచములు 
చాటువనూ రేటినముద మీత(డు 


ముంగిట? బొలసిన మోవాన మాత్మల( 
బొంగించేమనపురుషుండు 
నంగతి మావంటిళరణాగతులకు 
నంగము శ్రీ వేంకటాధివు( డతడు 


॥ ఏమి 4 


॥ ఏమి ॥ 484 


॥ చే౦ ౪ 


చేర ॥ 


॥ చేరి 458! 


అధ్యాత్మసంకీ చ్రేనలు లేవీ! 


నాళంగం 
జీవన్ము కులము (శ్రీవతిచానులము 
భావించవో వమ్మును |[వఎంచపుమా యా. ॥ వ 


యివల ఊానధర్శమ. లేమి జేళయుటళలేదు 
తవిలిశపాతకాలు దైవమే వపా. చుకొనె 
ఖువిలోన నా క? బుట్టంఎని లేదు లెదు 
భవరోగవై ద్కుండు (శ్రీపతి గలండుగాన ॥ జీవ ॥ 


'యెలమి న్యర్లాదిళ “కాలేమీం గోరుట లేదు 
కలవై కురరము వారి కాలమునా+డే యిచ్చి 
తొలుత నాకు: జావులతోడిసడ్డ వద్దు వడ్లు 
బలువై నయచ్యు కునిఎంట్లముగ *న, ॥ జీవ ॥ 


వూవనుఖమూ నొల్రము పొంచి దుఃఖ ఈయూ నొల్లము 
చేపట్టి (బవ్మోనందము (క్రీ వేం కేళు! డిచ్చెను 
దూవయు నకి టికిగా తోదోపు మూ కింక వద్దు 
కా6€ పమృతవధనుడ గల డిశేకాన, ॥ జీవ॥ 486 


పొడి 
కా౭ంపులము నేము కర్తవు నీవు 
'దాపుదండై మము నిను ఢం ౧జూడవయ్యా, ॥ పిల్లవి ॥ 


నెట్టన నై_దుగురికి నేము డాగువళ్తుము 
చుట్టి చుట్టి వీడుంబట్టు చూవివున్న ది 
అను కర్ణుములకు సరిగోరు 'వెప్రీము 
నట్టుకొట్టి(క్తు?)జీవులకు నరకము బేలయ్యా ఇ కాపు ॥ 


$28 (క్ర తాళ్లు పాక అన్నమాచార్యుల 


మించినయానల కిదే మేరలెల్లా జెళ్తుము 
పొంచి మమతలల్‌ోం గావపుర మున్నా రం(ము? 
నంబేంద్రియములకే వెరులు సేసిత్రిమి 
అంచెల( (బాణులకి(క నానా జ లేలయ్యా 6 కాపు॥ 


కూరిమి విషయముల కొట్నాలు దంచేము 
చేరి నీవు చెప్పినకే "సేసేము 
యీరీతి (శ్ర) వేంక కేళ యిటు నీకే దానులము 
ఆరూఢిగా మన్నించితి వంకే చాలు 'సొనయ్యా ॥* దాపు॥48' 


"కేకు 285 మణవారి 
నకలము6 జదివిన శాత్రునము 'లెంకి/౧న 
ళుక్టధువాదు లిటు చూపినది || వల్లవి॥ 


భవభవములకును (ప్రకృతులు వేరే 
భువి నామరూవములు వేరే 
యివల నీచాన్యం 'బెప్పుడు నొకళు 
క విసిననీమాయ ౯ గడ చినది. ॥ సక ॥ 


మతము మతమునకు మార్గము వేగే 
అతినంళయములు అవి వేచే 
గతి సీశరణము గలిగినదొక శే 
యితవగు మాతం విచ్చేది ॥నక ॥ 


జాకిజాతియాచారము వే రే 
ఆతల మోథంబది యొకటే 
(శ్రీతరుణీశ్వర శ్రీవేంక ళుళ్వర 
చేత మాగురుండు చెప్పినది. ॥ సక ॥ 488 


ఆధ్యాత్మ సంకీర్తనలు 529 


ముఖారి 
"ల్లిటి వారిక ౦కే దొడ్డ "నేను పాతశాన 
బలి దుండవగుటకు 6 (బళాపమిదివో. శవలవి ॥ 
ల్ని. య 


వారి యచ్యుత వో నారాయణా 

గురుడు నిన్ను. ౧ గొండించెం(?)గోరి నే వింటి 

గరిమ నొక్కాతప్పున కాకికి బరమిచ్చితి 

సిరుల 'బెక్కుతప్పృలు నేసితి నేమిచ్చేవే. 1 తొలి 11 
ందరధరుండ చో మధునూదనా 

అందరు నిన్నాకమా6ట ఆడ(గా వింటి 

నింద కొకటి బొంకితే నీవు ధర్మజు. గూడితి 

వంది వెక్కుబొంకుల నాయందు గూటమెంతో 1; తొల్లి ॥ 
) వేంకటేశ్వర (శ్రీనతీమనో వార 

సేవ నీచానులే నిన్ను చేతల జూెవీరు 

మోవ నొక్కశునకము మొర ్యాలించితివట 

వేవేలు జన్మాల _త్తితి యీవిధ మెట్లాలించేవో. 1 తొల్లి ॥ 489 


వరాళి 
' చాలదా మమ్ము నీజేర్చను 
అదన 'నెవ్వ( ఉరుగు నటమీ?దివనులు. ॥ పల్లవి ॥ 
ఎ) వంచనంస్కారా లెచ్చోట నుండనాను 
పశైనవారే మాకు (బ్రమాణము 
మట్టుగ వీరూపనామము లెందు నుండినాను 
౨కట్టంగడవారె న ఘనపుణ్యులు, ॥ ఇదె ॥ 
జా ణమ మణ్‌ వ్యావవంంమా ఈమ తై నచూజవాం 
_సవో అర్ధము పొసగునాః ౨. “కట్టంగడ * లో అరసున్నపచార్యము " 


830 


(శ్రీ తాళ్ల పాక అన్నమాచార్యుల 


పలుక వె వవవేమణ వ అందు నంగి నాను 
ప నా 
వల౫*.గ మతమూ ఎ నవా వానయో గా "అ 
తలకొన్న ౧. +నొనుం లా ముదం ఎుండినాను 


అల క ర్చదూరు లై " నంతర 0గులు, 1 3ద 


యెక్కువ నకి ర్రన మచ్చోోట * ౧డి ను 
అక్కడ వరమవ నుది సా గమ 
చక్కగ వేద?"(స్ర్రునం తము విది యు 
పక్కన శ్రీవేంక కుళువర మార్గము ౯” బె ॥ఇబె॥ 49 


రాము కీ౦గొా 


అన్ని టిమూ అం బత (ణు 
వెన్ను నికంశును 'వేల్పులు లోతు yu పల్లవి 


పంచభూతముల (పవంచమూ౭ము 
ముంచిన(బవ్మాకు మూలము 
పొంచినజీవులవ టుగుమూలఅలమ. 
యంచ6౧గ దొవము యితంజే ణా ॥ అనిన | 


వెనుకొని పొగజేట్‌వేదాలమూలవు 
మును తవములకు మూము 
ఘనంుజ్ఞాదుల కర్మపుమూలము 
'యనలెనిదై వ వితండ కాం" ॥ అన్ని ౪ 
ఆగివడ నురలక్షా నమృ తమూ లము 
ముగురుము! * రులకు ము లను, 
నగు శ్రి వే: కటనాథుండే మూలను 
యగువలోక తి యితంజే € ణా. అన్ని ॥ 491 
౧ “దాసాని రకు 





సంకీర్తన _. 881 


ran 
అవధారు రఘు" తి యందచగిని6 జి భగం ౧ 


యుద సబడెం గొ వదె ౧సణ్డ నముఖా పలఅఫిక 


రామి రాఘ. = ఖద రానుంద 
(శ్రీమదలమో ధ్యాంగతి సీ ఆపతి 
(వేమ నారద (డు "బాడీ బెక్కు. రంఖాదు లాజేరు 
మోమె త్తి పులిలా మొక్కేరదివో ॥ అవ ॥ 


యినవరళకు అజాత ఇ జఇ్వ్యూరుతిల పా 
ఘనవదళర థనుత ఆెళిక్కవియ 
మునులు దివించేరు ముందట భరతుం. డచె 
వెనక లత్మణుండు సెవించీ వింజామర, ॥ ఆవ ॥ 


కందువ. గొనల్యాగర్భం ఆత్న్నాకర 
చెందిన (శ్రీవేంకటాద్రి (శ్రీనివాసా 
సందడి. గుళఒవులు చదివేరు వొక 05క 
చెంది సీర జనము చెప్పరాదు రామా, 2 అవ ॥ 492 


దేశళం 
అక్కొటా రావణు[బవ్మావాశ్వ నీకు నేడది 
పుక్కిటిపు రాణలింగవూజ నీకు నేడది ॥ పల్లవి ॥ 


గురువాత్య (బహ్మావాత్యC గూడీ (దోణాచార్యువంక 
వారి నీక్భవ నర్జును కవి లే వాయ 
యమెరవుగాం గల్హలాడి 'యేచికధర్శజునకు 
వరగ నీయనువుతి. జాపము లేదాయను ॥ అక్క ఓ 





య్‌ “నదె” భూ. ము, పొ, 


రుం అ 
$82 శ్రీ తాళ్లపాక అన్న మాచార్యు 


అదివో రుదుని (బ్రహ్మావాత్య వాయ గాని యిచ్చి 
పోదలిననీ వతని6 బూజింతు వా 
అదన. బార్యతిదేవి కాతంణే నీమంత మిచ్చె 


వదరుమాటల మాయావచ నాలీమిటికి 


తగిలి నీవామమే తారక[బవ్యామె 
బగముబారి పాపాలు నంతతము.( జావరగాాొను 
మిగుల శ్రీవేంక టేళ పీకు నేడ పాతకాలు 


4 అక్కు. 


నగుబాటు లింతేకాక నానా దేశముల ౪ అక 1 49! 


"కీకు 2౬8 సామంతం 


నారాయణు(డ నీ నామము మం|తించి వేసి 
పా 'రేటియీి జంతువుల|భమ విడిపించ వే 


మదనభూతము సోకి మగువలు€ బురుషులు 


అదన ౧ విరిదలలై యంగ మొలలై 
వెదవి నెత్తురు వీర్చి ెనుగోళ్ళం జించుకొంటా 


కదలు కు_త్రికలను గూసేరు జీవులు. 


సంచభూతములు సోకి (భమసి యజ్ఞానులై 
పొంచి హాౌయములు మన్ను (బూనుకొంటాను 
అంచెల వీడెపురన మందు నిందు గురియుచు 
యెంచి ధనముపి శాచాలి శ్లైరి జీవులు 


తమితోడ మాయాభూాతము సోకి బవాుజూార్రి_ 
యెముకలు. టోలు నరా లిరవుచేసి 
నెమకి (శ్రి, వేంక కేళ నిన్ను జేర కెక్కడ న 


4 TWP U? I 


HO రా] 


తము. దా మెరగరింతటాం జూడు జీవులు. ॥నారా ౪ 494 


eee రాజు వ 


ప న [a 
a re 


అధ్యాత్మసంకీ ర్తనలు $35 


వసంతం 
నీ శరణమెగతి నే నితరమరల 
పాశళబంధముల పనులేలయ్యా ॥ పల్లవి ॥ 


పూ౭చినతొలుక ర్భుంబులు భోగించకపోవు 

చా(చుకున్న యీ శరీరగుణములు చాలునన్న ( బోవు 

రేంచినజననమరణములు శెంటికి6 దిసీని 

'మోంచివచ్చితే విజ్ఞాన మెరంగంగ మొదలికిం గొనకును యెడ 
యేదయ్యా "నీ శ॥ 

కోరిననాకోరికలు కొనసాగకపోవు 

జారింటడుచు కాలము దా బడిందగులక పోదు 

మేరతో పంచేరదియములు మెడ చుట్టకపోవు 

'యేరీతుల సంసారము గలువంగ నెదురుబడిని బలిమింక నేదయ్యాఃనీళ 


మననును వాకును6 జేతయు మానుమన్న 6 బోవు 

తనువులోన నా యంతర్యామివి తలంచక ఇంకం బోదు 

ఘను(డవు (శీ) వేంకటపతి నన్ను( గావక ఇంక6 బోదు 

కని కాననియజ్ఞానజంతువను కడమ లెంచ ని(క6 గొల((ల() చేదయ్యా. 


1నీళ ॥ 495 

ముఖారి 

కడవరాదు వారి ఘనమాయ । తెగి 
విడువంగరాదు వేనరరాదు i పల్లవి ॥ 


చూపుల యెదిటికి సోద్యం భై నది 
పావపుణ్యముల(ప్రవంచము 
తీపులు వుట్టించు దినదినరుచులై 
వూవలసనంసారభోగములు 4కడ॥ 


384 శ) జాళ్ల పాక అన్నమాచార్యుల 


మననులోవలికి నుర్మంబై నది 
జననవమరణమిలళరీరము 
'వెనవెనకం దిరుగు వెడ లంపటమై 
కనక పుటాసలక ర్భములు. 


తగుమోతమునళకు( చాపయెన దిదె 
నగి హారి దల౭చిన నాలుకిది 
వగటు దీ (శ్రీ, వేంకటపతియె 
యగిపజె నిపుడు పురాకృతిము 


రామ |కియ 
పంచేం్మదియములాల వంచభూశతములాల 
అంచెల దొమ్మి సేయకురో మీరు 


కొందరికి మంచి వాడ కొందరికి. గానీ వాడ 
నిందకుళ గీ ర్తికిం బొత్తు నే నొకండనే 
ఆంది నీద్దించువా(డ నటు మేలుకొను వా(డ 
బొందితో నెలుకనుఅపులకు నొక్క_(డనే, 


దె వము నిర్మించినది భరణి* బొడమినది 
యీవలావలికిం బొత్తు మూ దేహమే 
వేవేల పుణ్యములకు వెలయు. బాపములకు 
యోనణ రెంటికి గురి ఇదివో నా మనను. 


తుంచి సగమటు వోవు శోడనే సగము వచ్చు 
కంచి లోనికి వెలికి? (బాణ మొక్కకు 
కొంచ (శ్రీవేంక పేకు! గొలిచి నే శరణంటి 
తాం చా వాం బనులెల్లా మమ్ము! గాచి నితండు 


క కడ ॥ 


కడ ॥ 496 


పల విః। 
oo 


|| వఐంచేం ౫ 


॥ పంచేం & 


॥పంచేం॥ ఉ9/ 


అధ్యాత్మ సంకి ర్తనలు 


ఇభ గవి 
అతు మీ 66 శోరల౭ాంరీక్‌ టూ యూాన్వను.ఎ చాకు 
యుటుసేసిగా( జెలి ఒ కరెల భూటలు 


ఉదిపుణ్య మో నారు రోగి] మా కాని 
(శీ చెవుండవు నీవే సేం. .ంచేవు 
సిదదేర చామీందం జ్యా. గుప్తుః 'జేఐ వా((వాళిసీ 
ముద్‌ స్తుత లప మేడింమెరయు నీఎంటను 


పుట్టినట్టి ౨ తెరువేదో వోయుటిజాడ ఆదీదో 
పుట్టించితి నీవే పురుషోత్తమ 
వెట్ల నంనారబంభధాలు వెంట వంట 'సలవచ్చీ 
ఇమ్ము ఇమెప్టురి వాడ కందులోన నేను. 


చిత్త మటువంటిదో జీవుం డెటువంటి వాడో 
వా తిన శ్రీవేంక మేళ అంల రాత్మవు 
యె_త్తికవమదము నిన్ను నేల కాననియ్య దాయ 
నితెము తెలే నేను నీవాండంగాన 


వాడీ 
సొమి(త్రిసవహోదర దశరథరామా 
చముంచి గు త్తిలో వెలసినరఘు రామా. 


చెలిమి న్నుగ్రివుతోడంజేసిన ర*మ తొల్లి 
విలను౬ బడఈ6తి6 గావించినలామా 
చెల కే (గిన వానర సేనలరామా 
కలుగు మూయామృగ ముఈ€ జించున రామా, 


౧ " మెరయనిబంటను*" పూ ము. సొ. ౨. ' పుట్టనట్టి శై 


TEINS 


॥ అర 1 


1 జైత్ర 1 498 


[సామి ॥ 
"రేక 


988 (శ్రీతాళ్ళ పాక అన్నమాచార్యుల 


తరణివంళ తాట కాంతక రామా 
నరనాథ కెసల్యానందన రామా 
సిరులం బెండ్లాడిన సీతారామా 


గరిమతో "సేతువుగట్టినరామా. 


రావణాదిదనుజహారణ రామా 
కావించి విథీవణుని. గాచినరామా 
దీవెన లయోధ్యలో + జెందినరామా 
(శ్రీ వేంకటాద్రిమీ(డి( శ్రీరామా. 


రేకు 287 సాళంగనాట 
అదివో నీప్రకాపము వానుమంతా 
'యొదురులేదు నీకు నెక్కుడా హనుమంతా 


యె_త్తినసీ కుడివాన్త మిల ననురలు చూచి 
పహాత్తిరి పాతాళము పానుమంతా 
చిత్తగించి నీయెడమచేతిపిడికిటికి 
తత్తరించి చిక్కిరబె దైత్యులు వానుమంతా, 


నలియందొక్కిననీవున్న తపు బాదముకింద- 
నలమటించే రరులు వానుమంళా 
చలపటి నీవు జంగ చాచిన పాదవాలిని 
బలుదానవులు భంగపడిరి వొనువముంతా 


వడి నీవు మీందికి 'వాలమల్లార్చిన 
అడంగిరి రాతనులు వానుమంతా 
బడినే (శ్రీవేంక "పేకుపంపున నీవు గెల్వు(గ 
జెడిదమై పొగడేరు చెడ్దవానుమంతా 


1 సోమ్‌ 


॥సౌమి॥ 491 


wD 1 


nen 


1అడి॥ 500 


అధ్యాత్మ సంకీర్తనలు $8? 


మాళవి 


దిక్కు. లెల్లా నాధించి దేవదుందుభులు (మోయ. 
నెక్కడ చూచిన దానే యే(గీ సేవించరో ॥వలవి ౫ 
య 


అదివో (శీవహారితేరు అదె గరుడధ్వజము 
కదలేటిఘనతురంగము లవిగో 
పొదలు(బూదండ లవే పూంచి వాలగేఘంటలవే 
యెదుట దిరువీధుల చేయీ సేవించరో ॥ దిక్కు ॥ 


వారె అచ్చరతేములు వార మునులు రుషులు 
వారక కొటిచేజేవతలు వాళే 
ao యనంతగరుడవివ్వక్సే నాదులు 
యూరీతిం (బతానాన నేంగీ సేఏంచరో ॥ దిక్కు ॥ 


పవీంజి (శ్రీ వేంక కేకుండు వీ, డల మేల్చంగపతి 
వీండె శంఖ-చ(కాదుల వెలసినాండు 
పోండిమి వరములిచ్చీ. బొనంగ చానుల కెల్లా 
యేంజేండు దవ్పకులడాను యేంగి "సవించరో, 4 దిక్కు. 850] 


లు 

ఆనందనిలయ ౧ (పహ్లోదవర'దా 

భానుశశనే[త జయ [వహాదవరదా, ౫ పల్లవి | 
పరమపురువ నిత్య (వవాదవరచా 

వార యచ్యు తానంత [పవోదవర దా 

పరిపూర్ణ గోవింద |పవోదవరచా 

భరితకల్యాలంగుణ (వవేదవరచా. 4 ఆనం ॥ 

౧ 'రేకులో అంతటా ** [సంహ్లాద ౫ అనియే, 


Vol 3-F22 


$38 (శ్రీ తాళ్లు పాక అన్నమాచార్యుల 


భవరోగసంవొరణ (వవోదవరదొ 
అవిరళ కేళవ [పహాదవర చా 
పవమాననుతకీ _ర్హి |పపోదవరదా 
భవపి తామవా వంద్య [పవో దవరచా 

బలయు కనరనింవా [పప్షోదవర చా 
లలిత శీ, వెంకటా[ద్మివహ్లాదవర చా 
ఫలితకరుణారన (పహ్లా దవరచా 
బలివంశ కారణ (వహాదవరదా 


రామ్మకియ 
వంతగా6డు మిక్కిలి బంటతనమునను 
అంతటా. గలశాపురవాన మంత రాయండఢడు 


సీరధి చంగనదా(టి నెటన లంక చొచ్చి 
(శ్రీరామునుంగరము సీశ కిచ్చి 
మేరమీరి యయ, గొెట్లి మేటివనము వెటిళె 
ఆరయ. గలశావురవాననుంతర యండు, 


ఘూతతో అలంక గాలిచి గక్కూన లంకిణి( జంపి 
యాతలికి మగుడం దా నేళెంచి 
సీ శాశిరోమణి (శ్రీరామునకు నిచ్చె 
ఆతడే కలశాపురవానువుంతరాయండు 


అలరావణుని గెల్చి అ యో ఛ్యాపురికి వచ్చి 
బలురాముని సీతతో; బట్టుముగట్టి 
నిలిచి (శీ) వేంకటా దినిలయునియెదుటను 
అలి రె౯ గలశావుర వానుమంతరాయ౭డు 


॥ ఆన 


1 ఆనం ॥ 502 


/ ఏ లవి ॥ 
ee) 


॥ వంత | 


పంత 


4 పంత ౩ 508 


అధ్యాత్మసంకీ_ర్తసలు 


ముఖారి 
అవధారు నకలలో౩ె కనాథ 
నువర్ణరూవమైనను గివనారసింవో. 
అరుదుగ మీరు నింహాననముపె నుంఢడ(గ 
యిరుగడ 'సేవించేరు ఇం(చాదులు 
పరగ నెట్టనెదుట (పవోదుం డన్న వాడు 
ళు 0౧ 
సొరిదినే చి త్తగించు నుగివనారసింవో. 


చాపలపుహిొరణ్య్యూని సమయించివున్న మీకు 
చేపట్టి మొశ్కేరు వశిపాదులు 
యేపొద్దు మీతొడమీ(ద నిందిర గాచుకున్నది 
చూపుల గరుణ నించు న్ముగీవనారసింవో. 


నలలితముగ నీవు జగములు రమించయగా 
వలనుగం బజొగజేరు బల్యాాసాదులు 
ఇయెలమి (శ్రీవేంక మేళ ఇందు నందు నెలకొని 
నలభమూా ర్హివై తివి ను[గివనారసింవో. 


(శి రాగల 
శరణు శరణు ర*మచం[ద నరేం|చా 
సరి మమ్ము గావు రామచం[ద న రం|చా. 


ఘనదశరథునకు. గొ నల్యాబేవికని 
జననమందిన రామచం[దన లేం(దా 
కనలి తాటకి జంపి కాళికుజన్నము గాచి 
చనవులిచ్చిన -మచం[దన కేం| చా 


$39 


1 పఅవి॥ 
ag 


i అవ 


క అవ ॥ 


॥ అవ॥ 504 


1ళర || 


840 శ్రీ కాళ్లు పాక ఆన్నమాచార్యుల 


అరిది సీత బెండ్లాడి అభయ మందరికిచ్చి 
శరధింగట్టినరామచం[దన రేంచా 
అరసి రావణు జంపి అయో ధ్యానగర మేరి 
సరవినేలిన రానుచం|దన కేంద్రా 


పన్ను గ నలమేల్భంగపతి (శ్రీ వేంక కేశ్వరు- 
సన్ని ధినిల్చినరా మచం[ద నళేంచా 
అన్నిటా లభ్మణభర తాంజ నేయశతుఘ్ను ల 
సన్నుతి కెక్కిన రామచం[దన శేం[చా- 


రేకు 288 నాట 


కంభమున వెడలి ఘననరసింవాము 
కుంఖిని హిరణ్యు( గూరలిఇెను 


తొడికి దై త్యుం దనతొడమైకిం దిగిచి 
కడుపుచించి రక్తము చల్లి 
ఉడియక చేగులు తం ఈ 
మెడ? దగిలించుక మెరసీ వాండే 


చెడవులు చింపుచు “వెనుగోళ నదిమి 
వుదుటు(బునుక గార కుమియు చును 
నదర పుగుండెలు చప్పరింపుచును 
మెదడు గందముగ మె తీ వాండ్రే 


చేవశలభయము దీర్చి యంకమున 
(శ్రీవనితను గృపసేయుచును 
పొవనపుటవోోే లగ్న రిడైవము 
(శ్రీ వేంకటగి8. జెల(గి వారే 


ఇశర | 


*జళర॥ 505 


వలని 
wa 


కంఖ 1 


క కంభ ॥ 


4 కంఖభ 4 506 


అధ్యాత్మ సంకీర్తనలు 


సొళంగ నాలు 


ఆదిమపురుము€లడు అహోబలమునను 
వేదా దిగువాలో వెలసీ వా౭కే 


వుదయించె నదిగో వుక్కు_(గంభమున 
చెదరక (క్రినరసింహుండు 
కదిసి హిరణ్యుని ఖండించి (ప్రవోదు- 
నెదుట గర్హెవె నిరవై నిలిచె. 


పొడచూవపె నదిగో భువి దేవతలకు 
చిడుముడి. క్రీనరసింహు:డు 
అడర నందరికి నభయం బొనగచు 
నిడుకొానెం దొడపై నిందిరను, 


సేవలుగొనె నదె చెలంగి సురలచే 
౧ క్రీ వేంకటనరసింహుండు 
దెవమె మమ్మేలి దాసుల రఠరటించె 
ఈశావుకొన(గ నిటు దయతో! జూచి 


దేవగాంధారి 


మని నుతింతు నేను యిందిరానాయక' నీవు 


కామించి కోరిన బారి క ల్పలతవు, 


టన దల(చే వారినిండునిధానమవు 
పట్టిన వారిచేతిబంగారమవు 


చుట్టరిక మెంచేవారిచోటికి. దల్లిదండ్రివి 


ముట్టి కొలిచిన వారముంజీతమవు. 


841 


1 పలవి | 
య 


॥ ఆదె॥ 


«ఆది ॥ 


॥ ఆది* 507 


క ఏమ ॥॥ 


వేంకట'తరువాత “గిరి! యనురెండక్షరములు సన్నగా (వ్రానిరిగావి చెక్కలేదు, 


$42 శ్రీకాళ్ల పాక అన్నమాచార్యుల 


ఎవ చేసిన వారికి చేతిలో మాణికమవు 

భావించు వారికి పరబ్రవ్శామవు 

డాఎ'లెనన్న వారికి ఘనమనోరథమవు 

శాపిర్‌ (6 బూజబించువారివజపంజరమవు 1 పమ ॥ 
బ తిచెసిన వారికి భవరోగ వై ద్యుండవు 

హా త్తి నుతించినవారియానందమవు 

పొత్తులఅల మేల్చంగబువ్వపు. శ్రీ, వేంకటేశ 


ఇ తల మాపాలిటికి నిహపరచాతవు ; ఏమ ॥ 508 
దేసాళం 
సురలు సంతోషించి రనుర లెల్లా నడ(గిరి 
తరలి దిక్కుల 'దేవదుందుభులు మొర సె, ॥ పల్లపి ॥ 


క(డగి వను జీవుని కాంత దేవకి దేవికి 
వుడివో న వేడుక. జందోదయ వేళ 
కొడుకై జన్మించినాడు కూరిమి (శ్రీకృష్ణుండు 
నడు చేయి నిజే (శొవణఎహళాష్టమిని ॥ సుర ॥ 


శిపలై కెమున చాంటి శేతి రే తెచ్చి తండి 

మాపని య 3ోదవద్దం బండ (గ 6 బెట్టి 

ఆపొద్దే మధురలోని కాడు. జాపం బెచ్చుకొ నె 

కోపగించి కంసుని మార్కొనె నందనందని, ॥ సుర ॥ 
పురుడు వెళ్లాను మరిం పుణ్యావాజననెసిరి 

ము౧పేన గొ ల్లెతలు ము ఢ్రాడిరి 

అరిది (శ్రీ వేం: కేకు, డల మేలటుమంగపతై. 

యిరవై కొల్చినవారి నిందరి రషించెను. శనుర॥ 509 


త్రో పుణొ్య్యావాజన * వంటి (వాత కేవలము రేకులు చె క్కినివారికై వాడ మే స్త 


అధ్యాత్మ సంకీర్తనలు 


బాళి 
చెవదుందుభుల తోడ దవ్వు లతోడ 
యీవేళ (శ్సీవారిలేకు 'మేంలగీ వీధులను 


గరుడధ్వజముతోడ కనకపుగు తలతో 
పసరు యష్టుదిక్కుల బండికరిఢడ్లతో 
నిరతితో పట్టునూలినిడు పపగ్గాలతోడ 
యిరవై. (శ్రీపతితేరు యేంగీ వీధులను: 


పచ్చల(వపతిమలతో పగడపునొగలతో 
పాచ్చిన వై డూర్యపుటిరునులతో 
కుచ్చులము జ్యా లతో గుంవు౭ బె 6డికుండ లతో 
యిచ్చఅ భూధవుతెరు యేంగీ వీధులను 


మంచినీలాలగ భెతో మణిదర్పణాలతోడ 
బాంచినసింగారాలతో పూదండలతో 
అంచె శ్రీవేంక కేళుతో నల మేలుమంగతోడ 
"యంచంగ దేవునితేరు ఆకు.ంగీ వీధులను. 


వాడు 


వించి చేకొన్న వారిచేతి భాగ్యము 
వేవేగ రారో రతించీ విష్ణ డీడను 


గరుడగంభము కాడ కడు((భాణాచారులకు 
వరము లొెన౭గీని (శ్రివల్ల భుండు 
శిరమై కో చేటిచెంత( దీర్లఫ లము లెల్ల 
వరువ ఆ కొనంగిని వణమాత్ము(డు 


తే శప 


1 దేవ ॥& 


1 దచెవ ॥ 


1 చవ ॥ 510 


పేలని! 
య 


944 (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


సేన మొదలారివద్ద చిత్తములో సుజ్ఞానము 
నానాగతిం బుట్టించీని నారాయణుడు 
కానుక "వి (డిగా దెలకాండ. దననిజరూపు 
అనుక పొడచూపీని అఖి లేశు(డు 


సన్నిధి గర్భగ్భహాన చనవిచ్చిమాటలడి 
విన్నపాలు వనీ (శ్రీ వేంక శుకుండు 


/॥ 
యన్నిక( జాచాలవద్ద యివాము6€ బరము జాం 

భాబి 
imo bli 


he 


మన్న నల అలములుమంగవిభుడు, 


రేకు 289 సాళంగనాట 
చూడరో చూడరో చేడు సుగలార నరులాగ 
'దాడివోయి దనుజుల దండించి తా వచ్చె 


వాయు వేగమున వచ్చి వనజాతునరదము 
వేయినూర్యుల[పతాపవిభ వముతో 
చాయల చక్ర వాళా(దినముచాలు దాటివచ్చె 
ఆయితమై వెందకుక్కే లవే కానవచ్చె 


మునుళొని మనోవేగమున వచ్చె వారీతేరు 
తనరారుకో టిచం[ద[పభలతో 
వెనుకొని దిక్కులెల్లా విజయను సేసి వచ్చి 
కనకాచలముతో గక్కన నరివచ్చె. 


గరుడ వేగాన (శ్రీ, వెంక శుశురథము వచ్చె 
నురిగినయ లమేలుమంగసిరితో 
ధరలోన పీధులేంగి తనవెలవుకు వచ్చె 
పరగ వారిచానులపంత ములు వచ్చె 


4విలపి ॥ 
fr 


"చూడ ॥ 


కచూడ॥ 


1చూడః Bl 


ఆధ్యాత్మసంకీర్తనలు 


సామంతం 
నానాభరణములనరసింవో 
పూనినవతాపములనరసింవో 


నగవులనె మ్మోూమునర సింహో 
పాగరుమిం చుటూర్పులనర సింహో 
నగముమీ(దిఘననరసింవో 
తగుకాంతులయందపునరసింవో 


నలిన నేత్ర(శ్రీనరసంవో 
పాలుపొందునఖంబులనరసింవో 
నలుదెనల్హమెఆఅయునరసింవహో 
వెలయయుమూూ(డుగన్ను లనరసింవో 


నమితనురానురనరసింవో 
కమనియ్యగుణాకరనరసింవో 
నమోస్తుతే శుభనరసింవో 
కవములాంక శ్రీవేంక టనర సింవో 


శంక రాభరణం 
నమిత దేవం భే నారసింవాం 
నుముఖకరుకోతణం నులభనరసింహాం 


విజయనరసింవాం వీరనరసింవాం 
భుజబలపరఠా[కమస్సుటన్నసింవాం 
రజనీచరవిదళ నవి రాజిత నృసింహం 
నుజనరత కమవోళూరనర సింవాం 


845 


1 ననా ।; 


1నోనా॥ 


గనానా॥ 518 


ఇపలవి i 
య 


।నమిక॥ 


348 (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


దారుణన్ఫసింవాం (ప తాప నరసింవాం 
చారుకల్యాణనిళ్చలనృ సంహం 
ధీర చిత్రా వాసదివ్యనరసింవాం 
సార యోగానందచతుర నరసింహా౬ ॥నమి ౪ 


విమలనర సింవాం వక మన్ఫసింవాం 
కమనియ్యగుణగ ణాకరనృసంవాం 
అమితను, క్రీ, వెంకటా ద్రినర సింహా 
రవ ణియ్యభూ షా భి రామనరసింహాం ॥నమి! 514 


వరాళి 
చేవుడఎ నీవు జీవులు నీబంట్లు 
చేవ చేరి నీసేంత శేఖర మై నిలిచె ॥ వల్లవి ॥ 


చేర నేరమిసేసేది జీవునికి స్వభావము 
నేరిచి రతంచేది నీస్నభావము 
ధారుణిలోపల మరి తప్పులెంచ (జో కుది 
మేర మీరి నీమహిమే మిక్కుటమె నిలిచె ॥ దేవు6€ 8 


మత్తుడై వుండేది మన.జునిన్వఖావము 

ని త్తెపుజ్ఞూన మిచ్చేదినీస్వ భావము 

వొ_తి గుణావగుణాలు వొరయంగ(జో ది 

సత్తుగా నీకరుణే సతమయి నిలిచె ॥ చేవు6 ॥ 


చెల(గి నీళరణుచొచ్చేదే నాస్వఖా వము 
నెలవై 'యేలుకొనేద్‌ నీన్న భావము 
మలసి (శీ వెంక శుళ మనను సోదించ నేది 
చలిమి బలిమిని నీన్వతంత్రమె నిలిచె ' ॥ దేవుల 515 


ఆధ్యాత్మ సంకీర నలు 


సాళంగ నాట 
సీళానమేత రామ (శ్రీరామ 


రాతి నాతి(జేసిన( క్రీ) రామ రామః 


ఆదిత్యకులమునందు నవతరిం-చినరాను 
కోదండభంజన రఘుకుల రాము 
ఆదరించి విశ్వామతుయాగముగా చిన రామ 
వదవేదాంతములలో 'వెలసినరామ 


బలిమి న్ముగివునిపాలినిధానమ రాము 
యిల మును లకభయమిచ్చినఠకామ 
జలధి నమ్ము మొననుసాధించినరామ 
ఆ అలరు రావణదర్ననారణ రామ 


లాలించి విథీవణుని లంక యేలించినరామ 
చాలి శరణాగతరతక రామ 
మేలిమి (శ్రీ వేంకటా దిమీ౬6ద వెలసినరామ 
తాలిమితో వెలయు |వతాపపురామ 


బేసాళం 


కోనేటిదరుల౦ గను(గొనరో మూ ౪డుదేరులు 
నానాదేవతలార నరులార మీరు 


శెంకగా ముందర నొక్క తేనెక్కె (శ్రీక్ళమ్లుండు 


జంక కుకు. డెక్క నదె వే రొక్కా తేరు 


లంకెల్లై (_శ్హిభూసతులు లలి నొక్క కేరెక్కిరి 


కొంకర వీధుల నడగొండలో యనంగను, 


(1 


1 సీతా, 


, సీతా ॥ 


1సీతా[ 516 


[ వలవి॥ 
(ap) 


తోసే ॥ 


848 శ్రీ తాళ్ల పాక అన్నమాచార్యుల 


యిరవై (శీకంస్త్షునిది యిదె వానరధ్వజము 
గరుడధ్వజము శ్రీ వేంకటపతిది 
కరిలాంఛనధ్వజమ. కవులకు మేదనికి 
అందీ చూవక్షైను [(బవ్మోండాలవ లెను 1కోసే ॥ 


చెలంగి చెజకువిల్లు చేతల శై (శీ కృష్ణుండు 
బలు (శ్రీవేంక కేళుండు పుం జకము 
© 
అలమేలుమంగ భూమి యంబుజాలు చేంబట్టిరి 
కలసి మలసేరు బంగారుమేడ లవంగ ॥nకోచేy॥ 517 


చికు 290 నాట 
దొరతనములతోడ తొడపై శ్రీసతితోడ 
కేరలీం బంతముల న్ముగివనారనసింవాము. ॥పలవి॥ 


నిక్కినక ర్లములతో నిట్ట చూపుగుడ్గ్డతో 
మిక్కు_ట మైన పెద్దమీసాలతోడ 


వెక్క-సపునోరితోడ వెలయుబుగ్గలతోడ 
డిక్కిరిసీ నవ్వుల నుగీవనారసింవాము, ॥ దొర ॥ 


చల్లునూరుపు లతోడ సంకు(జ|కములతోడ 
మొల్ల మెననవా[నకరముఅతోడ 
'తెల్లనిమేనితోడ దిండై నపిరుందుతోడ 
కెల్లు లేంగీ. గరుణ న్యుగీవనారసింవాము గదొర॥ 


విరులపాదొలతోడ వెలయుసొమ్ములతోడ 
తీర మెనకోటినూ ర్య తేజముతోడ 
విరులదండలతోడ వేడుక (శ్రీ వేంకట-- 
గిరిమీ(ద వెలసె స్నుగీవనారసింవాము. ఇదొర॥ 518 


ంాెకకైన' శవ ౨. 
చ్‌ 


అధ్యాత్మసంకీర్తనలు 


జౌళి 
ఏ(డిగో నిలుచున్నా డు విజనగరములోన 
"పడుకొన్న వప్రతాపాన( జెద్దవానుమంతు(డు 


ఇదె పుట్టు గాపీనము హేమకుండలములతో..... 
నుదయించినా( డిత( డుర్విమీ (దను 
వదరి బాలార్కుని పండనుచు( బట్ట నాడు 
వదలక దేవతలవర మందినాండు 


నులిచి అతా వాలము మిన్నులుమోావం జా6ఛచినాండు 
జలఫ దా(6టం6ంగ జంగ చాంచబినాండు 
ఇల ననురలపీ€ద వలచెయె త్తినవాండు 
నిలు వెల్ల సావానమె నిండుకొనున్నాండు 


మక్కుపంధడ్రగా"లలు పవదడకలించివవా.డు 
మిక్కిలి లంక సాధించి మించినవా(డు 
ఇక్కుువతో (శ్రీవేంక కుళ్వరుబంమైన వాడు 


949 


పంది ౪ 
ap) 


DB! 


మీడి ॥ 


తక్కు_క లోకము లెల్లా దయగా చెవా(దడ) D8 519 


సామంతం 


అనిశము€ దల(చరో అవోబలం 
అనంతఫలదం బహోబలం 


వారినిజనిలయం బవోబలం 
సార విరించినుత మహోబలం 
అరుణమలో శిఖర మహోబలం 
అరిదై త్వహరణ మవోోబలం. 


1జని 1 


8ol శ) తాళ్ల వాక అన్నమాచార్యుల 


అతిశయ శుభదం బవోోబలఅం 
అతులమునోవార మవోబఒల 
వాతదురితచయల బహోబలం 
యతిమతసిద్దం బవోబలం 


అగు, శ్రీ, వేంకట మహోబలం 
అగమ్య మనురల * హోబలం 
అగవడ. ( బుణ్య్వాల కవోబలం 
అగకులరాజం ఎవోబల౧, 


వాడి 
కలకావపురముకాడ గంధపుమాకులనీడ- 
నలరివు మలు మేలు వానుమంతరాయ, 


నంజీవికొండ దెచ్చి సౌమిితి | బతికించితి 
భంజించితి వముర.ల బలువిడిని 
కంజా _ప్రకలరాఘవుని మెప్పించితివి 
అంజనీతనయ వో వానుముంత రాయ 


లంక సాధించితివి నీలావు లెల్లా, జూాపి తివి 
కొంకక రాముని సీతం గూరిచితివి 
లంకెల ను(గీవునికి లలి |బధభాని వై తివి 
అం కెలెల్లా( నీకుం "జెల్లి హనుమంత రాయ. 


దిక్కులు 7లిచితివి ధిరత6 బూజ గొంటివి 
మిక్కి ల్మివతాపాన మెరసితివ 
ఇక్కు వతో శ్ర) వేంక కేశ్వరుబంట వె లివి 
అక్కజవుమహమలవానుమభత రాయ. 


1 On 


Hedy T** 


1 ప లని! 
భు 


nse 


కరల॥ 


non 5! 


అధ్యాత్మసంకీర్తనలు 


'రావము[కియ 
అఖిలలో కె క వంద్య వానుమంతు౯డా సీతం 
శిఖామణి రామునికి. జేకొని ఇచ్చితివిం 


అంభథోధి లంఘించితివి వానుమంతు(డ 
కుంభినీజదూతవై తి గురువానుమంతు(డ 
గంథీర[ పతా పమునం గడంగితివి 
జంభారిచె వరములు చయ్యన నరిదితివి 


అంజనీదేవికుమూర వానుమంతుడ 
కంజా ప్రఫలహా స ఘనవానుమంతు.(డ 


సంజీవని దెచ్చిన శొర్వు+డవు 
రంజిత వానరకులరతకు(డ వె తివి 


ఆట లంకసాథించినవానుమంతు(డ 
చటులనత్యనమేత జయవానుమంతు(డ 
ఘటన నల మేల్మంగ కాంతు (శ్రీవేంక కేళుకు. 
దటుకన బంటవై ధరణి నిల్పితివి. 


గళ్ల 
౧ శ్రిజగముల నెరుంగు చేవదేవుండు 
అనుజునిజనకు (డె నజదెనారాయుణు డు, 


గరుడనిమీ(ద నెక్కి, భఘనచ(క్రము చేంబట్టి 
పరమసపచదాననుండి పర తెంచి 
మురిపేన కది. గాచి మొసలి దుంచినవాండు 
అరుదై నవ ళావవుఆది నారాయణుండు, 
౧ “ (తిజగములు " డేకు 


Spl 


Morr 


క అష (1 


1 అప్ప || 522 


క! (శిజ॥ 


$52 (శ్రీ తాళ్ల పాక అన్నమాచార్యుల 


కన కాంబరము గట్టు కౌస్తుభము "మెడ. బెట్టి 
వెనువెంట (శ్రీసతి "సేవించుచుండ6గా 
వనివూ ని జయముతో పాంచజన్యము వట్టి 


అనిశము6 గరుణించీ నాదినారాయణుండు. 1 తిజ॥ 





(తిదళులు నుతియించ దిక్కు. లెల్లా నుల్ల సిలు 
ముదమున 'దాను లెల్లా మొక్కంగాను 
వదల 'కెల్లవారికి వరము లిచ్చీ వాంజే 
అదె (శ్రీ చేంకటవిభు. డాదినారాయయిండు. ॥తిజ॥। 52వ 


"రేకు £91 దేసాక్షి 


ఇది యొరింగినవాన యెంచంగ నీచాసులు 
"వెదకి "తెలుసుకొంటే వేదాంతాల నున్నవి. కపల్ల వి॥ 


పట్టిత నీస్తురూవము బయలు లోపల నిండి 
అమై సర్వశ _క్టితో సాకారముతో 
యెట్లు దలంచినా6 ౨జితాఇ తమె వున్నాండవు 
వొట్టి [వకృతిపురుషు లొగి సీదేవాములు ॥ ఇదె ॥ 


అనంత మెన(ప్రకృతి అఖిలవి కారములై_ 
పనివడి నీమాయయై (ప్రపంచ మె 
వొనరి జడమై యుండ నొకచో దివ్వమె యుండు 
నిను-పె ఇవాపరాలు సియిశ్వర్యములు 1 ఇదె ॥ 


జీపు6 డణువు జ్ఞానము చింతించ 6గా విభువు 
యీవిధము నానాజీవు అివె నియంబె 
(శ్రీవేంక శేకుండ నీవే చేకొ న్నవై తన్యమవు 
కావింప( గర్భభకులే కారణఫలములు ॥ఇది॥ 524 
౧ “కరము” పూ ము. పా, (కీ గీత గలవి కేకులలో నస్పష్టములు. 
౨ “జత్నాఇ త్రము” రేకు. 


ఆధ్యాత్మ సంకీర్తనలు 358 


పాడి 
కొలువు విరిసె నిదె గోవిందు6€డు పొద్దువోయ 
'వెలుపట నుక్ళ..శాలు వేగుచా6కా నుండరో, ॥ వలవి ॥ 
య 


యీపొద్దుకుం బోయిలఠారో ఇందాదిదేవతలు 
(శ్రీపతి వవ్వళించెను శేషునిమీంద 
తీపులంబబసాద మఏురో దేవమునులకు నెల్ల 
వై పుగం బెల్ల వారంగ వత్తురుగాని కొలు?) 


వా ఇలపట్టుకు. బోరో (బన్మారు[దాదు అందరు 
పాలసము[ చాన వారి పవ్వళించెను 
వళణగాదు లోనికిక్తై విచ్చేనె వారి చ్వార- 
పాలకులు వాకిళ్ళ( బదిలమునుండో, కొలు: 


గీత మొయ్యనే పొడరో కిన్నర కింపురుషులు 
యీతల (శ్రీ, వేంక కుం ఉక్కను మేడ 
ఘాత నెడ నెడ నూడిగకాండ్లు నిలువరో 
'రాతిరెస్సుడై నా మిమ్ము రమ్మునునో యత(డు. ఇకొలు152థ 


అలిత 


ఇతరుల నడుగము యితంజే మాచదాత 
యితనియూవి వొతు లియ్యంగ (గలరా. శపణవి ౫ 


కేవదేవుం డాదిమపురుషు(డు వారి 
(శ్రీవత్సాంకుండు చిన్మయు.డు 
యావల నావల యిలువేలు వతండు 
ఇభావజగురుళలడు నూ పాలిటి వాడు 7 కత 


Vol 3 ౧2౩ 


త్‌ 


(శ్రీకాళ్ళపాక అన్నమాచార్యుల 
జగ దేకగురుండు శాళ్వతు. డచ్యుతు( 
డగబజకు వరదుడు అనంతుడు 
తగి మమునేలినదై వము 'యేభిక 
నిగమమూర్తి మానిజబంధువు డు. 
కలిదోషవారు(డు కై వల్యవిభు (డు 


॥ ఇత్‌ |! 
అలరిన( క్రీ వేంకటాధిపుండు 


చలిమి బలిమి మాజననియు జనకుడు 


అలమీ లుతండు మాయంత ర్యామి 


॥ ఇత ॥ 526 
ఛై రవి 
(శ్రీవారి నిత్య శేషగిరీళ 
“మోూోహనాకార ముకుంద నమో (శ్రీవారి i పల్లవి i 
చదేవకీనుత దేవ వామన 
గోవిందా గోవగోపీనాథా | (శ్రీవ 
గోవర్టనధర గోకులపాలక 


స 
న్‌ 


చేవెళాధిక తె నమోనమో. 


॥( శ్ర) హః 
సొమజాన (విన సారంగ (కార్జపాణి 
జు 
'వానునా కృష్ట వానుదేవా! (శ్రీవారి 
రామనామ నారాయణ విష్ణో 


దామోదర (శ్రీధర నమో నమో, 
పురుషో త్తమ పుండరీకాక్ష 


(శ్రీవ ॥ 
గరుడధ్వజ కరుణానిధి | (శ్రీవారి 


చిరంతనాచ్యుత శ్రీవేంక టేళ 
నరమృగ తే నమో నమో 


క శ్రీహః॥ 527 


అధ్యాత్మసంకి ర్రనలు 8565 


దేవగాం భారి 
వేనరికేసే లేదు విచారించిజే. గద్దు 
మూసినదిజే కీలు ముంచి వివేకులకు ॥ పల్లవి ॥ 


యెవ్వరు మననులోన నింది లేళు౬ దలంచిన 
అవ్వల( బాయకవుండు నదియే వైకుంరము 
దవ్వులకు నేంగవద్దు తవము జపము వద్దు 
యివ్వల నిదే కీలు యెరింగిన వారికి. ॥ 'వేన ॥ 


లుక్‌ 'సవ్వరై నాను నారాయణం జొగడిన 
బాలి యాత(6 డాడ నుండు జగములూ నుండును 
కాలమూ నడుగవడ్డు కర్మమూ నడుగవద్రు 
పోలింవ నికే కీలు పుణ్యా మాననులకు ॥ వేనః 


)వేంకశేశ్వరునిం జేరి యెవ్వరు నమ్మినా 
* వనమె యాత డింట.6 గాచుకుండును 
సావధానములు వద్దు శరణంకునే బాలు 


భావింప నిజే కీలు వరమయోగులకు. 8 వేశ॥ రడి 
శంకరాభరణం 

మలు గనిరి తత్యమిది 

వనజాతునికృప వసించ నేలా ॥ వల్లవి ॥ 


పరమాత్ము( డఢడనాచిపురుషు(డు 
రురలకు నరులకు నులభుయడు 
కారికో పముతో నన్యులవరములు 
)రిగా వెంచ€గ జగములలోన. క దను ౪ 


868 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


వేదాంత విదు(డు విము(డు కృష్ణుండు 
(శ్రీ బేవికిం బతి శేఖరుండు 
ఫపోది6 బరస్తుతి పుణ్యముకం"ు 
పాదుగ వారి దికేపాపము మేలు. 


నారాయణు( డున్నతు. డచ్యుతు6 డుప- 
కారుండు (శ్రీ వేంకటవిభుండు 
చేరి యూత జే 9ితీంచ రతించ 
వూరదయివములు వొగి నితనిసరా 


లేకు ౬92 మలవారి 
విశ్వమెల్ల నీ విర్శాడూపము 
ఇశాళ్వతవారి నీశరణులము. 


కన్నుల. సూర్యుండు కమలా పుడు సీఎ 
పన్నిన మోమున |బావ్మాణులు 
వున్న తివై ళ్యులు వూరువులందును 
యెన్నంగ శూ దులు యిదె పాదముల 


యిం(ద్రాదిదేవత లీ శాన్మబ్రవ్మాము- 
నీంద్రు లంగముల నెనంగిర జే 
సాొంద్రలోక ములు జరరంబున నవె 
రుం[ద్రజేజ మదె రోమముల. 


కాలము గర్భము ₹_వల్యంబును 
ఆలోను వెలియు నది నీవు 
(శ్రీలలనాధివ | శ్రీవేంక శేశ్వర 
కోలుముందు నిను గొలిచితిమయ్య. 


ఇదను 


॥దను॥ 6జి! 


॥ విశ్వ । 


ఉపిళ gu 


॥ విశ్వా॥ 580 


అధ్యాత్మసంకీర్రనలు 


దేవగాంధారి 
దు తిరుముం[తము కల దివాము€ బరము 
కలిమి గలుగు మాకు గడమే లేదు 


ఎలాత నీవు మాకు గలిగియుండంగ భూమి 
నమరలేనిదొకటి నవ్యల లేదు 

నమకి నాలుకమీ6ద సీనామము మెలల 
తమితో. బరుల వేండం దాం జోటులేదు, 


రి నీ చక్రము నాభుజముమీ(ద నుండంగాను 
యీరనపుంబగ లేదు మెదురూ లేదు 
చేరువ నీనేవ నాచేతులు నుండగాను 
తీరనికర్మ్శపు వెట్టి దినమూ లేదు. 


ఎత నీడెభ క్తి యాతుమలో నుండంగాను 
రచ్చులం బుట్టిన యవరాధమూ లేదు 
రిచ్చలు (శ్రీ వేంకశుళ నీళరణాగతుండలగ౫ా 
ఎచ్చినవిజేశాని విచారమే లేదు. 


'జేనాతీ. 
డొక్కుంజణే మాకు దిక్కు_గాని 
వ నెవ్షురును లేరు కతలింతేకాని 


వొళ్లు మోచితిమి పావమెల్లాం చేసితిమి 
గాచ్చినమీందటిసుద్లు కేంటివో ఇ+ని 
చ్చలంబడణి మా గుట్టు రమణులచే.త బెట్టు 
చ్చమై యిందుకు! బరివార మేదో కాని. 


867 


1 పల బి జి 
oa 


115రలజి 


రల 


Sonu 581 


॥ పఅపి ॥ 
లం 


1 చెవు 


858 శ్రీ కాళ్ల పాక అన్నమాచార్యుల 


గాలిమూ (టం జిక్కితిమి కన్నచోశు తొక్కితిమి 
ఆలించి యేమిటి వారము య్యే మోకాని 
మెల గొంత మననూ మణు(గు గొంతానాయ 
తాలిమి నా విధి యేమి దల(చీనోకాని, ॥ దేవు€? 


మాయల. బొరఖిలతీిమి మరచితి మింతలోనే 
బాయల శ్రీవేంక శుకు శరణంటిమి 
రోయం౭జాళచ్చు ఖగ మెల్లా రుచియాయ వె రాగ్య- 


మాయము నాలోవలథి అంతరా సే కాని. ॥ చేవు ॥ 53! 
నంతవరాళి 
అతని నమ్మలే రల్పమతులు భువి 
నత. డాద్యు (డు పరమాత్ము(డు. 1 పలవి! 
య 


సకలలోళవతి సశ్వేశ్వరుండట 
వొక6డింక దొర మరి వున్నా (ణా 
(ప్రకటించంగ (శ్రిపతియే దాతట 
వెకలి నియ్యం గొన వే లేకలరా, 1అత। 


దివిజవందితు(డు దిక్కుల హరియట 

యివల మొక్క నురలి(క వేరీ 

కోవ నంత ర్యామి కరుణాకరుండట 

వివిధభంగులను వెదకఃగ నేలా క అత | 


'వేదాంగుండు (శ్రీ, వేంకటవతియట 
ఆదిమతము లీంక నరసేదా 
'యేచెన 'నెవ్వరి శెవ్పుడుం గలం డిత(- 
డీదేవుండె మన కిహపర మొస(గ. ; అత ॥ 538 


అధ్యాత్మ సంకీర్తనలు $59 


సాళంగనాట 
జక 86 గానయగ నొడంబడదు మనను 
నకలమువహారియని సరిందోంచీని, 1 పలవి॥ 


అంత రాత్ళ (శ్రీహరి యతం డొకండజే 
జంతువులన్ని యు సమములే 
బంతుల బా(ఆాపా(త్రము వెదకిన 
అంతట హరిచాన్య మేపో ఘనము, 1౬5 ॥ 


జగమును నొకశే చైతన్య మొకళశు 
తగినవంచభూతము లెకపీ 
నగుతా నెదిరిని నన్నును నెంచిన 
మొగి నావవై వారిము[దలె ఘనము ఒక 


కారు స్వతంత్రులు కడపట నొకరును 
యీరీతి నౌయగాము లిక నేలా 
(శ్రీరమణీపతి (శ్రీ వెంక శేకుంజే 


కారణము శకరణాగతియే ఘనము ॥ ఒక ॥ 584 
సాళంగనాట 
వేదవట్టి యిక నేమి వెదశేరు చదిచేరు 
'వేచాంత వేద్యు-డ్రైనవిమ్షుని నెలఅంగ రా ॥ పల్లవి ॥ 


తోలి నదె గరుడని. దొడ౯గి బాలునిమీంద 
వాలెను కంనునిమీ6ద వడి నెగసి 
"కేలుచాంచి చక్రమున. గడె శికుపాలుగి 
వేలుపుల రాయం డ్రై నవిష్ణుని నెటగరా. ॥ వేద ॥ 


$80 శ్రీ తాళ్ల పాక అన్నమాచార్యుల 


తొక్కను బలీం్మదుని దొల్లి పాతాళానం గుంగ 
మొక్క_లాన జల ధమ్ము మునకు( దెచ్చె 
పక్కన (బహ్మాండము వగుఠలించిం జెనువేల 
వెక్కు సఫుదై వ మెనవిముని నెలింగరా 
భేదించె రావణాదికీక ర దై త్వులనెల్ల 
నాదించె శంఖమున నున్నతజయము 


నేదదేర నిపుడును (శ్రీ వేంకటా దిమీ(ద 
పీది పీది మెర సేటివిష్లు ని సజంగరా. 


"రకు 298 లలిత 
ఈతని 'నెజ(గకుంకే నిల స్వామిదోవాము 
ఘాతల నేలు గుడిచి కాలువ పొగడుట 


పారిపాదముననే యడల లో ములెల్ల 
హరినాభినే పొడమి రదివో (బవ్మోదులు 


॥ వేద ॥ 


* వేద ॥ 5€5 


1 పలపి।॥॥ 
C౧ 


వారినామము వీదాల -కాదియు నంత్యము నాయ 


హారిచాూసులే వళిమైదు లిందరును. 


విష్ణుండే యమృత మిచ్చె విమ్తంజే ధరణి మోయ 


విమ్ణువాప్హ నడ చేది విశ్వమింతాను 
విష్ణుచ్మకమున దైత్యపీరులెల్లా నడ(గిరి 
విషువుముఖమునందే విపులు జనించిరి, 


పరమప్పు శ్రీపతివే భారత రామాయణాలు 
వరమాత్కుు€ డితంజే పలుజీవులయందెలా 
య 


వరము చేనేత జూపె వటి (శ్రీ, వెంక కేకుండు 
6 


పరమానంద మొసంగు భక్తులకు నితడు. 


1 ఈత ॥ 


౪ ఈత ॥ 


ఈత॥ 586 


అధ్యాత్మసంకీర్తనలు 


కుద్దవసంతం 
నిండిన జగము లెల్లా నీయాదనము 
బండుజన్మములవా (డ భయమేమీ నెరంగ 


పాతకవుదేహమిటి [పకృతియాధీనము 
ఆతుమ (శ్రీహరి నీయాధీనము 
యీతల నాతల నే నెవ్వరి నేమనలేను 
చేతనుండ నింత నేను చిక్కిన వమెఅు6గ 


వెలయునాకర్శము సీవేదశా స్వాధీనము 
నిలిచినజ్ఞాన మల్లా సనీయాధినము 
తలంచి యెవ్వరి నేం దగుం దగదనలేను 
కొల(దిజీవుండనింతే కొన మొద లెలంగ 


అక్కడ నామననీక నాచా ర్యాధీనము 
నిక్కపునా మోతము నీయోాధీనము 
యెక్కువ (శ్రీవేంక కుళ యెవ్వగి నేమనలేను 
వక్క_న నీబంటనింతే పరచింత లెజుంగ, 


రాను క్రియ 
పమి పయంగలండు తా నీజగ మెల్లాను 
కోమలపుదేహి కొక్కాకో కే కలది. 


మించినకోరిక లివి మీన్ను లపొడవులు 
కొంచవు దేహము దనకొలంది గాదు 
యెంచరానిసిరు లవి యెన్ని గలిగిణా 
కంచములోనికూజే కలిగినది. 


1 నుండ 1 


॥ నిండి ॥ 5న? 


882 శ్రీ) తాళ్ల పాక అన్నమాచార్యుల 


గోరపడి గడించేవి కోట్లకొలందులు 
తారి తూరి నోటికి దగ్గంత గాదు 
యేరువరచి యింతుల నెందరి(6 బెండ్లాడినాను 
కూరిమి నతి యొకతె కూటమికి గలది, ॥వమి॥ 


తలంచి మొక్కేనురలు తలవెం్మటుక లందరు 
యిల దన బతుకెంతో యురంగరాదు 
చెల(గి రషించేవా(డు క్రీ వేంక కేకు( డొకంజే 
కల డంతరంగమున 7 వల్యమే కలది. ॥ వమి ॥ 5858 


లలిత 
వీరు వారనేటి వింతెల 
(శ్రీరమణునికృవప సిద్దముగాక ॥పలపి ॥ 
'యెక్క-డిపావము 'యెక్కడిపుణ్యము 
దక్కిన శ్రీపతిచానునికి 
పక్కన లోహము( బరుసము చా(కిన 
యెక్కువ నంతా హేమమేకాచా ॥ వీరు ॥ 


యేది హీనము యేది యధికము 
పాదుగ నడచు(ప్రవన్నునికి 
మేదినీళుం జేమెలుంత. బెండ్లాడిన 
సాదించ నేలికసాచేకాచా. ॥ వీరు & 


యేడ నింద లిక నేడ సంస్తుతులు 
జూడల (శ్రీవెప్టవునికిని 
యీడసనే (శ్రీ, వేంకళేళు. డాత్మయట 
యీడు లేనియత ( ఉక్కు_డేకాదా. వీరు ॥ 5809 


అధ్యాత్మ సంకీర్తనలు 


రామ్మకియ 
నేనా గెలువ లేను నీమాయ 
(శీ నాథ నివు నేసేచేంతలే నీమాయ 


తమకము గడు రేంచు తలంపు ఉట్లూ 6తలూ6చు 
నిమిష మూరకుండదు నీమాయ 
తిమీరము బుద్ధిం గప్పు తెఅవల వెంట. దిప్పు 
అమరి తోడునీడ ఆయంబో సీమాయ, 


పట్టినందు కెల్లా 6 దీను పాపమే చవులుసేను 
నిటై(ట్ల?) వీడి. బోనీదు నీమాయ 
CTRL) 
కొట్టంగొన కెక్కించుం గోరి మొదలికి దించు 
మట్లులే దెంతింకని మరియు నీమాయ, 


వలులంవటాల ముంచు భావబుచే (థమయించు 
నిలిచినచోట నెల్లా నీమాయ 


$83 


4(వలవి॥ 
౮౦ 


ఓనేనాః 


4 నేనా 4 


'యెలమి (శీ) వేంకటేళ యిటు నిన్ను.6 గొలువ6గా 


మలసి సొలసి నన్ను మన్నించె నీమాయ 


సామవరాళ 


తను€ చా నేమలంక చె వము మటివకుంళు 
మననులోనే కలుగు మవోామహిమ,. 


కనురెప్ప మూసితేనే కడ దాం జగ మెల్లి 
కనుచెరచినంత నే కలిగ( దాను 
నని చివుండుట లేదు నమ్మకపోవుట లేదు 
తనతోడిదే యిన్ని చా గలితేం గలవు. 


1 నేనాశ 540 


జవలవి॥ 
నలి. 


| తను. ౫ 


884 (శ్రీ తాళ్లపాక ఆన్నమాచార్యుల 


కడుపు నిండినంతనే కై పాయ రుచులెల్లా 
జెడిదపుటా(క లె Et వియుమాయను 
యెడనెడం జేందుగాదు యింతలోసే తీపు గాదు 
వొడలితోడివే యివి వుండినశ్తు వుండును 1తను6॥ 


అద్దములో ( దననీడ అంతటా మెరసినట్లు 
పొద్దు వొద్దు తనతోనే భోగాలెల్లా 
అద్దిన( శ్రీవేంక కుకుం డంత రాత్మ మైన వా(డు 
కొద్ది లేదాతనిమాయ కొనసాగుచుండును. జతను 54! 


"కేకు 294 శంకరాభరణ 
చవిజేసుక యిటు జర్గెదము 
జవచా(టకురో సంసారులార, ॥ వల్లవి ॥ 


యేదిచూచినా నెరవెరవే 
పోదిం గూడంగా పొదపించే 
ఆదికినాది వారి యొకండే 
పాదుగ( బుశ్లైడిభవములె వేరు ॥చవి॥ 


కలుములు లేములు కతఠింతే 
నిలుకడగలచే నిజమౌను 
యిలయును జగమును యిదే యిదే 
తెలిసి చూడ(గా దినములే ఘనము. ॥చవిః 


చెంతల నిందరు జీవులే 
బంతుల బుణ్యము. జాసమునె 
యింతట [శ్రీ వేంకకేళ్వరుంజే 
కాంతలు బురుషులగతులై_ నిలిచె. ఇచవి॥ 542 


అధ్యాత్మసంకీ ర్తనలు 


భూ పాళం 
హరి కృష్ణ మేలుకొను ఆదివురుషపో 
తరవాత నామాము తప్పకిటు చూడు 


'మేలుకొను నాయన్న మెల్లన నీతోడి 
బాలులడె పిలిచేరు బడి నాడను 
బాలు నింక నిదురలు చద్దికూళ్ళపొద్దు- 
(6 లా (a) 
వేశాయ నాతండి వేగ లేపే, 


కను దెరవు నాతం|డి కమలాప్తుం డుదయించె 
వనిత ౧ మొకమజ్జనము వడి 'చెచ్చెను 
మొనసి మీతండి యిదె ముద్దాడ( జెలగిన 
దనుజాంతకుండ యి (క దగ మేెలుకోవే. 


లేవె నాతం|డీ వీలీలంటు వొగ జేరు 
(శ్రీ) వేంకటా,దిపతి (శ్సీరమణు(డా 
దేవతలు మునులు జెందినచారదాదులు 
ఆవలను6 జాజేరు ఆకనమునందు. 


లలిత 


విశ్వాత్మ నీకంశు వేరేమియును€ గాన 
ఐశ్వర్య మెల్ల సనీయతివచందము లి. 


కలవు మతములు పెక్కు. కర్భభేదములగుచు 
కల వెల్ల సీయంచె కల్పితములే 
కలరు బచేవతలు బవాుుగతులమహిమల మెరయు 
అలరి వారెల్ర నీ యంగ భేదములే. 


౧. ముకమష్జనము_ముఖముకడుగుట. 


385 


1 సపఅవి॥ 
ళం 


గవపహారిజ 


హారి! 


[హరి॥ 548 


1! వి!॥! 
cra 


|| విశ్వా || 


886 (థ్రీ లా శ పాక అన్నమాచార్యుల 


ఘనమం|తే ములు ిక్కు_ గలవు వరముల నొసంగు 
ననిచి యవియె ల్ల సీనామంబు లే 
చెనగొన్న జంతువులు వెక్కు_లెన్నె గలవు 
పనిగొన్న నీచా సపరికరములే || విశ్వాః॥ 


'యెందును దగులువడ కేకరూపని నిన్ను 
కందువ గొలుచువాంజే ఘనపుణ్యుండు 
అందపు( శ్రీ) వెంకటాాదద్రీశ అన్నిటా... 


నందినపొందిన వెల్లా హరి నీయనుమ శే. || విశ్వా ।। 544 
నామంతం 
ఇషాపరములకును యిది నుఖము 
సహజావసే జరగ టినుఖము * వల్ల వి॥ 


(శ్రీరమణుజే చింతాయకు(డని 
వూరక వుండుట వెకనుఖము 
కోరకుండ౯గా గూడినయర్థము 
ఆరయ€ గెకొను టది సుఖము 11 ఇహ॥। 


వనముగానిపని వడి. దల కెత్తుక 

అనురునుకుగాని దది సుఖము 

౧యెసరెత్తుక లేళ్లివని తోలక 

పస€ దనవిధిం గలవాలు నుఖము. ఇహ ।। 
ఎక్కు. చంచలము పనచుక తిరుగక 

వొక్క సుఖంబౌ టురునుఖము 

యెక్కువ శ్రీవేంక శేశ్వరు శరణనీ 

నిక్కితిమిదె మానిజమే సుఖము | ఇవ || రర 





౧ ఈమూడవపాదము సుఘటి తార్గము కాదు, 


ఆఅధ్యాత్మసంకీర్త నలు 


లలిత 


వింటిమీ నీకతలు కంటిమి నీమాయలు 
బంటుల మచ్యుత నీవాలివారమయ్యా. 


శలెగిరి నీవల్ల నే కడగి (బ్రహ్మాదులు 
నిలిచిరి నుర లెల్లా నీవల్లవే 
తెలిసిరి మునులెల్లా దేవుడవు సీవేయని 
చలపట్టి వారి నీకు ళరణ నేమయ్యా 


నుతియించీ వేదములు నోరార నీమహిమ 
గతి యాయ వెకుంరమే ఘనుల కెల్లా 
(వతిలేనినీరూ-పే భావించేరు యోగీంద్రుల 
తతితో (శ్రీపతి నీక చాసులమయ్యా. 


ఆదె నీచక్రముచేత నడ౭గి రనురలెల్లా 
బదికిరి విప్రులు నీపాద సేవను 
పొదలి (శ్రీ వేంక యళ పొంది నీకరుణచేత 
ముదల వెనక నీకే మొ క్కేమంయ్యా. 


గుండ [క్రియ 


ఎట్టొకో దైవమా ఇదె నీకు శరణంటి 
తొట్రిననా బదుకుకు. దుదయు లేదు 


నాని యిీోజన్మ "మెత్తి నాటివెల్తా మ౭లచతి 
పూని యేమిటా విరతి పుట్టనేరదు 
కొనను ముందరవచ్చేఘనకర్మ పాశములు 


౧ పానిపట్లి(?) యించుకం తా భయమూ లేదు. 


౧ “పూనిపట్టి” కి శ్యావహారికరూపము కావచ్చు 


867 


ఇపల వచి!। 
య 


11 వింటి || 


| వింటి ।। 


॥ వింటి; 5646 


il పల్లవి i 


td! | 
చు 


868 శ్రేకా శ్లపాక అన్నమాచార్యుల 


పంచేందియముల( జిక్కి భావమెల్లా( జిక్కువడె 
అంచెిలమోశతముతోన అరయ లేను 
యుంచి నాదేహములోనిహేయమును సాల్మించె 
చంచలపుదుర్లుణాలు చక్కనై నా గావు. ॥ఎట్లొ ॥ 


నగుసంపదలచేత నన్ను నేనే మరచితి 
౧శెగువది వివేకించ6 దీర చెప్పుడు 
నిగిడి (శ్రీ వేంకశేళ నీవు నన్ను నేలంగాను 


జగ మెల్లా చెరంగ నే సాత్వికుండనై తి.  ఎట్టొ॥ 547 
రేకు 295 తెలు(గుకాంబోది 
ఇందునే తుదిపద మెక్కి. రిందరును 
మందరధర నీమహిమిదివో ॥ పల్లవ | 


మరిగినపుణ్యులమతిలో కోరిక 
పరమవపుహరి నీపొదములు 
గరిమ గోపికలు గావలెనన్నది 
వారి నీనంభోగ మదియేపో. 1 ఇందు ॥! 


పొంచి వేదములు పొగ జెడియర్ధము 
అంచెల గుణకథ లవి, నీవి 
పంచి యజ్ఞ ములఫలమై యున్న వి 
నించి దేవ నీ నిజపూజలెపో. ॥ ఇందు ॥ 


శై_వల్యమునకు( గడు దెరువై నది 
ఆవల నీశరణాగతియే 
(శ్రీ వేంక శేశ్వర చెవ్పె మాగురుండు 
మావద్ద నిదె నీ మంత్ర మెపో. ॥ ఇందు ॥ 548 


క St ముల కన 
౧. “తెగువడి పూ మ షా 


అధ్యాత్మసంకీ ర్రనలు 


సామంతం 


గోవిందుదానులమై కొనశెక్కుదుముగాక 
చేవేలువిధుల నమ్మి వెతంబడయగలమా 


మననులోవలిమామర్శము దెలియ లేము 
ఘను(డై నవారి నెట్టు గానంగలము 
తనువుతో భోగాలు తగులు వీండగలేము 
'వెనకకర్ణుపాళాలు వీఉించుకో (గలమా 


వడింబెళ్లే యిం[దియాల వద్దని మానుపలేము 
తొడరి సంసారము తోయం.గలమా 
బడిబడి నానాటిబతుకు చెప్పుకో లేము 
పొడలేటియితరుల బోధించ గలమా 


కొంకక ఆడినమాట గురుతు వెట్ట6ంగ లేము 
లంకె వేదవాక్యము దల౧చ౭లగలమా 
యింశా (శ్రీవేంక కేకు. డితంజే మా దేవుండని 
నంశకెలేకుందుముగాక జాలి(బడ( గలమా. 


బా 


పుట్టుగులు నొక్కు వుణ్యపాపములే వేరు 
'యెట్టునేసినాం చేసీ నేమి నేయవచ్చును 


పగలే రేయి యీబడి. గొన్ని జీవులకు 
వొగి నాకేయి వగలేౌ నొకరికిని 
తగుదైవ మొకంజే తమమతములే వేరు 
వగటుల విష్ణుమాయ (భమయించీ నిదివో. 
vol 3 F24 


కర9 


4 వ అపి | 
య 


౫ గోవిం 


ఇగోవిం॥ 


1గోవిం॥ 549 


కవలవపి॥ 
య 


॥ పుట్టు ॥ 


§70 శ్రీ కాళ్ల పాక అన్నమాచార్యుల 


నిలువెల్లా జేందే నెరిం గన్ని వృతములు 
కలచెల్లం దీపే కమృరం గొన్ని 
లు 
తలంపును నొక పే తత్వములే వేరువేరు 
చెలశేంగి విష్ణుమాయ చిక్కువెట్టి నిదివో ॥పుట్లుః 


ఇవామే పరము యెరి(గితేం గొందరికి 
మహి6౬ బరమే ఇవహాము మరొకరికి 
వహితో (శ్రీవేంక శేళు వలనని కొలిచితే 


సవహజపువివ్ష మాయ జారిపోను నపుజే పుట్టు! 5ల్‌0౮ 
_ కన్నడగళ 
చెవమా నీవే యిందు దయ దలంచుటగాక 

తోవనున్న జీవు లెట్లు తోనేరు నీమాయ ॥ పల్లవి ॥ 


౧ పలుచవుఅందు నెల్ల (పాణమె మిక్కిలి చవి 
బలిమి తీపులలోన: (బాణమే తీపు 
యిలె, ఖూజ్యులలోన నింతులే కడు(బూజ్యులు 
తలంచి జీవులు యట్లు చాంజురు నీమాయ "దేవల 


తగుచుట్టరి కాలలో ధనము చుట్టరికము 
జగతి గట్టనికట్టు సంసారము 
వగలైనగుణాలలొో వైరమే నిజగుణము 
జిగిం (ాణు లెట్లు ెలిచేరు నీమాయ. "దె వ॥ 


తమలో నెవ్హురి-కె నా తమజాతి తమనేర్పు 
తమకు 'సెక్కుడె తోంచు తక్కువనరు 
'నెమకి (శ్రీ) వేంక సుళ నీదానులశే కాని 


(భ మసినజీవులెల్లా ( జాయరు వీమాయ ఇ దై వ॥ లర్‌! 
౧ 'వలుచదువు' పూ. ము, పా 


ఆధ్యాత్మసంకీ ర్తనలు 


లభిత 


"ఆలిసిన వారి కింళఠా దేవుల యుండు 
కల(డన్నచోట వారి గల డటుగాన. 


అందు నిందు6 బోయి శ్రీవారిని వెదక నేల 
జొందితోడిరూపు లెల్లా( భజొరి నతంజే 
కొందరిలో నుండి ఇచ్చు గోరినట్టియీనవు లెల్ల 
కొందరిలో మాటలాడు. గొందరిలో నగును, 


లోన వెలి. జూచి పరలోకము వెదక్సేల 
యేనెలవైన వెకుంర మెదుట నదె 
పూని వొకచోట నెండ పొడచూపు నక్కాడనే 
నానినవెన్నెల గాను నానారితులెౌను 


చొక్క చెక్కి. యానందసుఖము వెదక నేల 
మక్కువ దా శాంతు(డై తే మతిలో నదె 
'యెొక్కువతో (శ్రీవేంక శుళ్వరుదానుడ నైతి 
వొక్క_(డే మాకిన్ని టికి నొడయండ్రై నిలిచె, 


భవుళి 
ఇంక మాబోంట్ల కది విధో 
కింకరులమని యుడిగెలు "పే కాక 


యెవ్వరు గడచిరి యింతకతొలుతను 
నివ్వటిల్లు వారి నీమాయ 
నవ్వుచు నీశరణాగతి నమ్మిన 
మువ్వంక కుకాదిమునులేకాకం 


§71 


1 BDO n 


1 Ba 


॥తెలి॥ 652 


1 వలవి॥ 
an 


క ఇంక ॥ 


$12 శ్రీ తాళ్ల పాక అన్న మాచార్యుల 


క్ర న్న వారెవ్వరు ఘన వై కుంరము 
వున్న తమగునీవురుమహిమ 
మున్ను నిపుడు నీ ముద్రలు మాంచిన 
అన్నీ టా ఘననన కాదులుగాక. 


'తెలియువాశెవ్వరు దివ్వజ్ఞానము 
చలనముగా 6 'జప్పుళా(న్రుములు 
యిలలో శ్రీవేంక శేళ సీ వారె 
చెలంగిరి శేషోదిజీవులుగాక. 


రేకు 296 సాళంగనాట 
ఎరిదరు గలిగిన నితనిలోనే 
ముందు వెనకలను ముఖ్యం విత జే. 


భవవిదూరు. డాపదృంధుండు వారి 
వివరించి కొలువ వేల్చ్సిత(డు 
కవళతో లభ్మీ కాంతు. డితండు 
రవిశశినేతుండు రతకుయడు. 


కలిదోవవారు(డు కారుణ్యనిలయు (డు 
వలెనను వారికి వరదుడు 
తల(పులో నగలతత్యం వీత(డు 
నులభు ఉత డరసిచూచినను 


(శ్రీవేంక శేళు(డు చి త్తజగురుండు 
ఇయేవలయంజాచిన నితంజే 
గోవిందు డితనిం గొలిచిచిమిదవో 


తోవయు గంటిమి తుద శెక్కితిమి. 


క ఇంర॥ 


iqosn 558 


జపలపి॥ 
లా. 


క ఎంద ॥ 


క ఎందో ౪ 


*ఎంద॥ రర4 


అధాన్షత్మ సంకీర్తనలు 


శుద్దవసంతం 
కను(గోననిది హరికల్పతము 
తనకు నిందులో. దగినంతె. 


నానాభేదములు నరులగుణంబులు 
నానారుచు లిప్‌ నవపదార్థములు 
జొ ననేదేది యటు గాదనేదేది 
వాని వానిఏవిధి వలసినయట్టు. 


నడచు [బబపంచము నడ పేవిధముల 
నడచు మాయ లెన్న (గ రావు 
విడిచేటి వేంటివి విడువని వే(టివి 
పడ(గయబడయగ నవి పర చినయట్లు. 


తెగనీక ర్మములు చేవాధర్శములు 


తెగనియాస లివె దినదినము 
తగు శ్రీవేంకట దెనము చానులు 


నగుదు రిన్నిటిని నటనలు చూచి. 


వరాళి 

అరిగాంవులము నేము అంత ర్యామివి నీకు (వు) 

యిరవై. నీచెప్పినట్టు యేమిసేతుమయ్య. 
గాలిం ముడిగట్టినట్టు కాయము మోచితిమి 

"శా లముగొల చితిమి కనురెప్పల 

జాలి రొప్పితిమి వట్టినటలనే యేపొద్దు 

యేల మెచ్చ వింకాను యేమి సేతుమయ్యా. 

౧ 'ముడె” రేకు జ్ర 


8738 


౪ పలవి ॥ 
యం 


1 కను(€ | 


4 కనుర॥ 


॥ కను6॥ ర5ర్‌ 


॥ వలవి ॥ 
0) 


1 ఆరి ॥ 


స్ట్‌ 4 (శ్రీతొళ్ళ పాక అన్నమాచార్యుల 


చుక్కలు లెక్కించినట్టు చూడగ మాజన్మములు 
వుక్కున€ గర్మిములకు నొడిగట్లితి (మి?) 
శెక్కు_లను వెంట వెంట? దడిరిగేము బంట్ల'మై 
'యెొక్కువాయ వెట్టి మాకు నమిసేతుమయ్యా ౫అరి॥ 


వాలు ౨ వొంగినటువలె( బచాయము మో చితిమి 
నాలుక కక్కిన వెల్లా నమనితిమి 
యోలీల (శ్రీ వెంక టేళ ఇంత చేసితివి 


'యలినవా6డవు ఇంకా నేమిసేతుమయ్యా, 1అరి॥ 556 
జంక రాభరణం 
మిగిలిన జ మింకమీ(6దట దేహికి 
అగవడు నొక పడె. డన్నంబు 8 పల్లవి il 


రతిం బగటివెలు(గు రా|త్రిచీ(క టికి 
సతము గాదు అది సరికి సరి 
అతిభోగములకు నా ర్రించుటకును 
చతురపుసంపద సరికి సరి *మిగి ౪ 


అలయపథ్యమున "శావధము గొనుట 
చలువకు వే(డికి సరికి సరి 
నిలిచినపుణ్యము నిండు(జావములు 
కలువు వెలువులకు సరికి సరి, 8 మిగ 


మహి మరణము ఎకు మరి పుట్టుగులకు 
నవాజ మందరికి నరికి సరి 
యివామున శ్రీవేంక శేశ్వరు. డాత్మకు 
సవహాకారి యతండు నరికి సరి ఇమిగి॥ 585 
హహ = తా డా రాలా 


అధ్యాత శ్రసంకీ _ర్తనలు 


మాళవి 
తెలుప(గరాదిది జేవునిమాయలు 
ఫల మెతింగరు యూ పట్టిన వెలి. 
పుట్టిరి దివిజులు పురుపో త్తమునం= 
దనే యణంగిరి యతనందు 
యి్లై యాతని యిందరతో సరి_ 
వెట్టి కొలుచు కు "వెను వెట్టి. 


హరివరముననే యందరు ఐదికిరి 
పరులవరము గని బడలిరి యనురలు 
యిరవెటి౭ గితని నిందరిలోవల 
నరగా మొుక్కుట సవాజపు వెట్టి. 


జీ వాంత రాత్ము(డు (శ్రీ) వేంక శుకుడు 
యవల (శ్రీలత్మీ యీతని దేవులు 
'వేవేలు సిరులు వీకి యొనంగిరని 
ఇావించువారికి( బట్టుదు వెట్టి. 


ముఖారి 


కలలోన నిట్లు నే కాపురము నిట్లనే 
నిలువు గల్లంద మో నిజముంద మో. 


వొక్క నాటి|పపంచము వొక్కానాటివల రాదు 
వొక్క-నిమవమువ లె నొకటి గాదు 
వక్కన మాయమై పోవు బడిబడినే వచ్చు 
నెకొ_ని కల్ల ందమో నిజమంద మా, 


$75 


1 తెలు:!, 


ఇ. "ఇలు! 


క తెలు జ 5568 


వల విక 
a) 


25 ఆ 


$78 ఢ్రీతా శ్లపాక అన్నమాచార్యుల 


పొద్దు వెడచేది గొంత పొద్దు గూ౭కేది గొంత 
చద్ది గొంత వేడి గొంత చవులు గొంత 


వొద్దనే కాలము నుండు వుండుండీ దవ్వయిపోవు 


నిద్దపుఃగ ల్లంద మో నిజమంద మో, 1కల॥ 


పావపుణ్యా లంెబనంటా. జాయవు సుఖదుఃఖాలు 
"ని ననుభవించ. బరసిపోవు 
యేపొద్దు (శ్రీవేంకటేశు జఇదలోనే వున్నాండు 


“యేపున( గల్లందమో యిది నిజమందమో, ॥కల॥ 550 


"కేకు 29 నారాయణి 
ఏంటిఏిచారము యెక్కాడి యాబారము 
మాటున జీవు( డింళేసి మాయల( జొరలును 
పరగ నూ శేండ్రబ్రతుకున కేకా 
ధర నన్నియును( గూర్చి చాంచుకొనేది 


పొరసి నానాసుఖభోగాలు ఛచింతించులాని 
పరమున కీపాటివయాస పడండు 


4 వలవి ॥ 
రా 


వ n 
కడుపు నించుకొరకు( గామనుఖమున కే కా 

చెడనివుద్యోగాలు 'సేయ6గోరును 

మిడిసి లోకము లెల్ల మెప్పించ నడచు(గాని 


చిడుముడి వారి మెప్పించే ననలే(డు, ॥ పంటీ ॥ 


సారె సారె జచ్చి చచ్చి జననము నొందేబెల్లా 
వూరంగలకర్మము లొగి(6 జేయుట 
మేర లేక నరులను మెచ్చుగం గొలుచుంగాని 


కూరిమి (క్సీవేంక'శేళు. గొలువ(గలే(డు. &1వంటి॥ 560 


అధ్యాత్మ సంకీర్తనలు 


దెసాయీ 


ఇభావములోనా బావ్యామునందును 
గోవింద గోవింద యని కొలువవో మనసా 


వారియవతారములే యఖల దేవతలు 
వారిలోని వే బవ్యూండములు 
వారినామములే అన్నిమం[తములు 
వారి హరి వారి యనవోమనసా 


విమ్ణునిమహిమలే విపితకర్శములు 
విషమ్షునిం బొగడీ వేదములు 
విష్ణు. డొక్కా(జే విశ్వాంత రాత్ము(డు 
విమ్ణు విష్ణువని 'వెదకవోమనసా 


అచ్చ్యుతు. డిత(జే ఆదియు నంత్వము 
అచ్యుతుంజే యనురాంతకు(€డు 
అచ్యుతుండు (శ్రీ చేంళటాదిమీంద నిడి 
అచ్యుత యచ్యుత శరణనవోమనసా 


గుండ (క్రియ 


అంతయు నతనిమవోమహిామే అత. 
ఇంత సేసినా నెట్టయిన నవును. 


రావలెనన్న ఏ రాక మానవు 
పోవలె నన్న ఏ పోకుండవు 
ఆవలసీవల వలమటలే(టికి 
బై వమొక్కండే తగిలినగుజుతు. 


877 


[1 వళలవి॥। 
య 


॥ mెావ॥ 


1 భావ ॥ 


౪ భావు 561 


ఇ పఇఖవి క 
na) 


గ అంత ణి 


878 శీ తాళ్ల సాక అన్నమాచార్యుల 


కాయపుగుణములు కలిగినవే భువి- 
నీయడ జీవుడు యిటు గలంజే 
ఆంరుమిందు౯ గా దవునన నెవ్వరు 
ఇాయజగురు. డొక్కాంజే _పేరకుండు 


అంతరంగమే యాతృ్మజ్ఞానము 
వింతగు వెలపల వెడమాయ 
చింతించి ర&ించ (శ్రీ వేంక మేకుండు 
మంతుశెక్కె నింక మతకములేల. 


సాళంగం 
ఒక్క(డే దైవం బున్నతు. జీతండు 
తక్కినతల(పులు తిప్పుందెరువులు. 


పురుషుల శెల్లా( బురుపో _త్తము(డు 
సుశేం[చాదులకు సుశేంద్రుండు 
వారునికి నజునికి నవ్వలిమూరితి 
వారి ఇతడే పరమాత్ముడు. 


వేచాంతంబుల వేద్యుC డీతండు 
ఆదికినాదియునన నితంజే 
మేదిని నరులకు మేదినీశ్వరుండు 
యేచెన( జూచిన నీశ్వరు. డితయే. 


'యెక్కువలశెల్ల నెక్కువ యీతండు 
మక్కువ మరునికి మరు డిత(డు 
యిక్కడ (శ్రీ) వేంక ేకుండై మిగుల 
పళ్కన నిదివో (ప్రత్యక మితండు 


అంతే! 


॥అంత॥ 562 


ఇపఅపి॥ 
™ 


i ఒకు 1 


1 ఓక్క. 6 


॥ ఒక్క్ల6 ॥ 58 


అధ్యాత్మ సంకీర్తనలు 


శ్రీరాగం 
ఓవోే నిలిచిన డొకటిదియే 
(శ్రీవారిసాకారచింతనము 


పంచమం వేదపుపద్శాతు నామము 
అంచె బాపహార మౌవషధము 
పంచల. వీతాంబరుళరణాగ తి 
ముంచినయజ్ఞానమునకు దీపము 


విందులకుడుపులు విమ్లుకీ ర్రనము 
చందపువై కంర(ము?) నంబళ ము 
పొందుగ నచ్యుతు(బూజించుపూ జలు 
కిందట. గొన శెక్కెడినిచ్చెనలు 


కట్టినముడుపగు ఘనకృష్ణ భక్తి 
ముట్లిన పాపవి మోచనము 
యిశ్షై (శ్రీవేంక శుళ్వరుకృప యిది 
పట్టినవారికి బలువగుకొమ్ము(మ్మ*). 
లు 


శంకరాభరణం 
వేదము దీర్చదు వేరే శాస్త్రములు 
'యేదియు. దీర్చదు యిది నీమాయ. 


నీవల్ల బదికిరి నిండు దెవతలు 
నీవల్ల ననురలు నెలింజెడరి 
ఆవల నిందరి కాత్మవు నీవే 
చేవదేరె సీచిక్కులే భువిని. 


౧. “వేదము” కావచ్చు. 


879 


ఇఓవోో ॥ 


॥ టవోో ॥ 


ఓహో ॥ 564 


ఇ పలవి!?। 
యం 


॥ వేద ॥ 


880 శ్రీ తాళ్ల పాక అన షమాచార్యుల 


నెమ్మి బాండవుల నీవారంటివి 
కమ్మర విడిచితి కౌరవుల 
యిమ్ముల నీవావి యిద్దరి కొక ళు 
తఆెమ్మలాయ నీతీరనిచిక్కు_* 


జగమున నీదే స్వతంత్ర మెల్లా 
నెగడినజీవులు నీవారు 
తగు (శ్రీ, చేంకటదయివమ యిన్ని యు 
"ఆగి నీదాసులు ెలిసినచిక్కు. 


"రేకు 298 చేవగాంఛార 
మాయామోవాము మానదిది 
(శ్రీయచ్యుత నీచిత్తమే కలది 


యెంత వెలు(గునకు నంతేచీంకటి 
యెంత సంపదకు నం తాపద 
అంతటా నెవధ మపథ్య మును సరి 
పంచే మిగిలెను వేను కలది 


చేసినకూలికి జీతమునకు నరి 
పూసినక ర్మభోగము సరి 
వాసులజన్మము వడి మరణము సి 
ఆసల మిగిలిన దలపే కలది. 


మొలచిన దేవాము ముదయుటకును సరి 
తలంచినదై వము తనలోను 
యిలలో (శ్రీవేంక చేశ నీ కరుణా 
గలిగినమా శెల్ల ఘనతే కలది. 


॥ వేద ॥ 


॥వేద॥ 565 


॥ పలివి ॥ 


మాయా ॥ 


ఇమాయాోా ॥ 


*మాయా॥ 566 


అధ్యాత్మ సంకీర్తసలు 


సాళంగ నాట 
చేకొని కొలువరో (శ్రీనరసింపహాము 
(శ్రీకరమగు నిచె (శ్రినరసింవాము 


వెడలేటివూర్పుల వేండిమి చల్లీ 
చిడుముడికోవపు. శ్రీనరసింహము 
గడగడవడంకేటిగండస్థలములు 
౧జెడలయ గదలిచీ (శ్రీ నరసింహాము 


వంకరగోళ్ల వై పులు వెదకీ 
చింకచూపులను (శనరసింవాము 
హుంకారంబుల నుదధులు గలచీ.- 
నంకిల (శ్రీపతియగు నరసింవాము 


వదనము దిప్పుచు వడి నసురమేను 


౨ చ్నిదుపలు చేసెను _శీనరసింవాము 
అదివో (క్రీవేంకటాది యెక్కి. యిటు 


చెదరక నిలిచెను _శ్రీనరసింహము, 


వరాళి 
అతనిలోనే యణ నన్ని యును 


క్రతలెనె్న నా6 గలవు కమలాతుం గనరో 


యిసుక లెక్క_వెట్లికే నెంత్రి నో గలదు 
ఆసముదించనిపుణ్యా లటువంటి'వే 


వసగానివెక్కు. దేవతల గొలుచుకంళు 
నుసరాన వారి వారై సుఖయించరో, 





dsl 


1 కొ ॥ 


1; చేకొ | 


1చేకొ ౩, 567 


(వల వి! 
oY 


ఏ అత॥ 


౧. “జెడలు” వ్యావహారికము యతి. ౨. “చిదృపలు" రేకు. 


882 శ) తాళ్ల పాక అన్నమాచార్యుల 


గోడ గడుగంగ€ బోతే, గొనదా౯కా రొంపే 
ఆడుకోలుతర్క వాదా లటువంటి వే 
వాడిక నారుమళాలవా.డ్రై తిరుగుకం టే 
యీడ'నే (శ్రీపతివా ర్రై యీ జేఠరో 1 అత ॥ 


మననున. జూలు చాగిచే మట్లు లేదు మేర లేదు 


అనుగునంసారఖథోగా లటువంటివే 
దినదినతపముల( దిదిపులవుకంకే 


శనీసి (శ్రీ పంక శుళుదానులై (బదుకరో neg, 566 
సౌ రాష 
మరల విచారించితే మంచముకిందే నుయ్యి 
విరుల వారివారై రి శివాదులు ॥ పల్ల వి॥ 


ఆజేటిమాటల కెల్ల నాది నంతము లేదు 
పీడనికర్శములకు విధి లేదు 
'తాడుపడ్డమననుకు దైవము విష్ణుణకేయని 
పాడి కొలిచిరి తొలి (బవ్య్చోదులు మర 


వుట్టిపడేజన్నమ. ల కూరట యుందూ లేదు 
౧ కట్టడి ఇం|దియాలకు గతి లేదు 
తటువడ్డజీవునిక చె వము (శ్రీవారియని 
యి మొరయిడిరి యిం(చాదులు. కవ 


కప్పినయీూమాయలకు కడవ రెందూ లేదు 
తిప్పనివారిభ క్షికి( దిరుగు లేదు 
వొప్పుగా (శ్రీవేంక టేకు డొక్కండే చై వమని 
చావ్పువట్ట కొెలిచిరి శుకాదులు, గమ 
౧ “కట్టిడి, రేకు, చ్యావహారికము కావచ్చు 


అధ్యాత్మ సంకీర్తనలు 88కి 


సామవరాళి 
ఏవల్ల సెంగాము ౨ లిశక నేవి అన్నియు సీలోనే 


ళం 

(శ్రువల్ల భుండ నిన్ను 6 జేతితిమి నేము ॥పలవి ॥ 
కగుణనిర్లుణములును సావయవనీరవయవ-_ 

మగు€ందర్క్శవాదకలవాములు ఘనము 

జగములో చదువులును సంశయంబేకాని 

తగనీదు నీమాయ తెలియవనమా “వవ ॥ 


వేదమార్షము గొంత వేదచావ్యాము గొంత 
పోదిమతముల వారిపోరు ఘనము 
పాదై నమునిరుషులు బహుముఖములే కాని 
సోదించి వెకమాట చూపంగ లేరు 1 పవ ॥ 


వెన గర్భ మొకవంక విజ్ఞాన మొకవంక 
వనగావు రెంటిబలవంతములును 
వసుధ (శ్రీ చేంక కేళ్వర వీవు గావు మి€క 


ముసుంగు వెట్లినవాదు ముగియదెంత్ర నా. ।వవ॥ 5/0 
బి 
సర్వాత్మకు(డవు న ర్యేశ్వరుడ నా- 
పూర్వాపరాలు నీకే భువి సమర్పయామి. ॥ పల్లవి ॥ 


వేగిలేచి జేం జేసేవడచేంత నీ చేంతే 
ఆగడపుమాటాడిన నది నీ మాకే 
ఆగము భోగములు నా యన్న పానాదులు మరి 
(శ్రీగురుండ నాలోని చింతయు నీ చింతే 1 నర్వాా ॥ 


౩ “లి(కనేవిఆ) న్నియు” పూ ము పా తాళము చెడుననుభయముతో 
(కనెవి అ) అక్షరములు చిప్పగుర్తులో ఉంచిరెమో? 


$84 (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


కోవము శాంతములును గుణావగుణము నా. 
రూపును నీ సాకారరూసమే 
పాపవుణ్యములు నొ [(పాణవాయువులును 
(శ్రీపతి నా సంసార సేవయు నీనేవే. 


ఉదయా స్ప్వమపుదినా లున్నాండ నీ దినములే(?) 
యెదురు నేను నీ వాడ నింతా నీబె 
అదివో (శ్రీవేంక చేశ అంతరియామివి నీవే 
నిదుర మేల్కౌనుటయు నీ మహి మేడ్‌ 


రేకు 299 శంకరాభరణం 


తన చితముకొలంది తమకించ నింకనేల 
మననువచ్చినప్పుణజే మన్నించీ€గాక. 


కొండలందు నదులందు' గోరి యాకసాన భువి 
నిండియున్నా (డు తెలు తే నీలవర్లుండు 


అండనే నాయందు లోకులందు నుండుటరుదా 


గండికా (డె తనమాయ గాననీ,డుగాకం 


గారియె పంచమ(వో?) బాద్యగతులై_ శబ్దముశీ 
ఆలకించి పలికీని యాదిమూరితీ 
నాలుకకొవనే వుండి నానా ఖావలాడీని 
కాలముతో నెదిరికి. గాననీ(డుగాక. 


వేదమందు శా(స్త్రమరిదు వేవేలు వాదములందు 
పాదుకొని బోధించీ. బరమాత్ముండు 
యీదెననే (శ్రి, వేంకేుళు(.డై పొడచూవె 
గాదిలితనచానుల6 గరుణించీంగాక. 


కి సత్యా ॥ 


॥ సర్వా ॥ 671 


క పఅవి॥ 
య 


కతన ॥ 


తనే ॥ 


ఇతన ౪ 5/2 





ఆఊలిత 


(శ్రీపతి యొ॥కంజే ౧శరణము మాకును 
ఇజీప యితండె మతి ఆరగోేది 


ఆసలు మీగులా నాతుమ నున్నవి 
యీనులేనీనుఖ మెక్కడిడి 
చేసినపాపము చేతుల నున్నది 


"మోనపోనిగతి ముందర నేది ॥ (క్రిప it 


కోవము గొందుల గుణముల నున్నది 
యేవున నిజనుఖ మిక నేది 
దీపనాగ్ని తోం దిరిెగటిదెవాము 
వి విరతికి( బది 

పంచేం[దియ ములవాలిటిబదు కది 
యించుక నిలుకడ కెడ యేది 


'యెంచ6గ (శ్రీ వేంక కేశ్వరు. డొకజే 
పంచినవిధులను పాభించు€గాక,. క (శ్రీవ: 578 


మూళవిగెాళ 
నారాయణ నీనామమహిామలకు 
గోరం భోవుటకు గొడ్డలి దగునా. ॥ పల్లవి ॥ 


వారియని నొడిగిన నణ(గేటిపాపము 
సిరుల నేను నుతిసేయ6గంలనా 
పరగినపిచ్చుక వె |బ వ్మో(న్ర్రము 
దొరకొని వూర ౩ తొడిగినయట్లు. ఇనారా ॥ 
-వ్యావహా౭ళముగ శ శరణమా అనయా? లేటన్ని యతిళంగము. 


౪0! 3 - [౧ 25 


388 (శ్రీ తాళ్ల పాక అన్న మాచార్వ్యురి 


అచ్చుతయన/గా నందెటివంపద 
యిచ్చల నెంచిన నిల గలవా ' 
కొచ్చి కొచ్చి యొకళొండంతకనకము 
వెచ్చపు(బోంకకు వెల యిడినట్టు, 


యెదుటనే (శ్రీవేంకటేశ్వర యనంగాం 
బొదిగెాటితపముల పుణ్యము గలదా 
కదిసి సమ.[దము గడచి వోడలో. 
జిదిసి యినుము దెచ్చినయట్లు 


లలిత 
నీ పెటు దల(చిన నిఖలము నక 
యేవల స్వతం|తమింఆా నీది 


యే(టిపురాకృత మెక, డికర్మము 
చా-టక వారి నీదయ గలిే 
నీటున నిన్నియు సీ కల్పితములు 
పాటించి నీవే పాపంగలేవా 


యక్క డిజన్మము లెక్కుడిమరణము _ 
లొక్కండవె నీవు వొద్దంశు 
యెక్కువ నిందరి నేలెటివాండవు 
యిక్కడ. గొలిచితి మితరము లేలా. 


యేది పొపము యేది పుణ్యము 
పోదిగ నీచే పొమ్మంు 
చేదో డిందుకు (శీ, వేంక కేళ్వర 
అదెన నిను శరణంటిమి గొంత, 


షక చరా |) 


;1నారా।। 574 


వల వీ 
య 


॥నీవె॥ 


1నీవ ॥ 


*నీవె॥ 55 


అధ్యాత్మసంకీ _ర్తనలా S87 


ముఖారి 
నానా(టిబదుకు నా(లుక్ము 
“కానక కన్నది శ_వల్యము ॥ పల్లవి ౫ 


పుట్టుటయు నిజము పోపుటయు నిజము 
నట్టనడిమిపని నాటకము 
యెట్టనెదుట( గల ద్మీవపంచమును 
౧కట్ట(గడవటిది కె వల్యము* నవానా6 | 


కుడిచే దన్నము కోక చుుడిది 
నడుమం[తపువని నాటకము 
వొడింగట్టుకొనినవు భయకర్ణ్మములు 
గడిదా౭టినపుడే కైవల్యము నానా ౫ 


తగదు పాపమును తీరదు పుణ్యము 
౨నగి నగి కాలము నాళటకము 
యెగువనె (శ్రీవేంక శేశ్వరు. డేలిక 


గగనముమీందిది కె వల్యము ।॥నానా౪ 576 
సాళంగనా(యటు 
ముద్దుగా రేయ+ "దముంగిటిముత్యము పీండు 
తిద్ద రానిమహిమలదేవకిసుతు(డు ॥ పల్లవి & 
అంత నింత గొల్లెత లఅరచేతిమాణిక ము 
వంతమాజేకంనునిపాలివజము 
కాంతుల మూడులో కాలగరుడపచ్చ(బూస 
చెంతల మాలోనున్న చిన్ని కృష్ణుండు. ముద్దు కే 


౧ '“కట్టంగడవటిలో అరసున్నచింత్యము. ౨ “ఎగినగి ? నరిగ అతుకుట అేదు 


888 శ్రీ తాళ్ల పాక అన్నమాచార్యుల 


రతిశేలి రుక్మిణికి రంగు మో వివగ డము 
మితి గోవర్సనపుగో మేధికము 
సత మై శంఖచ (కాలసందుల వైడూర్యము 
గతియొ మమ్ము6గా చేటికమలాతు(డు, 


కాళంగునితలల చె 6 గప్పి నపుష్యు రాగము 
యేలేటి శ్రీవేంక టా(ద్రియిం [దనీలము 
పాలజలనిధిలోన€ జాయనిదివ్యరత్నము 
ఇాలునివళలి. దిరిగి బద్భునాభుండు 


౧ నేకు 800 చేసాశు 


ఇందరు నెణీ(గిన దీ బదుకు 
పొందినచా.(౯ా భోగించవలయు 


పొట్టంబొరుగు లివె పుణ్యపాపములు 
నట్టనడుమనే నాబదుకు 
వెట్టిమోపువో వెడ సంసారము 
ముట్టిన దా(౪౯ా మోవంగవలిను 


తోడునీడ యిది తొల(గనిజన్మము 
యేడకుం బభోరాదు యీబదుకు 
వీడనికట్లు "వడ పడయానలు 
వూడినచా(య కా నుండ(గవలిను 


చేతిలో ధనము (శ్రీ వేంకటపతి 
యీతనితోడిదె యీబదుకు 
ఆతుమలోనే యలవైె కుంతము 
ఛాతు మాతుగని తల(చగవలళెను 

౧ వూర్వమ్ముదణసమయాని కీరేకు దొరక లేదు, 


॥ ముదు ॥ 
ద 


ఇముదుః $77 
౯) 


జ ఇందో ॥ 


॥ ఇంద ॥ 


* ఇంద ॥ 5/8 


ఆధ్యాత్మనంకీ _ర్తనలు 889 


అభిత 
నీచే యంతర్యామివి నీవువ్న దేవై కుంతము 
అనల బరమవదమన నింకా గలదా ౫ వలవి*॥ 


యిందరు జంతువులు నీవిచ్చినరూపులు మోచి 
బొందితో నీకే నెలవై పుట్టినారు 
కందువ నీ (ప్రపంచవుకే ంకర్యములు చేసి 
అందిరి జీవన్ము క్తు లదివో చాలదా ॥ నీవే ॥ 


యేలిక వంచినపనే యిందియభోగము లెల్ల 
తోలితోలరి రాచాజ్ఞ తోయకున్నారు 
కాలము నిన్ను( జబాయరు గర్భగోళమం దున్నారు 
యూీూలోక మే సాలోక్య మిది యింత చాలచా *నీవే॥ 


జ్ఞానము నజ్ఞాన మేది స్వామి కార్యములోన 
మానక నీవనులలో మత్తులై నారు 
(కీనాథు(డవు నీవే (శ్రీ వేంక శ్రీశ్వర 


నినాటకములోనే నిత్యులై ర చాలదా 1నీవే॥ 579 
ధచన్నాని 
వరిణామమే మాకు. బతివి నీవు గలుగ 
శరణాగత మాకు సకలరతయ్యా ॥ పల్లవి ॥ 


నుదుట (వాసిన(బాత నూటికి నీతిరుమణి 
ఆెొదు కేది మాకు నేడు యేడులోకాల 
సెదవిమీ(దటి తేన “పీరుకొ నేవీజపము 
అదన మాకు నదివో అక్కర లేదయ్యా ॥ సరి & 


8yU శ్రీ కార్ల పాక అన్నమాచార్యుల 


చేతికివచ్చినసొమ్ము చే నీళశంఖుచ్యకాలు 
ఘాతల మాకి(క నేది గడమలేదు 
నీతితో వెనుబలము నీదానులసేవ 
రాతిరింబగలు నిదె రాజుల మో యయా ॥ వరి ॥ 


తొ ల్రింటిపుణ్వఫలముతోడనే సీనంకీ ర్తన 
తల్లి దండి నీవు నీతరుణియును 
యెలగా (శ్రీ వెంక మేళ యిన్నియు గలిగె మాకు 
య 
చల్లయా (అతికితిమి జయనందవలర్యూ ॥పరి॥ 580 


పాడి 
ఇందులోన చే నెవ్వరింటోలుదు 
అంది నీచాండ 'నేననుకొంటింజుమ్మీ ॥ పలవి। 


3 


జలజనాభ నీ శరణనువారలు 
అల నారదసనకాదులు 
కెలన మరియు నీ ౧ కింకరవర్హులు 
తెలిసిన బవ్యోది దేవతలు । ఇందు ॥ 


నోరార వారి నిను నుతించువారలు 
చేరువనుంజేటిశేపాదులు 
ఛారుణిలో నీచాసాన(ను?)దాసులు 
మారుతిముఖ్యులు మవోమవాులు జ ఇంద ॥ 


బడి నీచే ము_క్తివడసిన వారలు 
సుడిగొనుమునిజనకుకాదులు 
కడంగిన(శ్రీ వేంకటపతి నీవే 
తడవి నన్ను దయదల(చుమీ ॥ ఇంద ॥ 581 


౧ కింకరాః ఇవ వర్హంకే ఇతి కింకరవర్హినః' దానితత్సమ మిది కావచ్చు 


ఆధ్యాత్మ సంకీర్తనలు 


శుద్దవ సంతం 
అత య.ంబగుమోతు మందుకు తగుంగాక 
ఖథయీంచువండ్రకు. (బాలా మీంద్‌గునా 


కొండంతవసిండ్‌ కలగూర 3౩ వెల ఎముడిన-- 
నిండినవివేకులకు నేరమిదిగా-దా 
దండమిడి వారి నిన్ను దల౭చినఫలం బెల్ల - 
నండ పాపము వాపుమనుట కిది దగునా 


గుఠంలుతుగలరత్న ంబు గుగ్నిళు గెనలగ వెల. 
వజఅచుళకు తన బుద్ది పాడౌట గాచా 
అ౭కీము౭ీ వారి నిన్ను నర్చుంచుఫల మెల్ల 
క అకుందనదేవాభోగముల కనందగునా 


"కాము ధేనువు. దెచ్చి కానుక వెలకొనంగ 
కామించ నధికులకు కడులగొరతగాదా 
(శ్రీమంతుండై నట్టి, క్రీ పంక మేళ న్‌ు 
"నెవుమున.6 గెలిచి తుచ్చెము లడుగందగునా 


'దెసాళం 
ఎవ్ల్వురము నేమిసేనే మేమిగడమలు నీకు 
రవ్వగా శరణంకు రతు౦ంచుటించే 


అందరు "జేసినక ర్మము లవి నీకు జీవనమె 
ఆంది జీవించేవంకు నదియూ (6 గాదు 


891 


Ron 
ae 


1 అతు ॥ 


౧ అతు క 


"అత ॥ 582 


౫ పఅవి॥ 
ne) 


కొందరు నురల(లుఫ్ఫితోడ కూడిరా (గా ననురల= 


యిందరి గెలిచేవంశు నిదియూ.: గాదు 


కి ఎవ్య 


$8 (శ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 


వొకొచోటం గలవు వేరొకచోట లేవంశు- 
నకటా యెంచీచూచిన నదియూ గాదు 
మొకమిచ్చి వొకగుణమున( దిరిగేవంటే 
సకలగుణు(డ వాజబాడయు. గాదు ॥ ఎవ్వ ॥ 


కపట మీదనరాదు కడునపునన రాదు 
వుషమిందరాదు వల్ల కుండ (గ రాదు 
యెపుడును (శ) వేంక పేళ నీ చి త్రమింళే 
విషరీశములు లేవు వెలితీ లేదు ॥ ఎవ్వ॥ 688 


(శ్రీః (శ్రీః (శ్రీః 


1.వ అనంబంధవంం 


అకారాదిగ రాగ్యసంకీ రన సంఖ్యాసూచి 
అవాలి 


రాగములు 


ఆహిరి 


ఆఅహిదినాట 
కన్నడ గౌళ 
కాంబోది 
కిచారగాళ 


గుండ|క్రియ 


గుజరి 
లా 


గళ 
"తెలుంగుంగాంబోది 


"దేవగాంధారి 


"గసాతీ 


సంకీర్రనసంఖ్యలు 


7, శీర, 60, 84, TY, 95, 
206, 286, 811, 


86 


410. 


147, 200, 


47, 216, 244, 209, 829, 429, 551. 


ఎం 80, 129, 201 


427, 


22, 88, 58, 96, 109, 111, 188, 800 
802, 807, 810, 812, 876, 407, 462 


547 562 


14, 20, 72, 85, 108, 191, 254, 806, 


9851 428 
.... 68, 189, 528 
548. 


= 80, 82, 86, 44, 86, 106, 127, 186 
168, 162, 181, 207, 224, 247, 278 
255, 884, 850, 855, 859, 404. 485 
441, 455, 469, 508, 528, 5681, 566. 


49, 78, 90, 


102, 116, 182, 


140 


177, 205, 211, 228, 246, 260, 266 
288, 299, 319, 888, 841, 


412, 440, 524, 5682. 561, 578 


899 


రాగములు 


దేసాళం 


ధన్న్నాసి 


894 


సంకీ_ర్తనసంఖ్యలు 


4, 50, 61, 81, 84, 125, 146, 150 
178, 188, 196, 281, 287, 246 
268, 287, 809. 858, 401. 415, 461 
476, 498, 509, 517, 588 


= 8. 16 79, 118, 117, 151, 174, 210 


218, 241, 272, 297, 815, 840, 881 
898, 408, 488, 580 


= 215. 


5, 42, 188, 155, 202, 282, 274 
845. 8౨06, 518 


= 270, 422, 560. 


66, 68, 88. 92, 167, 179. 280 
256, 25, 271, 804, 825, 846, 868 
877, 469, 487, 499, 5611. 521, 525 


581. 


= 294, 


2, 6, 24, 54, 58, 74, 88, 94, 101 
108, 104, 119, 170, 176, 159, 1965 
222, 240, 260, 257, 277, 286, 808 
805, 818. 820, 848, 840. 858, 868 
886, 891, 891, 897, 418, 484, 449 
454, 457, 466, 467, 502, 510. 519 
550, ల5కి, 571 


దాగములు 


జౌళి రామ|కీయ 
భుూూ పొలం 
"ఇ రవి 


లాం 


మంగళ కేశిక 


మలపవారి 


మాళవి 


మాళవిగ్గాళ 


ామ్ముకియ 


గాయ గళ 


895 
సంకీ రృనసంఖ్యలు 
48, 420 


55, 107, 212, 262, 298, 848, 892 
894, 898, 484, 548, 


87, 99, 160, 221, 248, 275, 409 
488, 498, 627 


182, 875, 428, 424, 


. 1569, 228, 296, 885, 862, 878, 896 


488, 580 


1, 15%, 281, 865, 3719 885, 475 
489, 501, 558 


85, 45, 145, 178, 226, 258, 405 
479, 674. 


48, 51, 62, 112, 171, 214, 220 
225, 229, 285, 278, 279, 290. 882 
897, 869, 887, 418, 489, 496, 504 
559. 578 


. 17, 21, 27, 105, 188 148, 176 


186, 217, 288, 234. 291, 817, 821 
888, 402, 411, 488, 486, 442, 458 
464, 471, 491, 497, 508, 522, 688 
ర్‌శ0. 


844. 


రాగములు 


లలిత 


వరాళి 


వసంతం 
వనంతవరాళి 


శంకరాభరణం 


శుదవసంతం 
[ 


(శ్రీరాగం 


396 
సంకీ ర్తనసంఖ్యలు 


1i, 15, 18, 19, 29, 52, 57, 67, 76 
98, 114, 118, 121, 180, 184, 152 
168, 169, 172. 180, 184, 190, 198 
197, 199, 208, 288, 261 268, 2176 
808, 814, 828, 827, 880, 888, 871 
872, 874 878, 888, 884, 889, 890 
895, 416, 417, 426, 426, 481, 482 
487, 444, 446, 418, 458, 460, 470 
478, 481, 492, 526, 5686, 589, 544 
546, 552, 578, 575, 579, 


9, 70, 91 128, 187, 204, 249, 288 
298. 818, 828. 414, 478, 490, 515 


556, 568 


= 495. 


84, 141, 248, 852, 588. 


29, 25, 41, 46, 78, 110, 181. 187 
149, 167, 168, 185, 242, 280, 289 
816, 886, 860, 882, 421, 480, 489 
477, 480, 514, 529, 542, 55”, 565 
5/2, 


= 69, 185, 218, 822, 867 450, 466 


474, 485, 587, 555, 5682. 


28, 59, 82. 155. 165, 209, 849 
866, 445, 4852 505, 564. 


రాగములు 


సానుంతం 


సామనువరాళశి 


సాూళంగం 


సాళంగనాట 


సొ రాష్ట్రం 


పొందోళ వసంతం 


B97 
సంకీ ర్త నసంఖ్యలు 


18, 88, 71, 75, 89, 97, 116, 190 
126, 166, 166, 194, 198, 208, 297 
250, 259, 267, 292, 295, 881, 889 
847, 854, 857, 861, 870, 400, 408 
406, 448, 447, 458, 472. 494, 518 
580, షీర్‌, 549 


* 264, 541, 570 


10, 100, 124, 419, 451, 462, జీర 6 
ర్‌రిలీ, 


వి 12, 26, 81, 40, 56, 65, 87, 98 
122, 128, 142, 148, 144, 161, 164 
192, 219, 284, 289, 251, 282, 801 
824, 826, 856, 864, 880, 459, 468 
500, 507. 512, 516, 584, 585, రర్‌& 
567, 577. 


589, 


262 


౧వ అనంబంధవరిం 


అకారొదిగ సంకీర్తన, రాగ, సంఖ్యాసూచి, 


సంకీ రనమొదలు 
అట 


అంబ బా 
అంతటి 
అంతయు 
అంత రాత్మ 
అంతర్యామీ 
అ౦త వాని 


ఆందరికీ 


అంచా(కానమ్మ లేక 


అందాొ( కావే పవ 
అందితిని 
అక్కటా నీమాయ 
అక్కటా రావణు 
ఆక్కడ నెక్కడి 
అక్కలాల 
అఖభిలలో క 5 
అచ్చుత 

ఆచ్చుతు 
అటమీంద 
అణానూ|[తపు 
అతంజే వర(బ్రవ్మా 
అతనినమ్మ 
అళనిలోనే 
అదివో నీ 


రాగము 


సాళంగ నాట 
'డేవగాంఛారి 
గుండ[కియ 
ధన్నాని 

లభిత 

ధన్నాసి 
మాళవి 

లలిత 
గుండ|కియ 
ధసన్నాని 
ఆహిరి 
దేసాళం 
ధసన్నాసి 
శంకరాభరణం 
రామ (క్రియ 
శంకరాభరణం 
దేసాళ 

ఖరవి 
సామంతం 
లభిష్‌ 
వనంతవరా ళి 
వరాళి 
సాళంగనాట 


సంకీ_ర్తనసంఖ్య 


14లై 
241 
562 
272 
458 
118 
281 
186 
810 
898 
206 
498 
840 
149 
ర్‌22 
28 
2465 
498 
847 
470 
588 
568 
560 


సంకీర్తన మొదలు 


అద్దిరా వో 
అనంతమహిమ 
అనిరావణు 
అనిశము 
అన్నిటా నాపాొలి 
అన్నిటా చేరుపరి 
ఆన్ని టికి 

ఆన్ని టోమూ లంబ 
ఆన్ని యు (జదివి 
అన్నియు 
అన్నియు నీ 
అభయ 

అ మ్మేదొకటి 

అ య్యోనా'నేరమి 
అ య్యూవికల్ప 
అయో్యనచా 
అరసినన్ను 
అరిగా(€పులము 
అరుదరుదీ 
అటీముటీ (జూడంబో తే 
అల్ల నాంజే 
అవధారు దేవ 
ఆవధారు రఘు 
అవధారు సకల 


అవా పసక ల 


J89 


రాగము 


సాళశంగ నాట 
'దేసాళం 
సాళంగ శాట 
సామంశం 
లఠిత 
రామ|కిన 
లఅభిత 
రామ(్యకియ 
సామంతం 
మాళవి 
మాళవి గాళ 
'జొళిరా నుుకియ 
బి 

ఆహిారీ 

లలిత 

గుజ్జరి 

లలిత 

వరాళి 
అహిరినాట 
'డేవగాంభారి 
'దేనాతీ. 
సాళంగ నాట 
లలిత 
ముఖారి 
వ్రాలి 


సంకీ రనసంఖ్య 


26 
81 
81 
520 
16 
188 
481 
491 
854 
879 
85 
420 
1/6 
89 
ర్‌2 
108 
874 
556 
286 
127 
899 
144 
492 
504 
108 


సంకీ ర్తనమొదలు 


అతయంబగు 

ఆడర మ్మ 

ఆడరా 
ఆడుళతా(బాడు ఇొ 
ఆతండుభ క్త 
ఆతండు జేసే 
ఆత(జే[బహ్మాణ్య 
ఆతండే యిన్ని యు 
ఆతంజే సకలము 
ఆదిమపురుషుండు 
ఆదివిష్ణు 
ఆనందనిలయ 

ఇంక్‌ నాదై న్యము 
ఇంక నేల 

ఇంకనే న 

ఇంకో నె నా 
ఇంకమాబోంట్ల 
ఇంకా నేల 

ఇంకానో 
ఇంతకంకు 
ఇంతగామన్నించి 
ఇంతగాలమాయనన్ను 
ఇంతగాలమాయను 
ఇంతట౧గావంగ బే 
ఇంత ట్‌దైొ వము 


400 


రాగము 


శుద్ధ్దవనంతం 
ముఖారి 
శంకరాభరణం 
లలిత 

ఖై రవి 
రామ[కియ 
బీసాళం 

శై రవి 
శంకరాభరణం 
సాళంగసనాట 
లధనిత 

బే 

ఆపొారి 
సాళంగ నాట 
సామంతం 
దేవగాంధారి 
భవుళి 

బాభి 
రామ(కియ 
సామంతం 
దేసాళం 
లలిత 
రాయగాఖ 
సామంతం 
రామ్మ్యకియ 


సంకీర్తనసంఖ్య 


582 
112 
280 
890 
99 
297 
858 
160 
బిర 
50 
198 
502 
2865 
261 
8! 
884 
558 
858 
175 
259 


828 
844 
448 
411 


సంకీ రనమొదలు 


ఇంతలోనే 

ఇంతేపో 

ఇందరు నెలకీ(గిన 
ఇందరు చెలుగుదు 
ఇంద రెరి6గిన 
ఇందాకా 

ఇందిర యు౯దాొ 
ఇందుకంళ 
ఇందుకే 
క్రందునేతుది 
ఇందునేవున్నది 
ఇందులోనే 
ఇచ్చలోంగో కేవల్లా 
ఇట్లినా స్తికుల 
ఇట్టివళాప 
ఇట్టియవి వేక 

ఇ శ్రైజ్లూన 
ఇతనికంళశుఘను 
ఇత నికంటేనుపాయ 
ఇతనికంశు మరి 
ఇతనివముణ చి 

ఇతర చింత 
ఇశరదేవతల 
ఇతరము 

ఇతరుల 

ఇదికల్ల యన 


Vol3-F 26 


శీ0 1 


రాగము 


"తలుంగుళకాంబోది 
సామంతం 
పొడీ 
రామ।|కయ 
గుండ కియ 
మాళ ఏ 

"బాలి 

"దేసాకి 
శ్రీరాగం 
'జేసాటి. 
సామంతచి 
గుజ్జరి 
గుండ|కియ 
దేవగాం ధారి 
శంకరాభరణం 
లలిత 


ధన్నాసి 


సంకీ ర్తనసంఖ్య 


849 
14 
578 
261 
226 
270 
146 
101 
195 
6468 
120 
581 
వ 


88 
1 


189 


211 
28 
78 

870 

806 
లివి 
44 

289 

ర్‌26 


210 


నంకీ రనమొదలు 
తట 


ఇదిగాదది 
ఇదిగాన 

ఇదిన మృలే(డు 
ఇది యొురింగిన 
ఇదెబాల'తా 
ఇదెచిక్కి తి 

ఇదె నీకన్నుల 
ఇన్ని టాశ్రీవారి 
ఇన్ని టికి 
ఇన్నీటిమూ లంలీళ్వరుండా 
ఇన్ని 'దీవాము 
ఇన్ని యుముగి సె 
ఇవ్వల వెదకి 
ఇహాపరములకు 
ఇవావరములు 
ఇవానముుంబరము 
ఈతడు 

ఈత (డే 

ఈతగ ప 

ఈతని నెజ(గ 
ఈవమాటవిని 
ఈయప రాధ 
ఉడివోని 

ఉన్న చోనే 
ఉపిదలాల 


402 


రాగము 


గుంఢ (క్రియ 
లలిత 
మరగళ "కెళ్‌క 
'దేసాతి. 
వరాళి 
భళి 
మంగళ కెనీక 
లలిత 
వరాళి 
మలవారి 
చిసొళం 
సాళంగనాట 
లలిత 
నామంతం 
సాళంగ నాట 
వసంతవ రాళ 
పాడి 
దేసాళం 
సామంతం 
లలిత 
నాళంగనాట 
కన్నడ గాళ 
శం౦ంకరాభరరలాం 
శంకరాభరణం 


ముఖారి 


సంకీ_ర్హ్తనసంఖ్య 


812 
180 
875 
524 
490 
897 
18a 
4౬5 
128 
296 
84 
87 
808 
545 
880 
84 
271 
188 
97 
586 
56 
ఏ649 
110 
78 


285 


సంకీర్తన మొదలు 


ఊరక 

ఎంతగా లమున 
ఎంత గాల మైనా 
ఎంత విచాదిం-చు 
ఎందరితో €జెన గే 
ఎందరు 
ఎంద రై న౭గలరు 
ఎ౧దుకు(బని 

ఎందు జూచశునా 
ఎందునై నా 

ఎందు వెదక 
ఎక్కడ(గడచే 
ఎక్కడ చూచిన 

ఎక గదను న్నా (బోదు 
ఎక్కడనున్నారో 
ఎక్కడిది వి చేక 
ఎక్క_డినరకము 
ఎక గైడిపుట్టుగు 

ఎక బ్రాడివిర శి 

ఎక డివుద్యోగాలు 
ఎక గ్రాడినుద్ది 
ఎటువంటి 

ఎట్లయి నాంజేనుకో 
ఎట్టు గెలుతు(బంచేం|దియ 


ఎట్టున్న దో 


408 


రాగము 


ధన్నాసి 
'జేవగాంఛారి 
రామ్మ(కియ 
ముఖారి 
సామంతం 
నాళంగ నాట 
నాట 
ధన్న్నాసి 
మాళవి 
దేవగాంధారి 
శుద్ధవసంతం 
సామంతం 
చేనాళం 
సామంతం 
ఆ పోొరి 
సాళంగనాట 
సొళంగ నాట 
లలిత 
శ్రీరాగం 
గుండ|కింరు 
సాళంగం 
'దేసాతి. 
ఆపొరి 
కన్నడ గళ 
లలిత 


సంకీ ర్తనసంఖ్య 


16 
86 
486 
869 
తిరి 
554 
శీలి 
297 
154 
158 
450 
295 


861 
64 
ల26 
12 
460 
866 
876 
124 
260 
95 
&ీ7 
168 


సంకీర్తనమొదలు 


ఎట్టు మోసపోతి 
ఎట్టు వలసినా 

ఎట్లు వలసి శా 
ఎట్టు'వేగించీ 
ఎట్టొకో 

ఎదిరించి 

ఎదుటనే 

ఎదురులేక 

ఎదు లేది 

ఎన్న (డి(క 

ఎన్నండు దీరవు 

ఎన్న (డు దీరి 

ఎన్న (తుదెలిసే 

ఎన్న (డుచేని(క 

ఎన్న (డుమంచి వాడ 
ఎన్న (డుమానవు 
ఎన్న ॥డు వివేకించే 
ఎన్న (డొకోశే(చెలిసి 
ఎన్న (డొకోబుదైరి (గి 
ఎన్ని కై శ్రీవేంక శుశు(డి 
ఎన్ని చందముల 
ఎవ్వరము 
ఎవ్వరిదూర€గంజోటు 
ఎవ్వరిదూ ర(గనేల 
ఎవ్వరివసము 


404 


రాగము 


శంకరాభరణం 
మాళ విగాళ 
జెలి 
నాగవరాళి 
గుండ[కియ 
'రామ్మకియ 
"దేవగాంధారి 
చేసాళం 

పొడి 

దెనాతి. 

బొెళి 

దేనాళం 
శంకరాభరణం 
బె 
సామంతం 
గుజ్జరి 

వరాళి 
దేవగాంధారి 
దేవగాంధారి 
హిండోళవసంతం 
"కేదార గాళ 
దేసాళం 
మలవారి 
సామంతం 
ముఖారి 


సంకీ ర్తనసంఖ్య 


41 
45 
805 
215 
547 
186 
278 
401 
92 
440 
848 
50 
888 
88 
71 
85 
204 
80 
చిరిరి 
262 
42 
588 
896 
406 


225 


సంకీర్తనమొదలు 


ఎవ్వరివా6డా 
ఎవ్వరు(గానని 
ఎవ్వరు దిక్కిం5 
పంటినేను 
ఏ6ంటిపరిణామ 
పంటివిచార 
ఏ కాలము 
పడధర్భ 
ఏడ పెద్దల 
ఏడే జేనలు 
ఏదినిజంబని 
పదెన 
ఏనోరు వెట్టుక 
ఏపాటిగలబాయడ 
ఏపాటితనకర్శ 
ంపొద్దు చూచిన 
ఏమనంగవచ్చు 
ఎమనిచెప్పంగ 
ఎమనిఇెప్పీనో 
ఏమనినుతింతు 
)మిచెప్పెడినో 
మి నీద్దిరించేవు 
మీ సేతు 
మి సేయంగలడు 
) మీ సేయ (గలయెొంతాళ 


405 
రాగము 


లలిత 

శంక రాభరణం 
కాంబోది 
లలిత 
మాళవి 
నారాయణి 
పొడి 
సామంతం 
కాంబోది 
పొడి 

బి 
సాళంగనాట 
ఆహిరి 
ఖరవి 
గుండ (క్రియ 
దేసాశి 
దేసాళం 
మాళవిగాళ 
పూర్వ గెళ 
దేవగాంధారి 
పాడి 
భూపాళం 
కన్నడ గాళ 
'రామ[కియ 
కన్నడ గెళ 


సంకీర్తన సంఖ్య 


880 
§16 

80 

98 
886 
560 
280 
198 
i29 
825 


65 

60 
248 
462 
299 
178 
బిరీకీ 
294 
508 
846 
484 
216 


829 


సంకి రనమొదలు 
బాయి 


ఏమిసేయ గల వాడ 
ఏమి సేయ€గల వార 
పమి సేయుదును 
పఏలవెటి 
ళు 
ఏరి 
పలోకమున 
ఏవల నసెంగాము 
ళు 
ఐనదయీోంగాని 
జఒకరి6(6గాన6€గ 
ఒకరికొకరు 
ఒక్క డెవ్వండో 
ఒక్కండెచె వంబు 
ఒక్ళ్క-(జేయో 
ఒక్కటి తరవాత 
ఒక్కామాటు 
ఒదడంబడంగద్‌ 
ఓ రసి చూడల 
ఓడవిదిచి 
ఓకితేంచానే 
ఒవోోనిలిచిన 
గా 
[ంటిరా బుణను ౮కా 
ంభమున 
టక టా 
జెదుర 
టు 
డనుండి 


408 


రాగము 


480౮ ర్‌ 
కాంబోది 
శుద్ద వంతం 
&లిత 
రామ(కియ 
దేసాతి 
సామవరాళి 
వరాళి 
సాళంగనాలటు 
దెవగాం ధారి 
'దేనాతి. 
సాళంగం 
ఉఅలిత 

గుండ | కియ 
డేవగాం ధారి 
సామంతం౦ 
దేవగాంఛ్రారి 
దేసాళం 
లలిత 
శ్రీరాగం 
సాళంగ రాట 
నాట 
ధన్నాసి 
రామ(కియ 
గుండో(కియ 


సంకీ రనసంఖ్య 


200 
201 
465; 
814 
217 
102 
570 


594 
162 
888 
569 
268 
111 
455 
126 
106 
196 
190 
64 
284 
506 
79 
471 
807 


సంకీ రనమొదలు 
వానల 


కడనుండే 
కడవరాదు 
కడునజ్ఞానపు 
కడుపునిం డె 
కనకము 

కని గుడ్డును 
కనియు(6గానరు 
కనుగొన 
కన్న దే(టిదో 
కన్న విన్న 
కన్ను లపండుగ 
కమ్మురను 
కరుణాని థి 
కల కాల 
కోలదం దే 
కలదు 
కలలోన 
కలవిరెండే 
ఈల *ెపురము 
కలిగిననా (జే 
కఠిగినమీ(దా 
కలిమి గలిగి 
కలిమి లేము 
కా(పులము 
కోంతలమాన 


Alt 


రాగము 


శుద్దవవంతం 
ముఖారి 
౬లిత్ర 
సామంతం 
బ్రాం 
శంకరాభరణం 
బెెఛి 
శుద్దవసంతం 
బెెళి 
'దేళాథీ. 
సాళంగనాట 
బె 

భై రఐ 
ఆపహీారి 
లలిత 
దెవగాంధారి 
ముఖారి 
చేరా 

పూడ 
సామంతం 
శంక రాభరణం 
వరాళ 
వరాళి 

పాడి. 


రామ్మకియ 


సంకీ ర్రనసంఖ్య 


867 
496 

19 
408 
119 
185 
వ 
555 
818 

90 

రిల 
2ర'/ 
221 

77 
446 
581 
559 
412 
ర్‌లి] 
ఏర 
242 
187 
828 


487 
888 


సంకీర్రనమొదలు 


కాకుంటే 

కాదన్న వారికి 
కాదనేటి 
కానరునాలుగు 
కానస్వతంత్రుడ 
కొమ్మలు చూడ రే 
కొాల6దిపుణ్య 
కొలిచిన వారల 
కొలిచినవారికింగామ్మని 
కొొలిచినవారిపాలి 
కొలువు ఏరిసె 
కొ నేటిదరు 
గరిమల 

గరుడధ్వ జం బెక్కి_ 
7లిచితి 
గోవిందవారి 

+ గోవించాది 
గోవిందుదాసుల 
ఘను(డాత (డా 
జ్ఞానినై నా 
చంకగుదియ 
చంచలము 
చరమార్లమందు 
చవిచేనుక 
చవుణకు 


రవి 
సాళంగ నాట 
బె? 
సాళంగం 
నాట 
శ్రీరాగం 
పాడి 
దెనాళం 
సామంతం 
రామ[కియ 
సాళంగనాట 
గుండ | కీయ 
ముఖారి 
సామంతం 
గుండ |క్రియ 
లలిత 

లలిత 

వరాళి 
సాళంగం 
శంక రాభరణం 


రావ (స్త య 


సంకీ_ర్హనసంఖ్య 


60 
287 
202 
819 
488 
142 
170 
419 
2లె2 
482 
ర్‌నిర 
517 
466 

వ్ర 


109 
లిలి2 
549 
802 

11 
889 
414 
462 
ర్‌4ీ2ి 
1౧5 


సంకీ రినయిఎలు 
అలాల 


చానిపిలోపల(జవి 
చాలు (జాలు 
చింతలు నే(చకు 
చిత్తగించ 
చూడనరుచాయ 
చూడరో 

చూడ వేగోవింద 
చూడ వేడుక 
చెప్పంగానెఅంగ రా 
చెప్పరాని 

చలంగి నాకిందు కే 
చెలగి యధర్మము 
చేకానికొలువరో 
చేకొనువారికి 
చేరియం చెల 

వేరి యళోదకు 
చేసినళ్తు 
జగములేలే 
జననమరణ 
జయజయ 

జాలి మోహిని 
జీవన్ము కులము 
జీవుండ 
జోజోయని 

తగు మునులు 


419 
రాగను 


ళ0క రాభరణం 
అధిత 

గాళ 
(శ్రీరాగం 


సాళంగ నాటు 
దేవగాంధారి 
లలిత 
గుది 
ణు 
సామంతం 
లలిత 
దేవగాంధారి 
సాళంగనాట 
శుదవసంతం 
(a) 
పాడి 
శుదవనంతం 
థి 
వరాళి 
ముఖారి 
సామంతం 
గుండ క్రియ 
బేసాక్షి 
సాళంగం 
ఛి రవి 
చేసాళం 
ధన్నాసి 


శంకీ రననంఖ్య 


490 
871 

68 
209 
114 
512 
224 

29 
లివ్‌ 
166 

87 
469 
56" 

69 
179 
485 

91 
229 
889 
800 
182 
488 
275 
461 
815 


సంకీ ర్తనమొదలు 


తనచి తము 
తనసామ్మీ 
తనీసితి 
తనుంచానే 
తప్పుదీయర్ణ 
తప్పదు 
తప్పించు 
తప్పులు 

తప్పు లెంచ కిక 
తమ యెలుక 
తలంచినప్పుడు 
తల మొలా 
తా నెంత 


శీ!) 


ల 


రాగము 


శంకరాభరణం 
దెసాళం 
లలిత 
సామవరా 
లలిత 
నసాళంగ నాట 
ధన్నాసీ 
దేసాక్ష 
దెఎవగాంధారి 
మలహారి 
దేసాతి 

నాట 


సాళంగ ఛాటు 


తాముచబ్వతంతులుగోరుతమ ముఖారి 
ఆకామున్వతం్యతులుగారుదాసో సాళంగనాట 


తిరువీధ. 
వీరుచు నత(డే 
తెగక పరము 


ఇఆరలిసన వారికిం తా 
తెలిసిన వారికి దేవు€డి 
ఆభలినయు.చెైలియను 


“ఆఅఆలువపటగ 
త గ్‌ ఓ వారి 
(గంగ ము అ 


“౫ 


సాళంగనాట 
నాళంగనాటు 
లలిత 
లలిత 
శంకరాభరణం 
భూపాళం 
మాళవి 
ముఖారి 
గౌళ 
శంకరాభరణం 


సంకీ రన నంఖ్య 


5/2 
61 
444 
541 
895 
128 
218 
a4 
485 
885 
140 
845 
468 
62 
40 
122 
459 
208 
ర్‌ర్‌ని 
480 
998 
558 
489 
వతి 
529 


సంకీ ర్రనమొదలు 


దాట లేను 
చానవర్గము 
"బాసోహమను 
దెక్కు. లెల్లా 
దిన(డ 
దేవతలెందున్న 
దేవదుందుభుల 
బేవదుందుభుల 
దేవ నీవత 
దేవనీవేకాల 
డేవకీఖామణి 
'చేవానీమాయ 
దేవానివే 
దేవుడవు 
దేవు(డెక్ళ_ ౮లో 
చేవహాము 
చై_వరిబవు 

కై వమ నీవే 
చై వమా నీచేతి 
చ వమా నీవెలి₹ 
ఇదె వమా యిందు 
చ వమాయేమి 
"దె వమావో 
దొరతనము 


భరయగడపట 


All 


తాగము 


దేనాతీ. 
సామ౧ంతం 
నాట 
మాళప 
శుద్దవసంతం 
దేనాకి. 
దెసాళ( 
'జాళి 
నారాయణి 
గుజ్జరి 

జాలి 

సామ ఆతం 
బ్‌ొళి 

వరాళి 
చేసాయి 

మ౭ హరి 
శంక రాభరణాం 
దేవగాంధారి 
వగాళి 
సామవ 07౪ 
కన్నడ గెళ 
మలహారి 
ముఖారి 
నాట 


లలిత 


సంకీ రనసంఖః 
జ k3) 


288 
267 


501 
474 
[15 
125 
510 
422 
428 
418 
89 
240 
515 
582 
రిల", 
4839 
82 


సంకీ _ర్తనమొదలు 


ధరనీవే 

ధరలో 

ధ ర్యాధర్జుములాల 
[భువ విఖీషణాదులు 
నగుబాట్లకు 

నడ పే 
నడుమరెంటికి 

నన్ను నెవ్వరు 

న న్నెంచ(బఐని 

నమిత దేవం 
నమోనమో 
నమానారాయణ 
నరహరి 

నలినాశత. 
నవనీతచోర 
నాళకేలవిచారము 
నానా.టికి. బెరిగీ 
నానాటి బదుకు 
నానాభరణముల 
నారాయణనీదానుల 
నారాయణనీ నామ 
నారాయణ శే 
నారాయణాచ్యుతా 
నారాయణుడ 


నారాయణుడిత(ణడు 


$12 


రాగము 


నామంతం 
మాళవి గెళి 
దేవగాం ధారి 
సామంతం 
శుద్ద వసంతం 
కన్నడ గాళ 
(శ్రీరాగం 
టెలి 

భాభి 
శంకరాభరణం 
సాళంగనాట 
లలిత 

జౌళి 
శంకరాభరణం 
భవుళి 

లలిత 

నాట 
ముఖారి 
సొమంతం 
దేళాత్షి 
మాళవి గాభ 
భూపాళం 
మాళవి 
సామచితం 
వసంతవరాళి 


సంకీర్రనసంఖ్య 


227 
479 
186 
బర్రిలి 
185 
429 
842 
T4 
4:49 
514 
282 
199 
8౧5 
13 
24 
994 
[లప్‌ 
57 
JE 
228 
57/4, 
లం 


475 
494 
141 


సంకీ _ర్రనమొదలు 


నాొరాయణు(డే 
నాలోనున్నా (డవు 
నిండినజగము 
నిండుకంతటా 
నిండుమన సే 
నిత్యానందుల 
నిలిచినచోట 
నీకు(దొల్తే 
నీకు నాకు 

నీకు నీనవాజ 
నీకెటు 
నీకేశరణంటి 
నీచా౭౯కా 
నీచానుల 
నీమహిమది 
సీమాయ 
నీయంత వారు 
సీయోధీనము 
నీవా3 న వారికి 
సీవుదేవు(డవు 
నీవునట్ల 
నీవెంత నేనెంత 
వీవెటుద లచిన 
సీవెటు సేసిన 
సీవేనన్ను 


41 
రాగము 


రామ్మకియ 
లలిత 
శుద్దవసంతం 
దేసాళం 
బళ 
భూపాళం 
లలిత 
సాళంగం 
మాళ విగెళ 
ముఖారి 
మలవారి 
ఆహిరి 

లలిత 

చేసాక. 
లలిత 

పాడీ 

గుండ |కియ 
భూపాళం 
సాళంగనాట 
సామంతం 
(శ్రీరాగం 
ము ఖూరి 
లలిత 
ధన్నాసి 
"దేవగాంఛారి 


సంకీ రనస౦ఖ్య 
అలన 


264 
898 
వలె? 
29? 
క్ర20 
రిల 
417 
451 
178 
887 
878 
410 
478 
26 

76 
468 

ర్‌లి 

ర్‌5 
919 
116 
445 

51 
57 
408 


207 


సంకీ రనమొదలు 


నీవే నేరవు 
నివేయంత ర్యామివి 
సీవ యెొరి(గి 
నీవొక్క(డ వేయిత్తు 
సీవొక్క(డవే సర్వా 
నీళరణ మే గతి 

నేడు దప్పించు 
నేండు నీమహిను 
నేనాగలువ 

నేనింత సేసిన 

నేనేమి జాతి 
ననాక్క_ (డ 
'నేమెంత 

నేరనైతి 

చెరుపు 
పంచేం|దియములనే 
పంబేంద్రియములాల 
పంటల ఖాగ్నుులు 
పంతగా (డు 
పచ్చిదేరుచు 
పట్టరోవీదుల(బరువులు 
పట్లిపినుక 

పరమ యోగిళ్వరు 
పరమాత్మ 
పరిణామమే 


౬ రత 
రామ్మకియ 
నాళింగనాట 
ధన్నాసి 
బె”శిరామ్మకియ 
మంగళ కౌసక 
పొడి 

దేనాళం 
సాళంగనాట 
రామ[కియ 
దేవగాంధారి 
రామ్ముకియ 
దేనాళం 
దవగాంధారి 
శంక రాభరణాం 
భూపాలం 
ముఖారి 
ధన్నాసి 


సంకీ ర్తనసంఖ్ట 


49 
579 
188 
205 
బజైి2 
495 

83 
184. 
540 
192 
381 

48 
428 
1ia7 
476 
924 
497 
359 
508 
1560 

8936 
187 
21 


220 


7 


580 


సంకీ రృసమొదలు 


పరుసము 
పలుదెరువులు 
పలుమారు 
వలువిచారము 
వన్‌ 6డయత౦ంత 
పాటించి 
పాజీము 
పాసము6బుణన 
వాపముపావము 
పామరుల 

పార వేసిన 
పుట్టించే 

పుట్టిన కు 

పుట్టిన మొదలు 
పుట్టుగు నీ 

వ ట్రుగులు 
పుణ్యమున 
పురదుముల 
పురుషో త్తము(డ 
పూచిన 
"అంచిశమ 
చెట్టినదై వ 
చెద్దతెరువుండ(గా 
ెరిగి పద్దంగా 


ఇలు గంగంబెలుగ 


41 


రాగము 


సామంతం 
రామ|కియ 
లలిత 
సాళ0గం 
సామంతం 
(శ్ర రాగం 
బొళి 
భూపాలం 
'దేవగాం ధార 
ముఖారి 
బెభథి 
ముఖారి 
ధన్నాసి 
లలిత 
'దేపాడి. 
బొళి 
ముఖారి 
నామంతం 
లలిత 
ఆహిరి 
వరాళి 
వరాళి 

లలిత 
రామ్మకియ 
వనంతవ రాళి 


సంకీ రనసంఖ్య 


75 
వీ2! 
184 
100 
194 


827 
246 
550 
ఏల 

18 
121 


70 
818 
858 
317 
52 


సంకీరన మొదలు 
అటి 


సై కొనిచూడరో 
పొందిన వెల్లా 
ఫొదలంబొదలంగ 
బయలీదించీ 
బలువుఃడు 
బహుకుటుంబి 
బాపుబాపు 
బాపురే 
బోధింప కే 
భ క్రనులభు(డ 
భక్రిసిపె 
భగవద్విభవపు 
భవరోగవెద్వు డడ 
భావములోనా 
భావించచేర 
భావించ ౮ 
కీకరపు 
భూమిలోనంగొ త్త 
మంగ శసూ త 
మదనజనకుని 
మదించిన 
మనసొకటి 
మనుజులూర కే 
మమ్భు6ంజూడ 
మరః విభారించి 
మలచిన 
న ణీ యేవురుషార్ధము 


£16 


రాగము 


సాళ ౦గనాట 
దేవగాంధారి 
గుండ [కీయ 
వరాళి 
రామ[కియ 
లలిత 

నాటు 

'బెలఠి 

బెెళి 
సాళంగం 
కు శుంభ 
లలిత 
సొళంగ నాట 
చేసాతి. 
గుజ్జరి 
(శ్రీరాగం 
సాళంగ నాట 
తామ కియ 
లలిత 
శంకరాభరణం 
భూపాలం 
లలిత 

౬రిత్త 

బెళి 

నా రాష్ట్ర్రం 
చా 


(శ్రీ రాగం 


సంకీ ర్రనసంఖ్య 


161 
44al 
407 
298 
A5B 
416 
138 
391 
ర్‌ి 
10 
శ్రి22 
448 
856 
561 
20 
165 
164 
17 
197 
165 
10 
426 
298 
886 
569 
104 
59 


సంకీ రసమొటలు 
అయిదే 


మా కేమినీ 
మాదురితములు 
మానుప వశమా 
మూయల6బెౌరల6గ 
మూయామయము 
మాయా మోవాము 
మిరిచినతల 
మిగిలినడే 

ముందర గల 
ముగియదు 
ముద్దుగా ఈ 
మునుల తపము 
మూండుమూ రుల 
'మెచ్చులదంవతు 
మొక్క_రయ్య 
మొక్కరో 

మొదలే 
రాతిరింబగల నే 
రామక్ళస్లనీవు 
రామభ(ద 
రామాదయాపర 
రాము(డులో కొ 
రుచులునే 
"రక్య్థాలకొండ 
“రెప్పృలమర6గదె 
బేదందు 

వట్టి మోపు 


౪03 F27 


A11T 


రాగము 


గుజ్జరి 

జెలి 

శంక రాభ రణం 
దేవగాంధారి 
సామంతం 
దేవగాంధాగి 
పొడి 
శంకరాభరణం 
సామంతం 
శంక రాభరగాం 
సాళంగనాట 
శంకరాభరణం 
సామంతం 
ధన్నాసి 
రామ్మ(కియ 
సాళంగ నాట 
ముఖారి 
రామకియ 
లలిత 

పాడి 

బెెళి 
రామ్ముకియ 
మాళవిగాళ 
మాళవిగాళ 
లలిత 
శుద్దవసంతం 
బాభి 


191 
4 ఆశ 
ల60 
404 
208 
566 
ఏ8ఏ 
5577 
156 
ల52 
b77 
477 
400 
438 
148 
801 
278 
442 
492 
304 
94 
వితిప్‌ 
405 
145 
878 
218 
54 


సంకి రనమొదలు 
ఆరే 


వట్టన్వతం్శత 
వద్దిక నోవను 
వాడివో వీండివో 
వాని వాని 
వారి వారి 
ఐంటిమి 
విచారించు 
విచ్చేయవయ్యా 
ఇ జయపు 
పతునన్లో 
వితొ”కటి 
వినరో 
విన్నపము 
వివరము 
వివరించు 

విశ్వ మెల్ల 
విశ్వరూపని 
విశ్వరూవపముది 
విశ్వాత్మనీకం“కు 
విము(డ 

పిఉిగా 
పీంతవో 

వీండుగ దే 
పీ(ఇపీజ 
పీదివీది 

పీరు వార నేటి 
వెదకవో 


A418 


రాగము 


వసంత వరాళి 
భవుళ 

పాడి 
దేసాశం 
పాడి 

లలిత 
ధన్నాస 
రామకియ 
సామంతం 
మంగళ కెెశిక 
వరాళ 
దేవగాంధారి 
ఆహిరి 
గుండ[ క్రియ 
గెళ 
మలవారి 
దేనాళం 

భై రపి 
౭లిత 
ముఖారి 
బెౌెథి 
రామ[కియ 
మాళవి 
ధన్నాసి 
నాట 

లలిత 


దెసాళం 


సంకీ ర్రనసంఖ్య 


24 
454 

86 
2౨68 
256 
54 
241 
4h 3¢ 
త్తే! 
424 
47£ 
లర్‌ 
14 

gt 
104 
58( 
281 
40% 
544 
41: 
511 
40£ 
ఏ6 
15! 
2/4 
589 
41£ 


సంకీ ర్తనమొదలు 


వెదకిన 
వెన్న చేత (బటి 
౬ 
వెనుబల 
మెల వకు 
వెట్టి దెలిసిజగ 
వెల్లి దెలిసిమరి 
వెట్టి డెలిసిరో కలి 
వెణలీమానుప 
యి 
వెణీ వాడ 
(=) 

వెట్టి వారి(దెలుపు 
"వేంకువందిరు 
వేదము దీర్చదు 
'వేదవటి 

ఈం 
వేళలొకచోట 
"పళలేదు 
'వేవేలుబంధ 
'వేసరితేనే 
శరణని [బదుక రో 
శరణాగత 
శరణుక పీశ్వర 
శరణు నేంజొచ్చి 
శరణు వే(జెద 
శరణు శరణు 
శిష్టరజణము 
(శ్రీపతియీత(డుండ 
(శ్రీపతి యొకండే 


లధిత 

లలిత 

గుజ్జరి 

లలిత 
భూపాళం 
'దేసాక్షి 
ధన్నాసి 

గుజ్జం 

బాభి 

భైరవి 
భూపాళం 
శంకరాభరణం 
సాళంగనాట 
లలిత 

బాశ 

శంక ౮ాభరరాం 
బేశగాంధారి 
నాళంగనాట 
ధన్నాసి 

శంక రాధరణం 
బాళి 

(శ్రీ రాగం 
(శ్రీరాగం 
పాడి 

లలిత 

లలిత 


సంకీ _ర్రనసంఖ్య 


118 
180 
264 
278 
8498 
177 
174 
72 
6 
87 
298 
565 
రిర్‌ 


457 
46 
528 
289 
LIT 
421 
250 
155 
505 
258 
169 
578 


సంకీ ర్తనమొదలు 


(శ్రీవారి నిత్య 
సంసార మే 
సంసారికింగల 
సకలము 
సకలశాంలి 
సరవులు 
సర్యసులభు (ఢ 
సర్వాత్మకుండ 
సర్వేశ్వరా 
సానముఖా 

సీ తారమణ 

వీ శాసన మేత 
సురలుపంతోషించి 
నులభ మార 
పున. 
సెవించిచేకథొన్న 
సొముుగల 
సౌమిత్రి సహోదర 
హరికృష్ణ 
వారిదగ్గిర 

వారి నీను 


హరి యిచ్చిన 
హరియే 





420 


శీ 


రాగము 


ఇరవి 
సామంతం 
లలిత 
మలవారి 
పాడి 

కన్నడ గాళ 
లలిత 

బొళి 
మలహారి 
భళి 

శంక రాభరణాం 
సాళంగ నాట 
బేసాళం 
ముఖారి 
అహిరి 

పాడి 


అలిత 
సాళంగ నాట 
సామంతం 
వరాళి 
'రామ[కియ 
దేవగాంధారి 
ముఖారి 


సంకీ రనసంఖ్య 


527 
447 
45! 
488 
877 
244 
152 
5/1 
159 
886 
157 
516 
509 
279 
811 
511 
487 
499 
548 
808 
172 
S64 
255 
2£8 
464 
181 
290 


